మహాభారత కథలు 


(విరాటోద్యోగ భీష్మ, (దోణ, కర్ణ, శల్య, సౌ పీక శ్రీ పర్వాలు) 


(3వ సంవుటము ) 


'కచన 
కామరాజుగడ్డ రామచంద్రరావు 


ఎల రూ. 28 |- 


This book is Published with the financial assistance given 
by the Tirumala Tirupathi Devasthanams under their 
Scheme of Aid to, Publish religious books. 


il 
పుస్తకం పేరు 
మహాభారత కథలు 
(విరాటాది 8 పర్వాలు) 
రచన : 
కామరాజుగడ్డ రామచం[దరావు 


92-1144 /24 న్యూనల్ణకుంట 
హైదరాబాదు-800 044. 


[పతులు : 1000 
పచురణ: 1988 డిశంబరు 


ము (దణ ; 
సునీతా ఆర్ట్‌ (పింటర్సు పంజగుట్ట, హె (దాబాదు. 500 482. 


కవరు పేజీ ఆర్డు: శ్రీ శీలా వీరాజు 


హక్కులు : రచయితవి 


పుహోభి రత రథలు 
(విరాటాది 8 పర్వాలు) 
విషయసూచిక; 


విరాటర్వము 

(ప్రథమాశ్వాసము న 
1) అజాత వాసారంభం 

(- 
2) సాధనా|క్ర మణిక 
8) వె రాటము 
ద్వితీయాశ్వాసము : 
కీచకవధ 
తృతీయాశ్వాసము ; 
1) ఒక్కర్మాతిలో (దౌవదికి సుఖదుఃఖాలు 
2) గోగహణం 
8) సాధనా కమణిక 
చతురాక్యాసము : 

(స 

1y ఉ తరగ్మోగవాణము 
9) ఉత్తర గోగహణానంతర యుద్ధం 
గ్ర) చెడ్డరోజులు చివరెళ్ళటం 
శ్ర. అభిమన్యుని వివాహం 


ఉద్యోగ పర్వము 
[పథమాళ్వాసము వ 
l:.. ఉద్యోగం 
Yq శల్యుడు 
లీ. సాంగత్య సాధనం 
4. '  నంజయ యానము 


iv 
ద్వితీయాశ్వాసము: 
i. ధృతరాష్ట్ర (వజాగరణం 
9, ననత్సుజాుతుని బోధ 
లి. ధృతరాష్ట్రం మనఃస్థితి మెట్టు నెక్కటం 


తృతీయాశ్వాసము 3 

1. సంధి (వపయత్నము 

చతుర్గాశ్యాసము : 

1... కర్దుని స్థిరత 

9 నెన్యసమార ంభం 

రి, భీష్మునికి “సెన్యాధిపత్య పదవి 

గీ, అంబోపాఖ్యానం 
ఫీష్మపర్యము 

(వధమాశ్వాసము: 

1. విద్యాక శుణిక 

9. తామసం నుంచ్రి నత్వానికి 

శీ. యుద్ధ సంరంభం 

శ. భీష్మాభిషేకం 

ర్‌, భగవద్గీతా 

6. యుద్ధార ంభం 

ts నందేహోల చర్చ . 

ద్వితీయాళ్వాసం : 


మొదటి ఆరురోజుల యుద్ధం 
తృతీయాశ్వాసము ఫి 
నాల్గురోజుల యుద్ధం-భీష్మని వతనం 


జ్ఞా 
[దోణపర ఏ9. 
[వథమాళశ్వాసము థి 
1. (దోణాభి షేకము 
2: సంశ పకుల ఆటంకం 
లిం అనమ్మగ జ్ఞానయోగవిలీనం 


ద్వితీయాశ్వాసము ; 
1. అభిమన్యు వధ 


తృతీయ చతుర్థ ఆశ్వాసాలు 


జయ[దథవధ 
పంచమాశ్వాసము 
1. ఘటోత్కచ వధ 
9; (దోణవధ 


7. నారాయణాస్ట్ర (పయోగం 
కర పర్వము 
౭ 
[వథమాళ్వాసం : 
కర్ణుని నెన్యాధివత్యం ష్‌ శల్యుని నహాయం 
ద్వితీయాళ్యాసం : 


1. శల్య సారథ్యం 
9, కర్టుని కౌశలం 


తృతీయాళశ్వాస 0; 


1 (తిగుణాల విన్యానం 
9 కర్ణ వధ 
లిం ఆనమగ యోగ విలీనం 


vi 
శల్య పర్వం 
[ప్రథమాశ్వాసం : 
1. చివరిరోజు యుద్ధం-శ ల్యవధ 
లన. ద్వైత తత్తు విలీనం 
డ్వితీయాశ్వాసం : 


1: (హదప వేశం 
ర్తి గదాయుద్ధం 
కీ. విధాన (కమణిక 


సౌప్తిక పర్వము 
పథమాక్యాసము : 
hog పెకాచికం 
2. ఐషీకం 
తి. తామన నీరసనం 


ద్వితీయాశ్వాసం : 


1. అశ్వత్థామ పరాభవం 
లేక (పకృతిని జయించడం 


స్రీ పర్వము 
1. వైరాగ్య [కమణిక 
౨, పొలికల వరిశీలనం 
ద్వితీయాశ్వాసము : 
1: : (గాద్దాదులు 
© 
9. ' కథావలోకనం 


214 
218 


219 
221 
226 


228 
280 
282 


284 
288 


289 


242 


246 
247 


వుహభెరత కథలు 


విరొటాది 68 పర్వాలు 
ఉప కవుణిక 


చిన్నప్పుడు ఇంగ్లీషు చదువుకోసం బ సీలకు వెళ్ళి సెలవులకు మాతం 

ఇంటికి చేరి సాయం[తం అయేటప్పటికి బాబాయి చుటూ చేరేవాళం శాస్త్రం 
జ ea 

చెప్పమంటూ, ఆయన రాతి తొమ్మిదయేవరకూ ఎన్నో కథలు చెప్పేవాడు 

రాజులు, రాణీలు. కొడుకులు దేశాలు తిరగడం అత్యద్భుత కార్యాలు చేయడం. 

మనసుకు విస్తృతమైన రసోద్దతి (7౧1110 కలిగేది. ఆయన మహాభారతంలోని 

కథ లెన్నో చెప్పేవాడు. ఆయన చెప్పే విధానం విధానాన్నే పాటించానీకథల్లో. 


బాబాయే మహాభారత కథలు చెప్తున్నాడు ! వినండి. 


నళ 


మహాభారత కథలు 


విరాట్పర్వము- (ప్రథమాశ్వాసము 


1. అజ్ఞాత వాసారంభము 


అజ్ఞాతవానమం'ే పేరు |పతిష్టలుకూడ లేకుండా (పపంచంలో మని ఉండటం. 
పాండవులు క్రీ ర్రిమంతులు. వారు తమ కీ రినిగాని “పీకునుగాని ఆధారంగా చేసి 
కొని [బతకటం ఈ ఆజ్ఞాతవాన కాలంలో ఉండదన్నమాట. 


భగపంతుడు సర్వత ఉన్నవాడు. అతడు ఒక మూర్తి రూపంలో కూడ 
నిల్చిఉండిపోతాడు. కొన్నా శివరూ ఆ మూ రిని మన్నింపరు. ఎప్పుడో ఎవరో 
గు ర్రిసారు ఆ మూర్తి భగవంతుడేనని, అన్నాళ్ళనుండి ఆజ్ఞాతవాసంలోనున్న భగ 
వంతుడు అప్పటి నుంచి తనకున్న అనేక పేరుల్లో, ఏదో ఒక “పేరుతో వెలసి 
కటాక్షం |పనరిస్తూ ఉంటాడు. అన్ని యేళ్ళ అజ్ఞాతవాసం ఒకానొక నిష్ట, తవస్సు. 
భగవంతుని మూ రికెనానరే ... మనుష్యుని డ్రి నానరే. ఉద్దృతినిస్తుం దనిపిస్తుందిః 


భారతం మనుష్యుల నిష్ట, తపస్సులను గూర్చి చెప్పేది. పాండవులు అర్హ 
రాజ్యం హైంది, జూదంలో దాన్ని పోగొట్టుకొని పన్నెండేళ్ళు నిష్టచేసి మనో బుద్ధులు 
సహా పన్నెండు ఇం[దియాలను నిషలో నిల్సి ఇక అజాతవాసం నెర పాల్సిన వారె 
థి అ లా 

ఉన్నారు. 


ఆజ్ఞాతవాన కథను చెప్పే పర్వం విరాటపర్యం. 


విరాటపర్యంనుంచీ అంధమహాభారత౦ తిక్కన సోమయాజి తెనిగించిన 
భాగం. ఈయన, వ్యాన భారతం చదివి ముగ్ధుడై దానిని తెలుగులో చెప్పాలను 


కొన్నరోజుల్లో ఎవ్పుడో చనిపోయిన ఆయన తండి కలలో అవుపడి ఆ [వాయబోయే 
భారతాన్ని భగవంతునికి అంకితమివ్వాల్సిందని చెప్పాడట. పైగా హరిహరనాథుని 
తిక్కనకు సాఇుత్క్మరింప జేస్తాడుకూడా. ఇదంతా కలోలోనే జరుగుతుంధి. హరి 
హరనాధుడు తిక్కనకు' ఒక వరాన్ని (వసాదించాడు. ఏమిటం టే- 1 


py] మహాభారత కథలు విరా. ప__ఆ_ 


“జనన మరణాదులై న సంసార దురిత 

ములకు నగుపడ కుండగ దొలగు తెబువు 

గను వెలుంగు నీ కిచ్చితి ననిన_లేచి 

నిలిచి నంతోష మెదనిండ నెలపు కొనగ.” 

నన్నయ్య రచనలో [(పనన్న క థాకవితార్థయు క్రి ఉన్నది. ఈయన రచనలో 

ఎక్కడికక్కడ నిశ్చయమైన కథ పరిపూర్తి అయినట్లు ఉంటుంది. “నీకు ఫలాన 
వెలుగునిచ్చాడని వారిహరనాథుడన్నాడు. అంతట ఇతడు లేచాడు అతడి ఎద 
నిండా నంతోషం నిండినది. అని ఇలా ఉంటుంది ఈయన కథనం. నన్నయ్య 
కథనంలో ఒకటి చెప్తుంటే ఆ తరువాత వచ్చేదాన్ని సూచిస్తూ “ఐతే వమయింది” 
ఆనే ఉత్కంఠ కన్పడుతుంది. తిక్కన రచనలో పాతల వెంట నాటకీయ ఫక్కీలో 
కథ నడవటం (ప్రత్యేకత, 


పాండవులు పన్నెండేళ్ళ అరణ్య వాసానంతరం పదమూడో ఏడాది విరా ట్రాజు 
కొలువులో (పచ్చన్నంగా ఉండి కాలం గడిపిన కథ ఈ విరాట్బర్వంగా మలచ 
బడింది, 


జనమేజయుడు వె శంపాయనుని అడుగుతాడు “అంత గొప్ప తేజస్సు 
కలిగిన పాండవులు ఆడకూతురుతోన హో శ్మ్చతువులక భేద్యంగా రహన్యంగా ఉండా 
ల్సిన ఆ పదమూడో ఏడాదిని ఏ ఉపాయంతో ఎలా గడిపారు? చెప్పవలసింది” 
అన. వె శంపాయనుడు చెప్తున్నాడు...అరణ్యవానం పన్నెండేళ్ళున్నూ, పాండవులు 
అరణ్యాల్లో ఉంటున్నా బాహ్మణులూ, రధాలూ చిన్న సైన్యం నహితంగానే ఉంటూ 
వచ్చారు. ఇప్పుడు వాళ్ళందర్నీ పంపేసి తాము మాత్రం వెళ్ళిపోవాలి. తా మెక్కు 
డున్నారో దుర్యోధనాదులకు తెలియకూడదు. ఈ నంగతిని అప్పటికి చుటూ 
ఉంటున్న (శయస్కాములతో ధర్మరాజు చెపాడు, అందుకుగాను తమకు అనుజ 


Cy 
నివ్వాల్సిందని అడుగుతాడు. దయచేసి తమను వదలి వెళ్ళిపోవలనీందని 
అభ్యర్థిసాడు. 


ధర్మరాజు వారితో చేసిన నంభాషణలో డగ్గుత్రిక పెట్టి దుఃఖాశువులతో 
చెప్పిన మాటలన్నీ తిక్కన వాకుచ్చాడు.. ఆ మాటలు కేవలం ధర్మపరుడె నవాడు 
మాట్లాడే మాటలు. - ఇప్పటి రోజుల్లో అలాంటి ధర్మపరులు అరుదుకావటంవల్ల 


ధర్మరాజునోట వలికించిన మాటలు ఇప్పటివారికి కొంచెం అతిగా ఉన్నట్లు ఒక 
౧ 


అజ్ఞాతవాసారంభము 9 


క్కప్పుడనిపించటం కద్దు. “ధర్మరాజు అనంగానే “ఆ 'అతి' గాడు అనే దుర్భావం 
తమ -సెకాలజీననునరించి వారికి కలుగుతుండటం వల్లనే బహుశ “పేరు ధర్మరాజు 
పెనుచేవవి తయా” ఆనే పదాలు వింటుంటామా అ పిస్తుంది _ వేమన మాతం 
లోకులు ధర్మరాజు పేరు పెట్టుకొని, చెడ్డగా (వవ రి రించేవారిని గూర్చి మాతమే 
చెప్పినా లోకులు ధర్మరాజు 'మాటనె చెప్తూ ఆ మాటలు చెప్పటం అది (ప్రారబ్దం, 


నిజానికి ధర్మరాజు కేవలం ధర్మపరుడు. చక్కని మాటకారికూడ. కేవలం 
మాటకారి అనుకొంటున్నవారు అతడి (పవర్తనాన్ని నిశితంగా పరీక్షచేయటానికి 
తప్పిపోయినవారె ననిపిస్తుంది. 


అతడు రసా వేశంతో మాట్లాడినట్లు తీక్కన భారతంలో అప్పపిన్తుంది. 
తిక్కన నాటి సరానరి _పజల్లో ఉండే ధర్మపరులు ఆ మాతపు రసా'వేశంతో 
మాట్లాడటం ఆనేడి ఉండిఉండవచ్చు. ఆ రసావేశం నాటకీయ మైన రచనలో ఉన్న 
మా|తాన ధర్మరాజు పట్టి నాటకం ఆడేవాడు అనే భావం "పెంహిందించుకోవటం 
నరికాదు. 


అప్పుడు ధౌమ్యునకు ధర్మరాజును... ఇతడు విషాదార్తుడై ఉండటంవల్ల 
ఓదార్చటం అవసర మైంది. “అయ్యూ! ధర్మరాజా! సీవంటి ధర్మజ్ఞుడూ డె దై ర్యన్థుడూ 
లేడని ఈ నేలను (పసిద్ది. సీషే ఇలా అంపే ఎలా? దేవతలే అనువు కావప్పుడు 
అణగి ఉండటమనేది ఉంది. ఇందుడే (పచ్చన్నంగా ఉన్నాడొకప్పుడు. భగవం 
తుడె అదితి గర్భంలో వామనావతారుడై ఆణగి ఉన్నాడు. బౌర్వుడు తల్లి ఊరువులో 
నూరేండ్లు ఉన్నాడు. శ|తువులకు జడిసి, సూర్యుడు ఆవు శరీరంలో ఉన్నాడు. ఈ 
నంగతులు మనము వినుట లేదా! ఆందుచేత విచారింపకు. ఈ నంవత్సరమయిం 
తరువాత నీకయిన భంగపాటు తీరిహోతుందిగాక ” అంటాడు ధౌమ్యుడు. 


ఈ సమయం చూసుకొని, ఫీముడు “అన్నయ్యా! ని ఆజ్ఞ అనే బంధనవల్ల 
గాదా మేమంతా శతువుల్ని మట్టు బెట్టకుండా ఆగింది; అంటాడు. అంటే ఇలా 
కావడం ధర్మమనేగా మనం నిశ్చయించాము అని అర్థం. అప్పుడు అక్కడున్న 
వారందరూ పాండవుల్ని దీవించి, తమతమ స్థానాలకు వెళ్ళిపోతామంటారు, 
ధౌమ్యుడు మాతం పాండవులతో ఇంకా ఎక్కువ సే సీపు ఉంటాడు. వారంతా సంప 
దించుకొని, మత్స్య దేశాధీశడెన విరాటుని రాజ్యంలో తామా నంవత్సర కాలం గడీ 
పొలని నిర్ణయించుకొంటారు. 


స్‌ 


4 మహాభారత కథలు విరా వ_ఆ_ 


ఎవరికివారు వీవీ వేషాలతో తాము ఈ వదమూడవ యేడు గడపాలెనను. 
కున్నారో చెప్పుకుంటారు. స్థూలంగా _ అంతా పూర్వం ధర్మరాజు పరపాలనలోనే 
ఉన్న వాళ్ళుగా చెప్పుకోవాలనీ, ధర్మరాజు దురదృష్ట వశాత్తూ అరణ్యాలవాలు 
కావడంచేత తమకు ఇలా మరొక రాజు నాళశయించాల్చి వచ్చిందనే భావం వెల్లడి 
చేయాలనీ నిశ్చయించారు. 


వీరు ఈ విషయాలు నంవదించు తున్నప్పుడు ఒకరు ఇంకొకరిని ఎంతో 
అనుకంపతో పొగడటం, సత్కరించటం ఓదార్చడం చూస్తాము. ఇప్పటి సోదరులు 
ఆలా క్షణక్షణానికి దయ, ఓదార్పులతో కూడిన మాటలు అంటారా? అనిపిస్తుంది. 
అప్పటి (కనీసం తిక్కననాటి) వ్యక్తులు మనఃస్థితికీ ఇప్పటి మన మసెస్థితికీ లేడా 
ఉంది నిశ్చయంగా !వారిలా, వీరు పొగడుతూ ఆదరిన్తూ _ అంతగా మాట్లాడుకొనరు. 
అనిపిస్తుంది. వీళ్ళుమరి వారిలాగా ఏక్రమె ఉండనే ఉండకపోవటం ఆ మర్యాదను 
పాటింపక హాన్యంగా గానీ నిజాబితీగాగానీ ఒకరినొకరు తవ్వువట్టుకోవడంవల్ల నే 
"నేమో ననిపిస్తుంది. 


అర్జునుడు ధర్మరాజును పొగడి, ఆంతటివాడివి నీవెలా మత్స్య రాజ్యంలో 
అణగి వుండగలవో నంటాడు. ధర్మరాజు జవాబుగా “నేను నన్యాని వేషంలో వెళ్ళి 
ఆ రాజుచేత మన్నననే పొందుతాను పుణ్య కథలే చెప్తంటాను, (శ్రౌత స్మార్త 
జ్యోతిర్విద్యలు మాట్లాడుతుంటాను, నంలోష పెట్టుతుంటాను. నాకు ఒక దుర్వ్యునన 
ముండిగదా. అది ద్యూతమాడటం _అదీ వాస్తవమైన పందెంతో ఆడనుగాక_ 
నరదాకు విరాటునితో జూదమాడి అతడ్ని సంతోష 'పెట్టుతాను” అంటాడు. 


ఆ తరువాత ధర్మరాజు ఫీముడ్ని పొగడి అంతటివాడిలా అణగి ఉంటాడో 
న టాడు. అప్పుడు భీముడు, తాను వంటవాడిగా చేరి అప్పుడప్పుడూ మల్లులతో 
[క్రీడలాడి రాజుకు సంతోషం కలిగిస్తుంటానంటాడు. అలాగే అగ్గనుడు తనకు 
ఊర్వశి పూర్వం ఒక కాపం ఇచ్చి “నపుంసకుడు కావాల్సింద” న్నదనీ ఇందు 
డప్పుడు దానిని ఈ ఒక్క అజ్ఞాత వాన నంవత్సర కాలానికే పరిమితం చేసి దాని 
వల్ల మేలే అయేటట్టు వరమిచ్చాడనీ, భగవంతు డందువల్ల తమ కనుకూలుడేనసీ 
చెప్పి, తాను అంతఃపురంలోని ఆడపడుచులకు నాట్యక శంను సేర్పగలననీ అంటాడు, 


నకులుడు తాను గురపు శాలకు అధిపతి అయి తనకు అశ్యవిద్య తెలుసు 
గనక రాజును నంతోష పెట్టుతానంటాడు, నహదేవుడు పశువృల పాలకుడు 


అజ్ఞాతవాసారంభము = ద్ర 


వెళతానంటాడు, |దౌపది తాను సెరంధ్రీ వేషంలో వెళ్ళి విరాటుని భార్యవనద్ద పని 
చేసానగటుంది. 


వెంటనే ధర్మరాజు (దౌపదితో అంటాడు... 
మన వంశంబును, వృతాంతింబును చెరుపును గానజాలు పుణ్యనతివి _ దుర 
నులగు తులువల తలపులు గనుగొని యేమరక మెలగగా వలయుజుమా! అని, న 


సోదరుల మాటలకు (పతివచనాలేవీ ఎవరూ చెప్పలేదుగాని [దౌపది మాటలకు 
ధర్మరాజు ఇలా బోధగా చెప్పటం చ్మితమనిపిస్తుంది. గ్రీలకు చెప్పితీరాలి గనక 
నేను చెప్పుతున్నాను అనైనా చెప్పి ఉండవచ్చు. ఈమె నెరం| ధీవేషంలో పాపం 
దుష్టబుద్దులవల్ల (శమపడి భంగపాటు చెందుతుందేమోనని ఆయినా అలా హెచ్చ 
రించి యుండవచ్చు, 


దౌపది “ఫరవా లేదు లె” అన్నట్లుగా మొగం తిప్పిందట. “ఆనాదర సుందర 
మందస్మిత వదనార వింద” అయిందట. ఎంత బాగా చెప్పాడామాట 1 ఇప్పుడయితే 
'“ఫరవాలేదులే' అని తలతిప్పిందని (నాస్తాము ? బహుశ. ఆమె ఇంకా ఇలా అన్నది 
బహుశ 'సెరంధీజాతివారు ఎలా ఉంటారో మగవాడుగనక ధర్మరాజుకు తెలీక ఫో 
వచ్చుననే భావంతో_ “వారు ఎల్లప్పుడూ పాత్మివత్యాచారముతో వర్తిస్తారు. సౌజ 
న్యంతో ఉంటారు. అందుచేత మిత భాషావిరచనమును, (వత సంభావనమును గౌరవ 


మును, పాపభయమున్నూ వారికి ఉంటవిగనుక నేనలాగే పవ ర్తిసాను” అంటుంది. 
ధర్మరాజు “మంచి” దంటాడు, 


వీరిని వదలివెళ్ళిన పౌరులయినవారందరితో “పాండవులు తమ్ము పంపి 
ఎక్కడికో చెళ్గిపోయారనీ వారి నంగతి ఇక తమకు తెలియదనీ మాత్రమే చెప్పాలి” 
అని చెప్పారు. వారంతా 'నరేనిని వెళ్ళివోయారు. ఇంతమంది చేత అబద్ధమాడించా 
లని చూశాడా ధర్మరాజు ? అని సందేహం కలుగుతుంది. మరి ఏమంటాడు 2 “మీరు 
నిజం చెప్పండి సుమా అబద్ధమాడకూడ దు... ఇలా ఇలా వెళ్ళారని చెప్పుకోండి 
అంటాడా ?” అలా అంటే వీళ్ళను అనునరించి ఎలా ఎలా వెళ్ళారో తమ ఉత్సుకత 
కొద్దీ తెలుసుకొని ఆ నంగతి తీసికొనిపోయి దుర్యోధన పరివారాలకు వారు చెప్పినా 
చెప్పచ్చు. అలా అనటం తెలివైన పనికాదు. ధర్మరాజుకు తెలివి లేదనీ, "కేవలం 


మూర్చ మైన ధర్మవిషయిక మెన పట్టుదల మాత మే ఉన్నదనీ అనుకొన్నవాళ్ళ'కే 
ఈలాటి నందేహాలు వ నృవనీపిస్తుంది. : 


గ్ర మహాభారత కథలు వీరా వే_ఆశ్యా_ 


నిజానికి ధర్మరాజు చాలా తెలివె నవాడు. తనతో ఉన్న వాళ్ళందరిని ఫలాన 
ఫలాన చోట్లకు వెళ్ళుమని పంపిస్తాడు, దుపదుడి వద్దకూ, ద్వారకకూ పంపుతాడు, 
ఆక్కడీవాష్ళ నిజానికి తమకు శేయస్కాములు. 'ఎవ్వరికయినా న నరే పొండవులు 
పమయినారని అడిగినవారికి “ఆసంగతి తమకు తెలియదనె చెప్పు” మన్నాడు, 
ఎందుకు తెలియదు? అంటె ఎలా తెలుసు? వీళ్ళు ఇలా ఇలా ఉండాలనుకొన్న 
మాటలయితె తెలిసి ఉండవచ్చుగాని, వారు వెళ్ళి ఇక్కడ ఉన్నారు అనే నంగతి 
తెలీదు. వారు తమవద్ద వవైనా మాటలు వింతే... వాటిని వారికి వెల్లడి చేసి ఇలా 
ఉండి ఉండవచ్చు_ అనే చేతకాని ఊహలు చెప్పవద్దని మనవిచేసికొన్నా డు. ఇందులో 
అబద్ధం చెప్పవలసింద నే అభ్యర్థన మే లేదు. తెలివి తక్కువ అనటేలేదు. విషయ 
[గాహకులు ఇలా సమన్వయించుకొనడం అవసరమనిపిస్తుంది. 


ధౌమ్యుడప్పుడు పాండవులకు 'సేవాధర్మం ఎలాంటిదో చెప్తాడు. “మీరన్నీ 
తెలిసివారయినా ఈ సమయంలో చెప్పాల్సిందేకనక చెపాను” అంటాడు. “రాజుల్ని 
కొల్చి ఏదో విధంగా (బతి కే జనులు కీడు పొందకుండా సొధారణ నీతీ ఒకటుంది, 
అది నంకేపంగా చెపాను వినవలసింది” అంటాడు, 


ఇప్పుడు రాజులు లేకపోయినా (పభుత్వం వెలయించే వ్యక్తి కింది భృత్యుడెలా 
ఉండాలనే (పశళ్నకు కూడా ధెమ్యుని మాటలు నమాధానమె అవుతవి. 


“ప్రభువు ఎదుట అర్హ మెనచోట కూర్చొని సమయ మెరిగి (పభువుని కొలవాలి, 
(ప్రభువు దగ్గర అవికృత వేషంతో ఉండాలిట. అంటె వికృతమెన వేషంలో ఉండరా 
ధని బోధ, రాజు మన్నన ఉన్నప్పటికి, మరియాద తప్పరాదట. రాజగ్భహం కంపే 
గొప్పగా తన గృహాన్ని కట్టకూడదు. రాజు వేసుకొన్న అహార్యాన్నే తనూ వేయ 
కూడదు. పోటీగా ఆయన నలిపే విహారాలు తనూ విహరించకూడదు. పనిచేయు 
మని ఎవరికో చెప్తే అపని తన నెత్తిన వేసికొని చేయకూడదు. అది మ 
కలిగిస్తుంది మెదటకె. రాజు దగ్గరగా తిరుగుతుంటే ఎక్కువ మందికి నంకట 
కలుగుళుండే పరిస్టితి కనక ఉంటే... అది తన చేటునకే కారణం అవుతుంది. పది 
మందితో గడాగడా బిగరగా, రాజుగారి ఎదుట మాట్లాడకూడదు, నాొగరికులలో 
సంప్రదించి నెమ్మదిగా వలుకుతుండాలి. ఇతర్లతో మాట్లాడేటప్పుడు రాజునకు వీలుగా 
గాక వేరుగా మాట్లాడకూడదు. ఎట్ట ఎదురుగా ఉండరాదు. వీవును రాజువై పునకు 
బెట్టికూడ ఉండరాదు. ఆయనకు రెండు (నక్కలలో ఎక్కడయినా ఉండి కొలవాలి. 


అజాతవాసారంభము 7 
ఇ 


ఎప్పుడేమి చెప్తాడోనని ఎదురుచూస్తూ దృష్టిని ఆయన ముఖంమీద కేంద్రీకరించాలి. 
రాజు తనను మన్నించి నందుకు ఉబ్బిపోరాదు. అవమానిస్తే _సుక్కనూరాదు. 
ఆలాంటివాళ్ళకు శుభం కలుగుతుంది. ఆపదలు అణగిపోతవి.” 


తరువాత (పభుభృత్య సంబంధం చెపాడు ఈ కింది పద్యంలో తిక్కన - 
ధౌమ్యుని నోట, 


“ఎండకు వానకోర్చి తనయిల్లు (పవానపుజోటునాక యా 
కొండు నలంగుదన్‌ నిదురకుం దరి దప్పెడు, డప్పిపు బన్‌ 
క్కుండన యెట్టొకోయనక కార్యము ముట్టిన చోట నేలినా 
తలడొక చాయ చూపినను తత్పరతం జని సేయు టొప్పగున్‌ ” 


ఇదే మన రాజ్యాంగ చట్టంలో 910 వ అర్జిక లులో రచింపబడింది గూఢంగా. 


గవర్నరుగారి వివేచనాన్ని ఒట్టి ఉద్యోగియొక ఉద్యోగం నిలుస్తుంటుందని , రాజు 
సొమ్మును పాముని చూచివట్టుగా దూరాన బెట్టాలిట. 


అవులింత తుమ్ము హానంబు నివష్టీనంబు గుప వ ర్హనములు గాగ 
జలుపవలయు సృపతి గొలువున్న యెడల బాహిర మలై నంగెలని కెగ్గులగుట 


ఆవులింత మొదలయినవి గూడ, రహస్యంగా అనుభ ఏంచాలిగాని బాహిరంగా 
రాజు ఎదుట చేయరాదని బోధ. 


ఇవన్నీ షాండవులు విని తమ మ స్తకాల్లో నిలుపుకొంటాము ఆంటారు. . 
ధౌమ్యునకు నమస్కరిస్తారు. ఆయన రీవించుతాడు, వారు ఇక వెళామని బయలు 
దేరంగానే ఆయన శాంతిమంతాలు పఠించి మంగళార్థ మంత్రాలు చదివి కామ్య 
పూజలు తీర్చి అగ్ని (పజ్వలించి అన్ని శుభాలు కలగాలని ఆశీర్వదించి పంపుతాడు, 


9, సాధనా క మణిక 


అరణ్యపర్వం ఆసాంతం వరకూ అహం [బహ్మాస్మి సాధన సూచించబడింది. 
ద్యూతం “నేతి “నేతి అగ సాధనకు సూచన. అన్నీ వదలుకొన్నా మోక్ష సన్యాసం 
కాలేదు. “మోత్షతపనకు (ప్రతీక అయిన [దౌపదిని వదలకుండా తమతో ఉంచు 
కొన్నారు. ఆమెను వదలక తమను తాము పణం "సెట్టటం ఆత్మార్పణం చేయటమ 
యింది. ఈ పైరపాటువల్ల సాధన (తష్టమై తిరిగి పన్నెండు ఇం[దియాలను పన్నెం 


రీ మహాభారత కథలు విరా... వళ 
చేళూ సాధనకు అలవాటు చేయాల్సి వచ్చింది. నభాపర్వ కథలో ఈ నూతన చేయ 
బడింది. అహం (బహ్మాస్మి సాధన పూర్తి అయిలి, ఆ తిరువాతి సొధీస “సర్వంఖ 
ల్విదం [(బహ్మా” అనే మహావాక్య బోధిత సాధన, ఇందులో wd an 
తగ్గిపోవాలి. ఉండరాదు,తాను పై స్థితిలో నున్నట్లు (పినంచం చేరు... a చీరు...నీ నే 
బహ్మ అన్నట్టుండరాదు , అస్టితి నుంచి తిరిగి వచ్చి [వపంచంతో నవ 
(బ్రహ్మమేననె తత్వం (గహించాలి. అది సాధన... ఆజ్ఞాతవాన పర్వంలో ఇది 
పాండవులు సాధిస్తారు. ఈ సాధన కోనమే పాండవులు “మత్స్య” రాజ్యూనికి వెళ్ళి 
అక్కడుండాలన్నారు. మత్‌ -1 న _ అనే పదానికి “మమకారం పదలటొమని 
నూచనె వ్యాసమహర్షి ఈ మాటల్లో వెల్లడి చేయటానికి ఉద్యమించింది, అవ గతే 
సాధనె, ఉపనిషత్తుల్లో చెప్పిన మహావాక్యాల బోధాపర మైన సొధన | భారతం ఆ 
విధంగా పంచమ వేదంగా రూపొంది సామాన్యులకు కథ పస్పి, ఆలోచింవ 
గలిగిన వారికి సాధన చెప్పింది. 


తీ. వ రాటము 


ధౌమ్యుడు కూడ పాండవుల్ని వదలి వెళ్ళిపోయిం తర్వాత, పొండి వ్పుటు* 
(ద్రౌపదీ అజ్ఞాతవాస నంవత్సరం తమను తాముగా కూడ చెప్పుకోరాని కాలం 
పా _ఫించిందని గమనించి దశార్గ దేశానికి ఉ త్రరానా.. కాళిందీ నదికి దశ్నీణరీరం 
వెంటా పక్చిమానికి ప్రయాణం చేస్తూ ఉంటారు. వనంలో దొరికే ఆహారం తింటు 
చెట్టనీడల్గో విశ్రమిస్తూ నరస్సుల్లోనూ నదుల్లోనూ స్నానాలు చేన్తూ అనుషినం చేని 
ఛా ౧ అ ౧ ౧ అత టి 
కొంటూ పమల కూతలు వింటూ వెళ్తుంటారు అరణ్యాల్లో నడునూ । 


ఈ నమయంలో వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు అఖ్యానాలూ ఉపాఖ్యానాలూ 
యర్మాలూ చర్చించినట్లు అవుపడదు. కేవలం (పకృతి. మనను... (గ్రహింపు. ఇంకేం 
చేదు. వడి మాట్లాడుకుంటే ఎవరికి వీరి వ ర్రనం... వ్యూహం... అవగతమయిపో 
ఈంచదోనని కూడ అయి యుండవచ్చు ! ఇలా నడిచి నడిచి అధిక మైన [(శమవల్ల 
[చౌపడికి కాలి వేళ్ళు పొక్కడం నెత్తురులు చిమ్మడంతో ఇక నడవలేక కూలివడే 
స్ధితి (పా ప్రినుంది. ఈ మెను ఎత్తుకొని కూడ నడీచి వెళ్ళాల్సి వచ్చింటి, నకుల, 
ఇవ హాదేవులు కూడ ఎంతో (నుక్కి ఉండటంచేత అర్హునుడు ఆమెను ఎతుకొని నడు 


టె 


చాడు. ఇలా వీరాటనగర (పాంతాలకు వసారు అంతాను. 


వై రాటము ర్ట 


ఉండాల్సిన చోటికి దగ్గరగా వచ్చారు. ఇక గుప్తంగా ఉండటానికి గాను 
హార్యం మార్పు చేయాలి. వేషాలు వేసికొనేముందు ఈ మహ తరమెన ఆయు 
కొలు, గాండీవం, గద, శంఖాలు మొదలై నవి ఎక్కడ దాచాలి! నిజానికి తమవి 
క్ష శ అల్లో అట్లీ ఇళ “న ye © 
ునుకొన్న భు మి, పుట జనులను పన్నెండెంగ్ర నాడు వదలి చచ్చారు. మొన్న 
మొన్ననె తమను (_పేమించిన జనులందర్నీ పంపేశారు. ఇప్పుడు తమ తమ అయు 
కాలను కూడ వదలటానికి సిద్ధమవుతున్నారు. ఎంతో వేదన అనుభవిస్తున్నారు 
లీ క ఇగ ఇ | | లో ఇ 
ఎంతాను. ముఖ్యంగా అర్జునుడు తస గాండీవాన్ని వదలి ఉండటం మహా త్యాగ | 
సషయం ఆయింది. 


ఆ ఆయుధాలన్ని టినీ ఒక కట్టగా గట్టి ఒక స్మశాన పాంతంలో ఉన్న జమ్మి 
వృకష్షంమీద పెట్టాలని నిశ్చాయించుకొన్నారు. జిబ్బిజుట్టు విరబోసికొని బూజుపట్టి 
శాకినీ ఢాకినీ భూతాలు కొమ్మలయై ఉండి ఉఊగుతున్నట్లుంది ఆ వృక్షం. దాని దగ్గర 
కెవరూసరదాకి నొ వెళ్ళరుగాక .అందుక ని దానిపై భ[దపరచాలనుకొన్నారు.ఒక్కొా 
కర్ని పిల్చి ధర్మరాజు “నీ పియమైన ఆ ఆయుధం ఎంతో మంది శృతువుల పాగ 
రణచింది. ఆ ఆయుధం ఇప్పుడిక ్మడ ఉంచాల్సింది”" అని పొగడా విషాదమూ కలిపి 
అభ్యర్థిస్తాడు. వారు కంటి నీరు మాతం తక్కు వగా వాటిని ఇచ్చి వేస్తారు. ధర్మరాజు 
వాటి నన్నిటినీ శవాకారంగా కట్టి తానే చెట్టుమీదకు దానిని మోసికొని పోయి ఒక 
కొమ్మకు (వేలాడగట్టుతాడు. (బహ్మ విష్ణుమహేశ దిక్చాల చంద్ర సూర్య వన దేవతా 
పితృస్తుతులు చేస్తాడు, ఆకాశం భూమీ, రెంటినీ చూచి ప్రార్థిస్తాడు, వారంతా ఆ 
ఆయుధాలకు అధిదేవతలు. అ ఆయుధాల యందు వారి నావహింపజేసి ఇలా 
wien 


మీరు భగవదంశ నంధూతులు. మీ వల్ల ఇన్నాళ్ల మేము జీవించాము. మీకు 
కృతజ్ఞులము. మాకు మీరు ఇంకా సహాయం చేయవలసి ఉంది. ముఖ్యంగా ఈ 
సంవత్సరమంతా మీరిలా కట్టుబడి ఎవరికీ ఆయుధాల్లా కన్పడకుండ వలసింది. నాకూ 
అరునునకూ మాతం అయుధాలా కనడండి. ఇది మేము మిమ్ములను అరిసున్న 
a య ఛు లాన్‌ 
చేలు” అంటాడు, 


* “. నీముడు ఆవేశపరుడు గనక అలాగే ఎవరికి ఆవేశం కలిగితే వారు వచ్చి 
ఆయుధాలు తీసి రథన చేస్తారేమోన నే భయంతో అలా ధర్మరాజు ప్రార్థించాడు. 


10 మహాభారత కథలు వీరాప-ళ- 


ఆ దేవతలు ఆయన |ప్రార్థనను మన్నించారు. ధర్మరాజు క్రిందికి దిగి చూస్తే 
ఆది కేవలం ఒక శవంగా అవుపడుతున్నది అందరికిన్నీ. అక్కడ గోవుల కాసే 
వారు ఈ కవమేమిటి అలా ఉంచారు అని ఆలోచిస్తున్నారు. అందుకని ధర్మరాజు 
ఆ శవం తమ శత వృద్ద అయిన తల్లి గారిదనీ_ తమ ఆచారం శవాలు తగల 
బెట్టడం కాదనీ. అలాగే చేయాల్సి ఉందనీ చెపాడు, 


ఈ కథనానికి అనువుగా ఉండేటట్లు ఇ స్మశానంలో పడిఉన్న ఒక శవం 
జుట్టుతీసి ఆ ఆయుధాల శవాకారానికి చేర్చుతారు. వర్షపు నీరు పడకుండా ఒక న్‌ 
ఎద్దు చర్మాన్ని వలిచితెచ్చి కప్పుతారు. దాని మీద మరొక శవాన్ని కూడ కట్టు 


శారు. గోపాలురకే నేమి . ఎవరు చూచినా అది (వేలాడగట్టిన శవం లాగానే 
ఉంటున్నది. 


అలాటి అసత్యం ధర్మరాజిలా చెప్పాడు అనిపిస్తుంది బాలురకు. అడి 
అనత్యమా లేక నత్యమా అనేది కేవలం ప. "గాధయందు మాత మే 
బుద్ధిని (పనరింపజేసి ఆలోచిస్తే తెలియడానికి చాలదు: పూర్వావరాలతో నమన 
“ యించుకొనడం అవసరం, 


సత్యము అనేది ఒక్క భూతకాలానికే పరిమితమైంది కాదు, భూత భవిష్య 
ద్వర్తమాన కాలాలన్నిటికి సంబంధించింది నత్యము. “అది తాక రానిది,” అనేమాట 
నత్యమైనది. దానిని గోపాలుర మనసులకు హత్తి చెప్పటంలో వారు అవలంభిం 
చిన తీరు ఇది. తమ తల్లి శవమనడం వోళాతకంగా భూతకాలం పరిశీలిస్తే 
అబద్దం. ఎందుకనం టీ కుంతీ దేవి నిక్షేపంగా (బతికే ఉంది. అది తాకరానిది అనే 
నత్యం చెప్పడానికి శవం అనటంలో ఆది తమ తల్లిదిగనుక తాము ఆపని చేయ 
వలసి వచ్చిందనే మాటతో ఎవరికీ అనుమానం కలుగని మార్గం ధర్మరాజు అనుస 
రించాడు, ఎదుటి వారికి చెవ్పదలచింది అది తాకరాదనేది __ అంతేగాని “మా 
తల్లి శవం ఇది” అనేమాటకాదు. దానికి ఆ ప్రాధాన్యత ఎంతో ఉంది. అది తాక 
రాదనే నంగతిని ఉర్హాటిం చేవర కే ఉపయోగింపబడింది. 


'నత్యము ఏది' అనే విషయం విమర్శకు వచ్చినప్పుడు ఒక కథ చెప్తారు. 
గోవును చంపాలని కసాయివారు వెంట తరుముతూ వచ్చారు. గోవు ఒకముని 
ముందుగా వెళ్ళి ఒక హైదలో దూరింది. దుండగులువచ్చి ముని నడుగుతారు గోవు 
ఎటు వెళ్ళిందని, ముని నేను చూడ లేదన్నాడు. ఇది నత్య'మే నన్నారు. ఎలా నత్యం? 


వైరాటము ii 
చూచినవి కళ్ళు. నేను అని నాలుక చెపోంది. నాలుక చూడదు గనుక నను చూడ 
లేదన్నది. మరి “నేను” అనే ఆ మనిషి సంగతేమిటి? అతడు చెప్పటం ఇషంలేదు 
గనుక ఆ అభిప్రాయం చెప్పనేలేదు. నాలుకను అందుకు ఉపయోగింపలేదు. అని 
సమర్థన, సత్యా౬సత్య నిరూపకం ఇంతటి సూవమ్మ  విషయంపీద ఆధారపడి 
ఉంటుంద నేది తెలిసి నిర్ణయం చేయాలి. జరిగినది చెప్పటం. చెప్పక పోవటం అనే 


కేవల భూతకాలంపై ఆధారపడిన మాటలు నళ్యం అనటం అనత్యం అనటంలో 
ధర్మం అనేది ముఖ్యం అని తెలియాలి, 


ఆ తరువాత పాండవులు తమ పేర్లు తమలో తాము మాట్టాడుకోడానికి గాను 
మార్చుకొంటారు. వరునగా వారు జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, 
జయద్బలుడు అని పేర్లు పెట్టుకొంటారు. ద్రౌపతికి మాలిని అనే చర పెట్టుతారు 
ఈ యీ "పేర్లు ఎప్పుడు పిల్చుకొనేవారో మనకు తెలీదుగాని, ఆ పేర్లన్నీ చెప్పి 
వారందర్నీ [దౌపది ఒ కే ఒకసారి ఉపకీచకులు ఆమెను పట్టుకొని చంపబోయే నమ 
యాన పిల్చి రక్న్షించుకుంటుంది, ధర్మరాజు చెట్టుదిగి వచ్చి తూర్పుకు తిరిగి, ధర్మ 
దేవతను (ప్రార్ధిస్తాడు. ధర్మదేవత అరణ్య వాసాంతంలో తనకు ఒక్ర రూపంలో 
అవుపించి భీమార్జున నకుల సహదేవుల్ని తన మాటలు విననందుక్తు విగత జీవులుగా 
చేసింది. ధర్మరాజు యక, పశ్న లన్నిటికీ సమాధానం చెప్పి వారిని దితికించు 
కొన్నాడు. అప్పుడే ఆ ధర్మదేవత పాండవులకు వరమిచ్చాడు_ “్యజాతవాస నమ 
యంలో మిమ్ముల్నెవరూ గు ర్రించకుండా వరమిస్తున్నానన్నాడు, ఇద్‌ ్ఞ్రాపకం చేసి 
కొని ధర్మ దేపతను ప్రార్థిస్తాడు ధర్మరాజు. | 

అంతలో ధర్మరాజు రూపు సన్యాసిగా కంకభట్టుగా అవుతుంది, భీముడు 
పంటలవాడుగా వలలాంకుడుగా మారిపోతాడు, అర్జనునకు సేడిమూతి ఆడ కళలు 
వ_నవి. నకుల సహదేవులు త్యామగంధిగా తం|త్రీపాలుడుగా మారిపోతారు. అంతా 


ఆశ్చర్యపోతారు. ద్రౌవది మాలినిగా 'సెరంధిగా అవుతుంది, 


వీరికి ఆహార్యం (వేషం మాతం మారిపోయింది, మనసూ బుద్ధులు కఫం 
లేదు. శారీరక జన్మలు మారిపోయినవి. మనోబుద్దుల జన్మ అదేగా ఉంటున్నదని 
తెలుస్తూనే ఉన్నది వారికి, తమకు తాము ఇంకా పాండవులమేననే నహ ఇక్కడ 
గమనీయ మైన విషయం. 


19 మహాభారత ' కథలు ఏరా... ప_క. 


వెనుకటి కథల్లో మార్కండేయుడు తాను వటపత్రశాయి ముందున్న ప్పుడు 
ఆయన వదనంగుండా లోపలకువెళ్ళి నూరు సంవత్సరాలకు కాలం లోపల 
విహరించి తిరిగివచ్చి మళ్ళీ తానూ మార్కండేయుడేను అనే అనుభూతిలో ఉండి 
పోయినాడు. శరీర మరణం లేదా మార్చువల్ల మనిషికి అంతం కలుగదనే మాటకు 
ఇవి ఉదాహరణలు. ఒక సంవత్సర ౧పాటు మారిపోయిన శరీరాలతో ఉండి పాండ 
వులు తామెప్పుడూ పాండవులేనని పవ రిస్తూ వచ్చార నేది చితం. మనమూ 
న్వప్నాల్లో మారిపోయిన శరీరాలో ఉండికూడ అదంతా వట్టి అబద్ధం అనుకొంటూ 
ఉలటాము, ఈ జా[గతలో నంవత్సరం మెలగిన పాండవులు కూడ ఆ జూ|గ త్ర 


లోనీ ఈ భాగం పరమ అబద్ధ మనుకోక పోవటం ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో 
గమనించటం మనకు మేల్కొలుపు. 


పాండవు లొక్కాక్కర విర్మ్శాటాజు ఆస్థానానికి బయలుదేరి వెళతారు. 
విరాటాజు గుర్తింపలేక పోవడమేమిటి కేవలం _ వేషాలు వేసికొని వారు 
వచ్చిన మ్మాతంచేత అనిపిస్తుంది. విరా టాజుకు పాండవులు గొప్ప రాజులని తెలుసు. 
వారు ఆరణ్యాల పాలయినారనీ తెలుసు. అది పన్నెండేండ్ర [క్రిందటి నంగతిి పద 
మూడో నంవత్సరం ఎప్పుడు మొదలో చివరో అతడికి తెలియాల్సినపని లేదుగాక. 
అందుకని ఈ పాండవులు తన దగ్గ 


ఉండబోతున్నారనిగాని ఉన్నారనిగాని 
ఊహించే అవకాశ మే విర్మాటాజుకు లేదు, 


ముందుగా కంకుడు తన దర్భారులోనికి రాపడంచూసి, ఒక నంయమివసు 
న్నాడనుకొంటాడు విరటుడు. మంతి సహితంగా వెళ్ళి నమన్కరించి తెచ్చి కూర్చో 
బెట్టుతాడు. “ఎయ్యది జన్మభూమి? కులమెయ్యది” అంటూ కుశల (ప్రశ్న చేస్తాడు. 


ఇంతకూ సోకుల” మేమిటని విరాటుడడిగితే కంకుడు ఎంతో చమత్కాా 


రంగా నమాధానం చెపాడు. నిజానికి ఆతడు త త్తచవే తేను అనిపిసుంది ఆ సమా 
ధానం వింటె. 


“ఉన్నరూపు పలుకు నన్నరులెక్కడ 
గలరు తోచినట్లు పలుకనైన 
చందమయ్యె నంతగాక యింత 


పట్టి చూడగల'రె ఎట్టివారు.” 
ఎ అంటాడు, 


వై రాటము 18 


“నానావిధ భూతమయము “మేను” 
అతి చంచలము మనము. మెయికొని 


నిక్కంబున కేనరునకు చెల్లింపగానగు 
సత్యంబు నడపుకమ మట్టుండెన్‌ . 


ఈ నడుసున్న కమమే నత్యము. అంటున్నాడు. తాము ఆయుధాల విష 
యంలో పర్యవసానంగా దానినెవరూ తాకరాదని చెప్పిందే సత్యము. అనేది ఆలో 


చిస్తూ ఈ మాటలు చెపుతున్నాడా అనిపిస్తుంది. మొత్తంమీద నిజం తెలియకుండా నే 
నమాధానం చెప్పాడు, 


తాను ధర్మరాజుకు నఖుడనంటాడు, ఐహు వినోద విషయాలు తనకు తెలును 
నట. ద్యూత క్రీడ తెలుసు. ఒకేఒక నంవత్సరం |వతంగా తా నక్కడ ఉంటా 
నంటాడు. విరాటుడికి కంకుడు ధర్మరాజుకు నఖుడనంగానే తలమున్క్మలయినంత 
ఉబ్బు కలుగుతుంది. నీ కేమయినానరే _ ఇచ్చేసాను అడుగు మంటాడు. తన 
రాజ్యాన్ని ఇచ్చేస్తానంటాడు. అలా రాజ్యాన్నే ఇసాననటం వ్యావహారికంగా చూసే 
తాను కీచకుడి బాహుబలం వల్లగాక ఇతరవిధంగా రాజ్యం నిలుపుకో లేకుండా 
ఉంటాడు కదా, ఆ బెడద వదలించుకోవాల నే మొ ననిపిస్తుంది. లేక కేవలం నిరృతి 
తత్వం గలవాడా ఇతడు _ఆనిపీసుందికూడ. విరాటు అనే పదంలోనే నిర్భృతి 
తత్వం ఉన్నట్టు అర్థం ఉంది, కంకుడు విరా|టాజు కొలువులో చేరిపోతాడు, 


కొంత సేపటికి వలలుడు పెద్ద శరీరంతోనూ రెండు గరిటలతోనూ దర్చా 
రుకు వస్తాడు. ఇతడ్ని చూస్తె బహుళ విరాటునికి తన బావమరిది కీచకుడ్ని చూచి 
నట్టయిందనిపిస్తుంది. అతడిదీ పెద్ది శరీరమే. వలలుడు వచ్చి "ఆయ్యా నేను 
శూ దుడను. చక్కగా వంటచేస్తాను, నరదాగా మల్లులత్తో సింహాలతో పులులతో 
యుద్ధంచేసి నంతోష పెట్టగలను. నాకు భోజనం గుడ్డలూ ఇ సెచాలు, పీ ఆసా 
నంలో ఉంటాను" అంటాడు, విరాటుడు అతడ్ని ఎంతో మెప్పుదలతో ఆదరించి 


తన మహానన శాలలో వంటల వారి పై అధ్యమడుగా ఉండుమని నియామకం 
చేసాడు. 


il మహాభారత కథలు విరా. [వ..ఆ.. 


అర్జునుడు బృహన్నలగా వచ్చి “ప్పీక కొలు చేయడానికి వచ్చాను. మీ 
ఇంటి కన్నెలకు ఆటపాటలు నేర్పుతాను, నేను పేడిని” అని చెపాడు విరాటుడు. 
బృహన్నల అందాన్ని దీర్గ బాహువుల్ని భాగ్యరేఖనూ చూని. “నీకు ఇలకా ఎక్కువ 
అధికారాలిసా”నంటాడు, అవేవీ వద్దని బృహన్నల అనడం దేత రాటు ఈన భూతు రైన 
ఉ త్రరను పిలిపించి, ఈ మనిషిదగ్గర ఆట నేర్చుకొంటావా” అని అడుగుఠిడు, 
ఆమె అంగీకరిస్తుంది. విర్శాటాజు బృహన్నలతో ఉతరను తీ వంగా కిషింపపద్దినీ 
ఆమె గారాబంగా సెరిగినట్టిదనీ చెపారు. ఆమెతో “నీకు తల్లీతోడూ ఈ గురువే”. 
అంటూ అమెను బృహన్నలకు అప్పగిస్తాడు, “క బృహన్నల మన ఇంట్లో ఇర్కాడ్‌ 
అక్కడ అనే నిర్భంధం లేకుండ సర్వత తిరగవచ్చునన్నాడు. అలా బృహన ల 
నియామకం అయినాడు, 


నకులుడు అశ్వశాలాధ్యకుడుగా తామగంధి శేరుతోనూ, సహదేవుడు 
తం తీపాలుడనే పేరుతో గోశాలాధ్యకుడుగానూ విరాటుని కొలువులో చేరుతారు, 


నెరంధి "పేరుతో (దౌవది ఊళ్ళోకి వస్తూ ఉంటుంది. జడ వేయడం మాని 
కొప్పు "పెట్టింది. చన్గవ పైటతో మ్మాతమే కప్పుకొన్నడి నడచి వెళుతున్నది, ఆవిడ 
పరిచారికగా ఉండాలని ఉద్దేశ్యంతో వెళతున్నట్లు అందరికీ [పన్బుట మవుతోందిట, 
ఊరివారు ఆమె అందాన్ని చూచి తికమకయి పోతున్నారు, రోహిణా? అరుంధతా? 
నుని షేనంటావా? అనుకొంటున్నారు. “ఏం పనిమీద వెళుతున్నావు? ఎవరు నీవు” 
అంటున్నారు. అందుకామె “నేను గట్టువాలును, నా కవరు కడుపుకూడు పె 
క ట్టుబట్టలిచ్చి ఏలుతారో వారికి పనులు చేసి పెడాను” అంటుంది. అలా అంటూనే 
రాజ[పాసాదం చేరుతుంది. 


అలా వచ్చిన అమ్మిని, సుధేష్ట చూచి పిలిపించి సై (ప్రశ్న అడుగుతుంది, 
అందుకు నెరంధి తన పేరు మాలిని అనీ తనరు ఐదుగురు థ్‌ గలున్నా గీ వాళ్ళు 
యకులనీ, తమ విరోధులు తనను తలపట్టి ఈడ్చినార నీ అందుకని ఒకానొక [వతం 
చేపట్టి తాను అరణ్యాల్లో ఉంటూ [బహ్మచర్యం పాటించిందనీ, ఇంకో నంవత్సరం 
నియమాచరణ చేయాల్సి ఉందనీ చెప్తుంది. “నీవు ధర్మవ రివని విని సీదగర వనులు 

అనాటి గి 

చేసి నిల్చి ఉందామని వచ్చా” నంటుంది. తాను ఒకప్పుడు నత్యభామ దగగరగా ఇంకొ 
కప్పుడు [దౌపది దగ్గరా పని చేశానంటుంది. “నాకు నీచమైన వనుభు చెప్పకూడదు, 
ఆచారం తప్పకుండా నన్ను పాలించాల్సింది. వూలు కటుతాను. తలముడుసను” 
అంటుంది, ర్ట bi 


వైరాటము 15 


సుధేష్ట అనుకొంటుఃది “ఈమె ఇంత అందంగా ఉంది, నా భర్త ఈమె 
పాల బడితె ఎలాగ” అనీ అందుకని నర్మ గర్భంగా “అబ్బో నిన్ను నా యింట్లో 
పెట్టుకోవటం ఎంతో కష్టమే, నిన్ను కాపాడట మె”గు' అంటుంది. వెంటనే 
[దౌవది “ఆ సంగతి నాకు వదులమ్మా ! నీచమతితో నన్నెవ్వరన్నా చూచేటట్టయితె 
నాభర్తలు నాలి ఆ రాతికి మట్టు బెట్టరూ + అందుచేత పురుషులు నావంక చూడనె 


చూడ లేరుగాక.” అంటుంది. సుధేష్ణ ఒక (కమానికి అంగీకరించి ఆమెను తనవద్ద 
పనికి నియామకం చేస్తుంది. | 


ఆలా పొండవులంతా విరాటాజు కొలువులో చేరారు. 


ఇది (పథమాశ్వానము 


వుహాఖారత కథలు 


విరాట్పర్వము- ద్వితీయాశ్వాసము 3 
కిచక వధ 


పాండవులూ [చౌపది విరాటాజు కొలువు చేస్తూ అజ్ఞాతవాస సంవత్సరంలో 
ఛాలాకాలం గడిపేశారు. ధర్మరాజు తాను జూదమాడి గెల్చిన ధనాలను తమ్ములకూ, 
. తమ్ములు తమ తమ నౌకరిలో లభించిన ధనాన్ని న సోదరులకూ ఇచ్చేవాళ్ళు. (దౌపది 
పీరందరి మంచి, చెడూ, అరోగ్యం చూసుకుంటూ ఉండేది. ముఖ్యంగా తం|శీ 
పాలుడికి పాలనిస్తూ ఉండేదిట, ' 


ఫీముడు దర్భారులో సవాలు చేస్తూ ఉండే మల్లురతో మల్లయుద్ధం చేసి గెలిచి 
రాజును మెప్పించేవాడు. అప్పటి మల్లయుద్ధం ఎంతో చాకచక్యంగా వర్ణించాడు 
తిక్కన. ఆయన (వాసిన ఈ భాగం చదివితే మల్లయు గ్ధంలోని ఎన్నో వివరణలు 
మనం తెలిసికోగల మనిపిసుంది. మల్జపరులెవరూ రాని రోజుల్లో అంతఃపురంలో 


వారి వినోదం కోనం భీముడు సింహం, పులి, వనుగువంటి జంతువులతో పోరాడి 
గెలుస్తుండేవాడు. 


అజ్ఞాతవాస కాలం ఇంకా కొద్ది రోజులే గడువుందనగా ఒకనాడు కీచకుడు 
సుధేష్టను హూడటానికి అంతఃపురంలోకి వచ్చి (దౌపదిని చూసాడు, ఆ క్షణంలోనే 
ప్రక అందానికి ముగ్గుడె అతడు అలా కళ్ల ప్పగించి ఊరుకొంటాడు. ఆమె రూపం 
ఆతడికి వలగా ఉరిగా అయింది. కాముడు అతడ్ని తేలికగా వేటాడినాడట. ఈ 
సారన్యమెన వద్యాలు తిక్కన రచనలో ఎంతో హృద్యంగా నడు నవి, 

కీచుకుడు అప్పటినుంచీ ఈ పడుచు నెలా పొందాలి అనే ఆలోచన చేను 
న్నాడు. ఈతడిలా తనను చూస్తుంటే ఆమెకు సన్యాదయంలో బాధ క్రలుగడంచేత 
వంటికి చెమటపట్టింది. “అయ్యో (బ్రహ్మ ఈతడి నిలా ఇక్కడ చేర్చాడేమిటిః ఇంక 
నాకెవరు శరణు” ఆని భయపడ టంవల్ల వణుకుపుట్టింది. వ ఉపాయమూ తెలియక 
ఫోవటంచేత మొగము వెలవెల సోమః ల చూస్తూ కీవకుడు ఆమెకు తన పె 
కలిగిన మదన సంఐంధానురాగమే ఆ మార్పులకు కారణమనుకొంటున్నాడు. 


ఆశడు వెంటనే వెళ్లి అప్పగారికి నమన్కరి. చి “ఈపిల ఎవరు? మగడు 
లా 
న్నాడా? ఇక్కడి కంచుకొచ్చింది?” అని అడుగటం ఆరంభించాడు. ఆమె మాట 
తప్పించి ఏదో చెప్ప జూచింద్కి అందుకని అతడు వెంటనే నెరంధి దగ్గరికి వెళ్ళి 
అయా గి 


కీచక వధ {7 


“ఓహో! ఎంత అందగా ఉన్నావూ నువ్వు! ఎవరి కుమా ర్రెవు? పతి ఎవరు? 
సీ పేరేమిటి?” అంటాడు. ఆమె మాట్లాడదు. క్షణమాగి చిబునవ్వి ఇటు కనుతీప్పి 
చూడకూడదా? కొంచెం నవ్వరాదా? ముద్దుగా పలుకులు పలుకరాదా? హృదయం 
లోని సరనతను [గహించరాదా?” అంటూ దగ్గరకు వస్తాడు. పక్కగా వెళ్తాడు. 
చుట్టూ తిరుగుతాడు. చేతి వేళ్ళు పట్టుకోబోతాడు. ఈ మదన చేష్టల నెంత బాగా 
చితించాడో తిక్కన! ఎంతో సారస్యమెన చితణం, 


అప్పటి స్థితి సెరంధి అవునన్నా_కాదన్నా. పేచీవ చ్చే పరిస్థితి. అందుకని" 


అంటుంది, = 


“నా యున్నబాము తలపవ యీ యొడలి చీర యిట్టి యేవపు జందం 
బోయన్నః! మదన ఏకృతిం జేయుననుట ఎంతయును నిషిద్ధముగా దేః - అంటుంది. 


కీచకుడు మాతం తన (పయత్నమూ మాటలూ వదలడు. “సీ ఆందం, 

కమలాల రేకులు అతికించినట్టున్నది. చక్రవాకాలు తెచ్చి కుప్పలు పోసినటున్నావు. 
౧ ౧ 

చంద్రుడి కాంతిని తెచ్చి తగిలించారు. నీకు” అంటున్నాడు. అప్పుడిక చివరి ఉపా 

యంగా ఆమె, _“కీచకా! నాకు ఐదుగురు గంధర్వులు భర్తలున్నారు. వాళ్ళు నీ 


మానం (పాణాలు తీసేయటం ఖాయం, పూర్వం రావణాసురుడి గతే సీకూ పట్టు 
తుంది జా్మాగ త్త అంటుంది. 


కీచకుడు గుటక (మింగి సుధేష్ణ దగరకు వెళ్ళి ఆ నైరంధి? సంగతు లడుగు 
తాడు. తన హృదయం విప్పి చెపాడు. అందుకామె, అంటుంది “నీ కెంతో మంది 
హంసలవంటి పడుచువాళ్ళుండంగా ఈ నీచమైన “సెరంధితో సీకి తగువేమిటి?” 
అని. అతడు “ఆ మనిషిని నా పరం చేయకపోయినావంటే నేను చచ్చిపోతా" 
నంటాడు. సుధేష్ట ఒక సత్య విషయం అడుగుతుంది. “నీవంటె ఇష్టంలేని స్రీ 
తోటిన్నీ రతుల్లో చవులు చూడలేని త్రీ ఫొందులోనూ సుఖం వముంటుందయ్యా! 
దాని పతులు ఐదుగురున్నారట. వాళ్ళు గంధర్వులట. వాళ్ళకు తెలిస్తే ఇంకేమన్నా 
ఉందా? (బతుకు రుచి ఎంతయినా అపథ్యం చేయవచ్చునా?” అంటుంది అప్పుడతడు 
“బల సాహసాల మాట నాదగ్గరెత్తకు. ముందు దాన్ని పిలిపించు నీకు దణ్ణం 
"పెడతాను అంటూ కాళ్ళు పట్టుకొంటాడు, 


18... మహాభారత కథలు విరా-ద్వి...ఆ 


సుధేష్ట వెంటనే నిశ్చయించుకొంటుంది “వీడికి చచ్చిపోయే రోజులు దగ్గర 
కొచ్చినయి. 'ఎన్ని చెప్పినా వినడే! ఎలా” అని ఆలోచించి, “నీవు గోల పెట్టకు, 
కల్లు తేవడానికని, నీ యింటికి పంపుతాను. దాన్ని నీవేం చేస్తావో చెయ్యి. నా 
కాళ్ళు వదులు” మంటుంది. 


కీచకుడు నంతసించి ఇంటికి వెళాడు. మనసు సైెరంధిపెనే ఉంటుంది. ఆమె 
పచ్చిందని [భమిస్తూ అ య్యా రాలేదా? అనుకొంటూ కాలం గడుపు తుంటాడు. 
సుధేష్ట నెరంధిని వెళ్ళి కల్లు శేవలసిందని అజ్ఞాసిస్తుంది. ద్రౌపది హృదయంలో 
ఏంతో బాధపడిపోతుంది. తప్పనినరిగా వె ష్టంది. దేవుళ్ళను (ప్రార్థిస్తుంది. (పత్యశ 
దైవమైన సూర్యునితో “ఓ |పభూ! నేను పాండవుల నే_ మనస్సులో ఉంచుకొన్న 
దాన్నయితే ఈ కీచుకునివల్ల నాకు కీడు రాకుండా కాపాడాల్సింది” ఆంటుంది. తన 
నియమం ఉంకువచేని నూర్యుని నిష్కర్షగా అడుగటం చితం. నిశ్చయమైన ఆత్మ 
బలంతో అలా అడిగింద నేది గమనీయంః అరణ్య వాసారంభ ౦లో చుట్టూ తననాళ 
యించుకొని వచ్చిన జనాలకు తిండి పెట్టాలని ధర్మరాజు వాపోయి సూర్యుని ఉపా 
సించడం, అప్పుడతడు (పత్యకమై పాతనిచ్చి (దౌవది దానిత్తో వండినట్టయితే ఆది 
నమృద్ధిగా అందరనూ తృ ప్రిపరుస్తుందని అనుగహించడం తకు తెలుసు ఆమె 
అందుక నే సూర్యుని రక్షణ అడిగింది, 


నూర్యుడనుగహించాడు. ఒక రాక్షసుడికి ఉండే బలం ఆమెకు కలిగిందో 
లేక ఒకి బలకాలి అదృశ్యంగా వచ్చి ఉన్నాడో ఆమెను రత్నించడానికి. ఆమె 
సింహ్వపు గుహలోకి లేడిలా వెళ్ళింది. కీచకుడు వచ్చి డైలాగులు చెప్తున్నాడు. 
పట్టుకోబోయినాడు. ఆమె పారిపోతోంది. తీరా పట్టుకొనే సమయానికి ఒక్క 
విసురులో కీచకుడు పడిపోతాడు. రాక్షసుడే అలా [తోసినట్టు వర్ణించారు భారతంలో, 
రాక్షసుడు అలా తనను (తోసినట్టు కివకున కే తెలీవు ఆమె తో సేసిందనుకొంటు 
న్నాడు, అది ఉపాసనవల్ర ఆమెకు కలిగిన శక్తి అని మనం అనుకోవచ్చు. అనుకో 
కనూపోవచ్చు. అది ఎవరి నంస్కారాన్నిబట్టి వారికి అలా అనిపిస్తుంది! ఆమె 
పరుగుతీసి రోడ్డున పడి రాజదర్భారు వెపునకు పరుగెత్తుతుంది. కీచకుడు లేచి 
దుమ్ము దులుపుకొని అటూఇటూ చూచి ఆమె వెంటపడుతాడు, 


ఆమె దర్బారు చేరేటప్పటికి అక్కడ కంక భట్టు, వలలుడూ ఉంటారు. ఆమె 
ప్రాణం. చేరుకొంటుంది. భీముడు |దౌవది అవస్థచూసి మండిపడిఫోతుంటాడు. 


కీచక వధ i9 


కీచకుడు కోపంతో వచ్చి (దౌపది కొప్పుపట్టి లాగి ఒక్క తన్నుతంకాడు. ఆతన్ను 
తన్నడ మేమిటి తానే స్థితి తప్పి పడిపోవడమేమిటి ఒక్కసారి జరిగినవి. అది రాక్ష 
సుడు చేసిన పని! ఫీముడికి విరా! టాజు బావమరది మీద నేగాక, రాజుగారిమీదకూడ 
కోపం వచ్చింది. |క్రోధంగా చూసి ఓ చెట్టు పీకాలని అనుకొంటూనే కంక భట్లు 
ముఖం చూస్తాడు. ధర్మరాజు వెంటనే కండ్ల విన్యానంతో ఆ పని వద్దంటూ పక 
“క వంటవానికి మనకు సీడనిచ్చే యీ ఫలపుష్పాలతో ఉన్న వృక్ష మేగాని మరో 
చెట్టు దొరకలేదా క ట్టైలకి:” అంటాడు, భీముడు ఆచేశాన్నాపుకొంటాడు. 


దౌపదికి విస్తరిత మైన కోపం వసుంది. తనకు రక్షణ చేయద్దన్నాడు ధర్మ 
రాజు. లేచి నుంచొని నభనూ, కంకునీ, _ వలలుజ్లీ, భయంకరంగా చూస్తుంది. 
“ధర్మాధర్మ నిపుణులు, శిష్ట రక్షకులు దుష్ట శిక్షకులు సకల శాస్త్ర నంచయాన్ని 
అద్భుతంగా ఉప మోగింపగలిగినవారూ అయిన నా భర్తలు ఒకడు నన్నవమాన 
పరుస్తుం కే ఊరుకొన్నారం టే, ఇంకెవరి భార్యలు ఇలా పరాభవం పొంచటానికడ్గ్డం 
ఉంటుందిక్కడ?” అంటుంది, విరాటుడికి కీచకుని నియంతించగలిగిన శ క్రిలేదు. 
అతడు కేవలం అనునయ వాక్యాలతో _సైరంధిని శాంతపరుప చూస్తాడు. 


అప్పుడు దర్మరాజు ఆమెతో అంటాడు మందలింపుగాటోనీ పతులకు అంత 
మాతం తెలీదనుకున్నావా? ఇది సమయం కాదని ఊరుకొని ఉంటారు. నీకయిన 
పరిభవం సంగతి ఈ నభవారికి తెలిసింది గనక నీపు లోనికి వెళ్ళిపోవచ్చు” 
అంటాడు, ద్రౌపది ఇంకా అక్కడే ఉంది. “ఇంతకంటె వారిని శిక్షించే నమయమే 
ముంటుల”దనుకొంటోంది బహుశ. అందుకని ధర్మరాజు మందలిస్తాడు.“నాట్యం 
చేయడానికి వచ్చినదానిలా హావభావాలు చూపిస్తూ ఎందుకుంటావిక్కడ?” అని, 
(దౌపది అంటుంది. 


- నాదు వలభుండు నటుడింత నిక్కంబు పెదవారియట పిన్నవారు 
౧ టి ౧ 
గాన పతుఅ విధముగా యే శెలూషిగా ననంగతాదు కంకభట్ట.” 
“స్తాప్రత్రి ఒక్క నాట్యకా రేకాడు. జూదరికూడా జూదరి అలికి గౌరవమేముం 
టుండి[!” అని వెళ్ళిపోతుంది. ఈమె పవ ర్లనం ధర్మరాజాదుల కాలంలోని ప్రీలది 


మాదిరిగా ఉన్నదో లేదోగాని తిక్కన కాలంనాటి |పొఢ స్త్రీల _పవర్తనం గోచరిను 
న్నట్లనిపిస్తుంది. ఐతె ఇది కేవలం ఫళులను దూషించడానికి మ్యాతమే అనినమాట 


20 మహాభారత కథలు విరా_ద్వి_ఆ 


కాదు. వారిని ఉలే జితుల చేయడానికి ఆమె ఆ విధంగా అన్నదనే భావం నరిమైన 
దినిపీసుంది. మరి ఆ సమయాన అలాటి ఉతె*కరమైన మాటలు భఅననరముక దా? 
ఏ కాలంలోనయితేనేమి!! 


ఆమె సుధేష్ట్ష దగ్గరకు వెళ్ళగానే “ఆలా ఉన్నా వేం! నీ ముఖం చిన్నబోయిం 
దేం” అని ఆమె తెలియనట్లుగా అడుగుతుంది. (దౌపది “నీకు తెలిసే ఆలా ఎందు 
కడుగుతావమ్మా” అని .తనకయిన పరాభవం చెప్పి,-“మీ కీచకుణ్రి మీరేం దండించ 
నక్క-ర్లేదు. అందుకు నా మగలున్నారు లెమ్మంటుంది.” దీంతో అంతః పురంలోని 
వారంతా గడగడలాడి పోతారు మనసుల్లో_దీని మగలు కీచకునంతవానిని దండించే 
వాళ్ళా అనుకొంటారు. [దౌపదికి రాణివాసం చేరిం తరువాతగాని కంక భట్టు “సమ 
యంకాద”న్న మాటల అంతరార్థం గోచరింప లేదు” అనిపిస్తుంది. 


సైరంధ్రి పడుకొన్నదిగాని న్నిదపల్లలేదు. కీచకుణ్ణి నిర్ణించకలిగినట్టిది.వల 
లాంకుడి బలమేతప్ప మరొకటికాదని యోచించి వంటకాలవై వుకు అర్ధర్యాతి ఎవరూ 
చూడకుండ ఒయలుడేరి వెళ్తుంది. వీముడు లేచి,_“ఇదేమిటి? ఈ సమయంలో 


ఇక్క-డికొచ్చావు. నీవు వసుంటే ఎవరూ మాడలేదుకదా! ఎందుకొచ్చావు?” 
అంటాడు, 


అన్నీ తెలిసికూడ నాచేత చెప్పించుకో వాలని అడుగుతున్నావు” అంటూనే 
జరిగిన విషయమంతా చెప్పి “నా దుఃఖాన్ని చెప్పుకోవటానికి ఎన్నయినా ఉన్నాయి. 
సభలో దున్న సేనుడూ, ఆర ణ్యంలో సెంధవుడూ, ఇప్పుడీ విరాట నభలో కీచకుడూ 
అనుచితంగా (పవ రించారంచే నాకు దుఃఖం [కొ త్రదేమీ కానిమాట నిజమేలేకాని.. 


“అకట యాడు కూయు నాల కూయును లాతి వారికెన నరయ వలయు ననిన 
నన్ను కీచకుండు తన్నంగ నెట్టులు సూడనోర్చె ధర్మ నూనుడప్పుడు? 
అంటుంది. అందుకు భీముడు “అమ్యో అలా ఆయన (ధర్మ రాజు) మందలిం 
చాడు గనుక నరిపోయిందిగాని, నేనా చెట్టువిరిచి రాజునీ వాని బావమరిదినీ కొట్టి 
నట్టయితె ఈపాటికి ఈ ప్రపంచానికి మన ఉనికి కాసా బహిర్ష తమయేదికాదూ? 
అందుచేత ధర్మరాజు పౌగడబడాల్సిన వాడుగాని, తప్ప పట్టబడాల్సినవాడుకా”దం 
టాడు (దౌది అప్పటికి కాంతిచిందై “అవును. నిజానికి ఆయన ధర్మమే మనకు 
జయము. నాకు ధృతి చెడి ఆలా వెణ్టిగా పలికాను. ధర్మరాజు నిర్మలుడు. అజాత 


కీచక వధ 91 


శతువు. అందుకనే అతడు రాజసూయం చేయకలిగింది. ఆయన గాంఖీర్యం 


ధైర్యం ఇంకొకరికి వస్తుందా! ఆయన మర్త్యుడేకాదు, మహాత్ముడు, అంతటివాడు 
విరటుని ఆశ్రయించడం వల్లనే నా ఓర్పు నశించింది నిజానికి” అంటుంది. 


వెంటనే ఖీముణ్లీ పౌగడుతుంది_“నీవు బక హిడింబ _ కిమ్మీరుల్నీ జరానం 
ధుజీ చంపేశావు. నీ "దర్పం కాస్తా_కొంచెం కాదు. అలాంటివాడవు నీవు కకైలు 
కొట్టి వంటలు చేస్తుంటే నా హృదయం ఎంతో ళోకిసోంది. దున్నపోతులో పులులో 
సీవు సౌరుతుంసే "నీవు గెల్చిన పుడు విశషమైన నంతోషం_పులులు విజృంభించిన 
పుడు వెక్కన మైన విన్నవదనం పెట్టానని వాళ్ళంతా అంటుండేవాళ్ళు. ఇప్పుడు 
కోపంకొద్దీ నీవు కీదకుణ్ణి ఏమో చేసి బయటపడ్డావా_నీకూ నాకూగల సంబంధంకాస్తై 


వాళ్ళ స్ట్‌రం చేస్తారు. అందుకని నీవు తొందరపడకుండా, రి హన్యంగా ఏంచేయాలో 
ఆది చేయాల్సింది సుమా అంటుంది. 


అంతలో అర్జునుడున్న స్త్రీ, పుంగాని స్థితిని తలచిదుఃభించింది. నకుల నహ 
దేవుల్ని తలచి దుఃఖించింది. ఆ చెప్పటంలో సహదేవుడు మరీ పిల్లవాడమ్మా ఆకలి 
కూడ తెలీక తిరుగుతాడంటుంది. తన వంశం పతిష్ట తలచి తాను ఈ స్రెరంధిపని 


చేయాల్సి వచ్చిందంటుంది, ఇవన్నీ దుఃఖాన్ని పెంచుకోడానికి న్ర్రీలు (పోవుచేసి 
కొనే పూర్వ దుఃఖాల కంవ, చివరకు, __ 


“ఆ కీచకుణ్ణి చంపక పోయినావో నేను ఏ నుయ్యో గొగ్యో చూచుకు నేది 
ఖాయ”మంటుంది. 


ఫీముడా మెను ఓదార్చుతాడు. “వాడి నంగతి నేచూస్తాను నాకొదిలెయి 
దుర్యోధన, కర్ణ 'సెంధవుల్ని కూడా వదిలేశాననుకొనకు, ఇప్పుడజ్ఞాత వాసం 
పన్నెండో నెల జరుగుతున్నది. ఈ నెలంతా మనం చాలా రహస్యంగా ఉండాలీ, 
ఉ దేకాన్ని క్షణ కణానా అణచుకొనడ మె సాధన. ఆందు చేత సీవేం చేసావంటే. 
వాణ్ణి కలిసీ చీకట్లో అ నర్తనకాలకు ఒంటరిగా రమ్మను. వాడి భావం  నీక్రంగీకార 
మయిన'ప్ల నాటక మాడు. వాజి అక్కడ రహస్యంగా తెగటారుసాను. ఇదొక్కటి 
మార్గం 'ఇప్పుడు. నీవు [వస్తుతం వెళ్ళిపో. తెల్లవారు రూము కావచ్చింది. ఎవరైనా 
చూస్తారు లేల”మ్మంటాడు. ద్రౌపది నరేనని “వెళ్ళిపోతుంది. 


ర్జీర్సి మహాభారత కథలు వీరా_ద్వీ--టే 


తెల్లవారింది, సూర్యుడు (వవంచాన్ని రక్షించడానికన్నటు ఉదయించాడు. 


సరో లేచి సింగారించుకొని నెరం ధిని కభవాలని అవ్పగారింటికి 
వెళ్ళాడు, |దౌవదికిప్పుడు భీముడి ఆనరా ఉంది. కీచకుడికి విర్మాటాజు తననేమీ, 
అన లేక ఊరుకున్న సన్ని వేశంలోని అహంకారముంది. తొ టుబాటు లేకుండా 
(దౌనది పనిచేసుకుంటూ౦టె కీచకుడు దగ్గరకు చేరుతూ వెజ్టిమాటలు అంటూ ' 
కనిరాగం తీస్తూ, గోడలమీద నంభాలమీదా గోళ్ళతో తాళం es వేయటం, 
వచ్ళు ఆటూ ఇటూ (తిప్పటం శేన్తూ తనను నెరంధి చూడకపోయిందే అని బాధనవ 
డుతున్నాడు. చిరవకు ఒక దగ్గర చేరి “ఇదుగో కామ సౌఖ్యం అక్క- ర్లేదన్నట్లుం 
టావు! ఈ వైరాగ్యం స్థిర మైందా లేక నిమిష మాత్రమా! నామీద కొంచెం దయ 
తలిసె నీ మగలతోగల సౌభాగ్యం దెబ్బతింటుందా ఆ మా[తానే! నీవు నన్ను నరె 
ననా లేగాని పురభామినులందర్నీ నీకు వరవళ్ళుగా చేయనా! విరాటుడ్ని సేరుకు 
రాజుగా ఉంచాను. నిన్ను తన్నాను గనక ఆతడు ఉపేక్ష చేశాడనుకోవద్దు. నేను 
వదివేల మందిని పట్టుకొన్నా ఎవరూ ఏమీ నన్ననలేరుగాక. కనుక నేను చెప్పే 
ముఖ్యమైన మాటపేమిటం టే నిన్ను ఎలాగయినా పట్టుకొంటాను. ఎక్క.డకుపోయి నా 
ప ప్రేస్టాను. నీమగ లేం చేశారుగాకనన్ను?” అంటాడు, . 


ఈ నమయం చూసి ఆమె అంటుంది. “నీకు రహన్యంగా ఉండాల్సి న 
విషయాలు తెలిసినట్లులేదు. లేకపోతె మగవాజణ్హీగదా అనే అహంకారమో! నాకు 
రహస్యం అవసరం. అది కాప్రాడబడేటట్టు (పవ ర్రిచు” అంటుంది. కీచకుడు పొంగి 
పోయి “అయితే అలాగె, చెప్పు. ఎక్కడకు రమ్మంటావో” నంటాడు. ఆయము 
“రాతి వేళ ఒంటరిగా న ర్రనకాలకు రా. ఇంకెవర్ని తీనికొచ్చినా నా రహన్యం 
బయటవడిపోతుంది. అంచేత ఈ పనికి నేను ఒప్పుకో నే ఒప్పుకోను, ఇక నిక్కు_డ 
మాట్లాడకు” మంటుంది. కీచకుడు సంతోషంతో స్పృహ తప్పినంతపనై వె క్‌ 
పోతాడు. 

(దౌపది భీమునికీనంగతి చెప్తుంది_వెళ్ళి. “నేను చేయాల్సిన రాయబారం 
చేశాను మరి నీవేం చేస్తావో!” అంటుంది. ఫీముడు పొంగిపోతాడు. ఎవరినీ తేడు 
కదా_మన రహస్యం బయటపడకుండా ఉండాలికదా 'అంటాడు. (దౌవది నవ్వి... 

“కంటరిగా రమ్మన్నందుకె పులకించి పోయినాడు” అంటుంది, ఫీముడు చిటుక వేని 


“కతె అనుభవం అయ్యేవరకూ ఇంకొకడితో చెవ్పడు-కుక్క లా ప నా 
డున్నూ” అంటాడు, - 


కీచక వధ రికి 


పాంచాలి మళ్ళీ తమ అజ్ఞాతవాస రహన్య విషయం జ్రాపక ంచేసి బహుజ్మాగ 
తగా మసలవలసిందంటుంది. ఆమె 'సెలవుతీసికొని వెళ్ళిపోతుంది, 


కీచకుడు రాతివరకూ ఆగాల్సిన బెడదలో చిక్కుకొన్నాడు. ముగుదమీద 
మోహం తనను మలుపులు (తిప్పిస్తోంది. తాను ఎవరినీ మాటాడసీయట లేదు. ఒంట 
రిగా ఊహల్లో ఊగుతున్నాడు. సెరగ ధిని న్తంథాల్లో శారికలో చూసూ వనాలో 
వృకాలకు మాటలు చెప్తూ తిరుగుతున్నాడు, (పేమ చేస్తున్నాడు. సూర్యుడు కుంకి 
సోడేమని తిట్లుతున్నాడు. మనసుకు అయే అనుభవాలు శరీరాని కయే అనుభవాల 
కంది ఎక్కువ |పభావం కలిగి ఉంటాయి. వీటితో నంత్భ పీ కావడమంటూ 
ఉండదు_ఉన్న రసాన్ని ఉతేజితం చేయటమె ఆవి చేయగలవు_కారీరకంగాహడ 
ఆ అనుభవం అయినమీదట ఆస్మృతిని తెచ్చి మళ్ళీ ఆ అనుభవం కావాలి ఆని అని 
పింపజే సేవికూడ ఈ మానసిక అనుభవాలె. శరీర అనుభవంకంటెకూడ మానసిక 


ఆనుభవాలు ఎక్కువ పతనాన్ని కలిగి న్లవనేది ఇందు కె, వాననల కుప్పను 
తయారు చే న్లవికదా మరి! 


కొంత సేపటికి సూర్యా నమయమయింది. (దౌవది రాత్రివేళ చూచుకొని 
భీముని సమీపించి నమయమయిందని సెగ చేసింది. ఇద్దరూ దోవచూసుకోంటూ 
నరనకాలకు, వెళారు. న ర్రనకశాల విశాలంగా వుంది, అక్కడ ఉత్తర విిశమించడా 
నికి గాను ఒక మంచమున్నది. పరువూ అలంకారం అ -తాఉంది. దానిమీద వీముడు 
పవ్వశిసాడు ఆ మెను దగ్గరలో ఒక మూల నిలువమంటాడు. 


సమయమయిందనుకొంటూ కీచకుడు ఒంటరిగా (ప వేశించి నెరం[ధి ఇంకా 
రాలేదనుకొంటాడు. క్షణంలో పర్యంకంమీద మనిషి ఆకారంచూసి ఆమె సైరంధే 
ననుకొంటాడు. దగ్గర చేరి పెన చేయి వేస్తాడు. ఫీముడి వచ్శకాదు.మన సు మండిపో 
తుంటుంది, ఐనా వీడెలా (పవ ర్రిసాడో చూద్దామని క్షణం మనసు బిగవట్టుకొని 
ఉంటాడు. అప్పుడు కీచకుడు, “నేను నీకు ఏన్నో బహుమతులు తెచ్చాను, ఆడ 
వాళ్ళు నన్నుచూసిం తర్వాత ఇంకో మనిషిని మనసులో ఆడసీయరు. నేనంటే పడి 
చస్తారు” అంటాడు. ఆప్పుడు ఖీముడిచేత తిక్కన చమత్కారంగా మాట్టాడిస్తాడు:._ 


“ఇట్టి వాడవు గావున నీవు నన్ను బొగడి కొననగు నకట నాపోల్మియాడు 


24 మహాభారత కథలు విరా..ధ్వీ..౪ 


దాని వెదికియ నెయ్యడనై న నీకు బడయవచ్చునె ఎుగక బలికి తకట!। 
= అంటాడు. 


“నావంటి ఆడది నీకెక్క_డా దొరక్కా వచ్చావు నొ దగ్గిరికి! అనట; 
హాన్యం.దీన్నె వివరిస్తూ నాజహ్హ నీఒహ్లు కలిసిన క్షణాన నీఒ ఇలా అవుతుందో చూడ 
గాని! మామూలు అబలననుకొన్నావా? నను కలిసినాక మళ్ళీ వనితల్లో ఎక్జామను 
. కొంటున్నావా? ఆది మాతం జరగదు. నాకుతెలును. తనువును పొందిన ఫలితాన్ని 
సాంతం ఇప్పుడే అనుభవిస్తావు చూడు. మన్మథ వికారంగాను” అశిటాడు భీముడు, 
అంటూనే లేచికలబడుతాడు. 


సింహబలుడికి  తెలిసిపోతుంది_అది సైరం(ధికాదనీ వాడెవడో ఆమె భర్త 
గంధర్వుడయి వుంటాడనీని, పోట్లాడుకొంటూనే ఉన్నారు. అక్కడ చిత మైన 
వరిస్థితి కలిగింది. కీచకుడు తనవాళ్ళ నెవ్వర్నీ తనతో తేలేదు. బహిరంగంగా 
ఏపనైనా సాధించగలవాడనే శే పేరుపడ్డ తాను దొంగలా అక్కడికి రావడమయింది, 
పిలిసే తనవా రెవరూ పలకరు. తన 'అగపాట్లకు ఇతర్లు తప్పువట్టగలరు, సలుగు 
రుకూ తెలిసిపోతుంది తన దొంగతనం. భీముడు అరవకుండా చవ్పుడు లేకుండా 
వాణి చంపాలంటానికి తన రహన్యపు (బతుకు కారణం. అందుకని... 


“కన యగపా టొరు అెరుగురురని నూతుడు సమయభంగ మగుటకు ఫీముం 
డును గొంకుచు చప్పుడు చేయని గూఢ విమర్దన |ప్రహారములన్‌” 


అలా మల్లయుద్ది పావీణ్యం చూపుతున్నారు, కొంత సేపటికి కీచకుడు 
అలసిపోయినట్లు ఫీముడు హించి ఎ త్రి విసిరి (క్రిందకుకొట్టి పెనెక్కి. మోచేతు. 
లోను పిడికిశ్ళతోనూ హైడిచి చం పేసాడు. కీచకుడు తన్నుకొని మరీ చస్తాడు. ఆ. 
చచ్చినవాడిమీద కోవం ఇంకా తగ్గక ఫీముడు తాను పొడిచిన దెబ్బలవుపడకుండా 
చేతులూ కాళ్ళూ తల పొట్టలోనూ గుండెల్లోనూ కుక్కేసి మాంసపు ముద్దగా 
శరీరాన్ని పెట్టి వదిలేస్తాడు. 


టి 


తను సాధించిన ఫలితం ధ్రావదికి చూపాలని ఒక కొఅవిని తెచ్చి ఊది 
' వెలిగించి జ్యోతిలా చేసి దౌపదికి సింహబలుడి శవాన్ని చూపిస్తాడు, ఆ శవం 
పరిస్థితి చూసి ఆమె ముక్కుమీద (వేలు వేసికొని గాలి పీలుసుంది. నిట్టూర్చి ఇలా ' 


కీచక వధ 95 


అంటుంది. “దీని కోసమా కిచకా? యింత యాతన పడ్డావు. అలా చేసే ఇలాగాక 
ఎలాగవుతుంది" అంటుంది. 


ఫీముడు (దౌపది నడుగుతాడు “నీ చింత మనసులోనుంచి పోయిందా? 
సంతోషించావా” అని. 


అప్పుడామె ”కొలువులో నీవు చూపిన ఆ కోపభంగిమా ఆ ధైర్యం చూడరా 
నంతగా ఉంది. ఇక్కడ [పజల కళ్ళు గప్పిన గొప్పతనం తలచుకోజాలనంతగా 
ఉంది. ఎవ్యరి నహాయం లేకుండా ఈ దురాత్ముని రూపుమాపటంలోని చాక చక్యాన్ని 
మెచ్చుకోవడ మెలాగో నాకు తెలియటల్లేచు.... నేను మాతం... ఫీమసేనా ! విన్మయా 


నంద నిర్మగ్ననై నాను” అంటుంది, భీముని చెపులో ఆ మాటలు కర్గరసాయనంలా 
అమృతం కురిసినవి. 


కివకవదలో వ్యాసమహర్షి సాధనాపర మైన విషయం చెప్పాడు. కీచదకమం జే 
చెదురుబొంగు అని అర్థం, ఏ గాలి కొట్టితే ఆగాలికి వీలుగా కూతలు కూసుండటం 


దాసిపని, రాజ్యంలో రాజుగా నిరృతి తత్వానికి (పతీక అయిన విరాటుని 'సిల్‌పిన 


వాడు కీచకుడె. ఆగుదానిని చూచి ఆరాటపడేవాడూ అతడె. ఇందియాలు ఎలా 
లాగితె అలా పోవడమనేది దురృత్తి ఆ వృ త్రినిజయించాలి. ఆయుధాలతోగాదు 


ఆయుధాల్లేకుండా నె జయించాలి. కేవలం మనః సైర్యంతో నే జయించాలి. కడిగిన 


సిద్దులతో శపిసాను అనటం కాదనిబోధ. ఎవరికి తెలీకుండా జయించటమె దానికి 
(వతి క్రియ, ఫీముడు సాధకునిలోని నత్‌వృత్తికి (పతీక.రహస్యం అం టే_నత్‌ వృ తికి 
_దుర్వ్పు త్రికీగల యుద్ధం అలా మనసులోనే జరిగేది గనుక రహస్యం! కీచకుని 
దుర్భ తిని జయించటమె సాధకుని కీలకం, “కిచకుడు”, “విరాటుడు, అని "పేర్లు 
పెట్టి వ్యాసుడు ఈ సాధనను కధాపరంగః అంశర్గర్భితంగా నూచిస్తున్నాడ నేది 
అనుసంధానం చేయవలసిన తెళివిడి. 


ఎలి ఇది ద్వితీయాశ్వానం: 


వుహాభారత కథలు 


విరాటర్వము- తృతీయాళ్వాసము 
1. ఒక్క రాతిలో (దొపదికి నుఖదుఃథాలు 


కీచకుణ్ణి చంపి భీముడు |దౌవదికి శవం చూపించి ఆమెను వెళ్ళుమని చెప్పి 
తాను వంటకాలకు వెళ్ళిపోతాడు. |దౌపది బయలుదేరి వెళ్ళే నమయానికి కావలా 
వాళ్ళు కనపడ్డారు. ఆమె వాళ్ళతో నిశ్చయంగా చెప్పేస్తుంది. నా భరలెన గండు 
రులు ఈ కీచకుణ్జి చంపేశారు, దుర్మార్గానికి ఫలితం అనుభవించాడు. వెళ్ళి చూసు 
కొనండి అంటుంది. కీచకుడు చచ్చాడంటే వాళ్ళు ద్మిగృమలో మునిగి కాగడాలు 
వెలిగించి శవాన్ని చూచి హడలిపోయి హాహాకారాలు చేశారు. కీచకుని ఆత్మీయలె న 
ఉపకీచకుల్ని పిలుచుకొచ్చారు. వాళ్ళు నూరుమంది. వాళ్ళంతా ఆ ర్యాతివేళ భోరు 
మని రోదన మారంభించాకు. “అయ్యో చేతులేవి? కా ఖ్ళేవి ? శిర నేది?” అంటు 
న్నారు. (దౌవది ఒక (పక్కనుంచి చూస్తూ ఆనందమసుభవిసోంది. అది పిశాఛా 
చందమా? పగదీరిన వెనుక కలిగే సంతోష మేనా? ఇది ఎక్కువయితె పిశాచానరా 
దానికె జమ అవుతుందిగాక. ఈ నమయంలో ఆమె ఆ ఉప కీచకుల కంటపడింది. 
వాళ్ళ కోపం విపరీతంగా పెరిగిపోయింది. ఈ శవంతోపాటు నెరంధిని కట్టి 
తగలెయ్యాలన్నా రెవరో. అమెకు సుఖ మంతరింగి దుఖ భయాలావరించి నై 
గోల పెట్టింది. ఐనా అంతా ఒక్కమాటమీద అమెను తెచ్చి బంధించి అప్పటి 
కప్పుడు ఆ రాతికి రాతి తగలెప్టియ్యాలనే ఆ[తంతో ఉపక మిస్తున్నారు. 


ఈ [పయత్నం సంగతి రాజుకు చెప్పాలని వెళ్ళి రాజునులేపి ఇలా ఇలా 
అయిందని చెప్పి ఇలా చేసేనున్నా మంటారు. విరాటాజు బయటకురాడు. ఈ పగ 
ఈ ఉద్యమం ఇంకొకరు చేప్పే తగ్గేవి కావు. ఇంతమందికి సంబంధించిన పగయితె 
ఇక చెప్పనక్క ర్లేదు. విర్మాటాజు నిరృతి తత్వానికి (వతీక అనుకొన్నాంగదా. 
అందుకని మీ ఇష్టమన్నాడు. అలాచేస్తే గంధర్వులు మళ్ళీ కోపిసాారని తెలీదా? 
తెలును, తాను తటస్టుడెప్పుడూను. ఇందుకే తాను తన బావమరది శవాన్ని 
చూడాలనై నా అనుకోలేదేమో,. 


ఒక్క ర్యాతీలో సుఖదుఃఖాలు 97 


ఉపకిచకులు ఆ మెనుపట్టి కిచకునితోపాటు కట్టి స్మళానానికి తీసికాసిపోతు 
న్నారు. సైరంధ్రి గోల పెట్టి ఏడుస్తూ తన గంధర్వ భర్తల పేర్టగా పాండవుల 
సాం కేతిక మెన పేర్లతో పిలుసుంధి. 


“ఆనత వెరి యోజయ। మహాద్భుత వికమ యోజయంత ! దు 
ర్మాన విఘూర్ణమాన రిపుమర్గన యో విజయా భిధాన తే 

జో నిహితాహితాహిత (పకటహర గుణ [పతి భాన యోజయ 
తేన $ విరోధి బాహుబల జృంభణ భంజన యో జయద్బలా | 


అని పిల్చి రక్షించుమంటుంది. జయ, జయంత విజయ విజయో తేన 
జయద్భలలు పాండవులు అజ్ఞాతవాసారంభంలో సాంకేతికంగా తాము చెప్పుకోవడాని 
కయిన పేర్లు. 


ఫీముడికి ఇది వినవచ్చింది. కాని ఎలా ఈ ఉపదవాన్ని గడిచేడి? తాను 
బయటపడి ఈ కీచకుల్ని చంపడం గొప్పకాదుగాని మళ్ళీ పదమూడు సంవత్సరాల 
(పవాసాన్ని తనకూ తన సోదరులకూ కలుగ జేసినవాడు అవుతాడు గదా ! ఉన్న 
గడువుకూడ ఎక్కువ రోజులు లేదు. ఈ చిక్కు. [దౌపది ఆలోచింప లేక పోయింది. 
ఆమె అక్కడ ఉండటమె తప్పు. స్త్రీ బుద్ధి పోనిచ్చుకున్నదికాదు. స్త్రీ అంటే “ని 
తరి జీత'మో గుణాల కూడలి అని అర్థం. పురుషులకూ ఉంటయి ఈ 
మూడున్నూ. కాని ఆ గుణాలు లాగిన విధంగా వెళ్ళిపోయే వాళ్ళు దానిలో ఇరుక్కు 
సోయినవాళ్ళవుతారు. వారు పురుషులయినా ప్రీలి క్రిందనే లెక్క. అలా అని మీరా 
బాయి (పవచనం. కాని ఈ శ్రీ అనే మాట కేవలం ఆడవాళ్ళ కె రూఢార్థాన్నివ్వటం 
పాతకాలం నుంచి ఉంటూనే ఉందిగాక । 


ఫీముడు అప్పుడొక విచ్మితమైన వ్యూహం వేశాడు. వీళ్ళు శవాన్ని ఊరిబయ 
టకు తెస్తారుగనుక తాను ముందే అక్కడకు వెళ్ళిపోతాడు. భయంకర మైన వేషం 
వేసి వాళ్ళను (భమ పెట్టి (దౌపది తప్పుకుపోయేటట్లు చేయాలనుకొంటాడు, పెద్ద 
శరీరంతో ఆ రాతి న్మశానం దగ్గర అట్టహాసం చేనున్నాడు. అసలె ఉపకిచకులు 
గంధర్వులకు ముందే జడిసి (దౌపదిని తగ లెయ్యాలని ఆరాటపడుతున్నారు. వాళ్ళు 
తీరా స్మశానానికి వచ్చేటప్పటికి ఇంత పెద్ద ఆకారంతోగంధర్వుడులా రాక్షసుడులా 
ఒక పెద్ద చెట్టుపీకి భుజంమీద పెట్టుకొని వీళ్ళని రమ్మంటున్నాడు. వారు వెంటనే 


28 మహాభారత కథలు విరా..ళ్ళ. 


శవాన్నీ |ద్రౌవదినీ వదలి వేసి చెట్టెక్కి తమ ప్రాణాలు రక్షించుకోవాలనుకొంటార 
భీముడు తన వ్యూహం పారినందుకు సంతోషించి చెట్టనుంచి వాళ్ళను పండ్లను దులి 
నట్టు దులిపి కొట్టి చంపేస్తాడు. అతడు ఫీముడని-కాదు... వలలాంకుడని “గుర్తుపట్టి 
వాళ్ళున్నా రేమోగాని వారిలో (బతికి బయటపడ్డ వాళ్ళు మాతం _ లేరు. ఆంతా చళీ 
నాక (దౌవది కట్టు విప్పి ఇంటికి పొమ్మని ఇంకోదారిన వెళ్ళిపోతాడు తాను, 


ఈ వ్యూహం రచించిన భీముడి తెలివితేటలా గొప్పవి? లేకపోతే మరో భీ! 
వంతుడ నెవాడుండి ఇలా చేకాడా అనే దానికి నమాధానం ఒకరు చెప్పే ఇంకొ క 
వినగలిగిందిలేదు. ఎవరికి వారు వారి సంస్కారాన్నిబట్టి అర్థం చేసికొనాల్సిందె 


'సెరంధికి ఈనాడు కలిగిన నంతోషం.. బహుశ భారత యుద్ధం ఆయి 
తరువాత కూడ రాలేదేమోననిపీ సుంది. తాను న్మశానం నుంచి బయలు దేరి మం! 
యానంతో పట్నంలోకి వసోంది. ఈ సంగతంతా ఊళో + అప్పటికె తెలిసిపోయింది, 
(ప్రజలు ఈ మెను చూసి “అమ్మో” అంటున్నారు కొందరు. “రాక్షసి” అంటున్నా 
ఇతర్లు. “బాబోయ్‌ నేను కళ్ళెత్తి చూడనుదాన్ని” అంటున్నారు ఇంకా కొందరు 
ఇవన్నీ వింటూ తిప్పుకొంటూ ఆనందిస్తూ వసోందామె తెల్లారుతూ ఉండగా. 


విరాటుడు నిదపోలేదు మళ్ళీ. బహుశ ఏమయింది ఏమయింది అనే తప 
తహలో ఉండచ్చు. లేదా వీడో అయుంటుందిగాక_కానీ అని నిర్చృ తిలో ఆన. 
దంలో ఉన్నాడోమరి! తీరా ఉపకీచకులంతా స్మశానంలో చచ్చిపడి ఉన్నార! 
నైరంధి తిరిగి వచ్చిందనీ తెలిసి మళ్ళీ భయపడతాడు, ఆ గంధర్వులు తనను 
తన [పజలనూ కూడ తినెయ్యవచ్చుగదా! అందుకని సుధేష్టను పిలిచి “_సెరం దిని 
(బతిమాలి మన ఊరినుంచి వెళ్ళిపొమ్మని చెప్పు” అంటాడు. 


సైరం్యధి వస్తూ వస్తూ వంటకాల దగరకు వచ్చి వలలాంకుడికి వినవడేటట్లు 
ఎక్కడో చూస్తూ అంటుంది... 


“కీచకుల వెనబుట్టిన కిల్చిషంబు 
పాచినన్ను రక్షించిన పరమథర్మ 
రతికి గంధర్వ వతికి నిరంతరంబు 


భ క్రియు క్రిని (వణమిల్లి (బతుకుదాని, __అంటుంది, 


ఒక్క- ర్మాతిలో సుఖదుఃఖాలు 99 


అప్పుడు వలలుడు నిగూఢ వచన చాతుర్యధుర్యుడై _ ఓ వడుచా! అపా 
యం కలిగినప్పుడు రక్షింపక పోతే ఆపతి పతేనంటావా? సీ భరలు నిన్ను 


రక్షించటం ఉచితమె. వాళ్ళని నీవు ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిన పనిలేదు 
అంటాడు. ఆమె చిరునవ్వుతో ఓరకంట చూస్తూ వెళ్ళిపోతుంది. 


న ర్రనకాల దరికి ఆమె వచ్చేసరికి బృహన్నల అందరితోపాటు నెరంధి 
చెప్పేది వింటూ “ఆనలేం జరిగిందో చెప్పుమంటాడు. ఆమె నిష్టూరంగా 
“కన్నెల కాటలు నేర్పుతూ సుఖంగా ఉన్నావుగాని నసెరంధి జంతబాధ కలిగిందని 
చింత చేస్తున్నావా?” అంటుంది. అందుకు బృహన్నల .__ “నీ దుఃఖానికిగాను నేనూ 
దుఃఖపగటం ఎప్పుడైన ఉంటూనే ఉందిగాని నేనీ అసహ్యపు పుటక పుట్టిన దుఃఖాన్ని 
తలచుకొ నేవాంవరున్నారు. నీవు [కొత నునిషి వేగాని అనిందశవని మాతం అను 
కొంటాను. అలాంటి నీకు ఏ దుఃఖం రాపడావికీ వీల్లేదు. అందుకే సీ కారణంగా 
ఏలాంటి బాధా నా మనసులో కలుగరుగాకో అంటాడు. 


(దౌవది_ “అయ్యో సీ బాధ నేనెరుగనా? నీవు అలాగే వుండాల్సి ఉన్నది 
గనుక ఆలా ఉంటున్నావు. నీవంటె నా కెంతో ఇష్టము ఆ కారణానే'” అంటుంది. 


ఈ భాగంలో తిక్కన చేసిన రనపోషణ ఎంత రమ్యమైందో ఆ పద్యాలు 
చదివి తెరియాల్సిందె. 


క సెరంధి సు ధెష్ట ఇంటికి రాగానే ఆమె పిలిపించి “అమ్మా ఇన్నాళ్ళూ ఇక్కడ 
ఎలాగో వున్నావు. ఇలా నీ భిర్తలచేత మగ వాళ్ళ నందర్నీ చంపించే పరిస్థితి 
కలిగిన తర్వాత నిన్ను ఇక్కడ ఉండవద్దని (బతిమాల వలసిందని మా పన ర 


కోరారు. నీవు దయచేసి ఎక్కడికయినా వెళ్ళిపోవాల్సింది'' ఆంటుంది. కాని 
ద్రౌపది... 


“అమ్మా నా భర్తలు కృతఘ్నులు కారమ్మా'! రాజుకూ ఇంకెవరికీ ఆపకారం 
చేయరుగాక. వాళ్ళు మీకు మేలు చేసేవారేగాని కీడు చేయరు. ఇంకా పదమూడు 
See మాతం ఓపిక పట్టు" అని (పార్థిన్తుంది. ఇన్నాళ్ళుంచుకొని ఇప్పుడీ నెరంధి 
ఏమయిపోతే నా కేమని నన్ను వెళ్ళిపొమ్మంటం న్యాయం కాదు. నన్ను కనికరించా 
ల్సింది” అంటుంది, 


80 మహాభారత కథలు విరా_త్చ-॥ 


సుధేష్ట ఒక (క్రమానికి ఒస్పుకొంటుంది. ఐతే (ప్రజల్లో కీచకుడినీ వా! 
తమ్ముల్నీ గంధర్వులు చంపేశారనే వా ర ప్రచారమై రాష్ట్ర్రందాటి వెళ్ళిపోయింది. 
ఈ పదమూడు రోజులూ కాకముందే! కీచకుడు ఇప్పుడిక లేడుగనక విరాటు; 
జయించు దామని ఎవరై నా థశ్మ్య్చతువు దండె త్తవచ్చు 


కణానికొచ్చే సంగతి ఇప్పుడు తెలీదుగాక। 


వి, గోగహణము 


దుర్యోధనుడు పాపి కావటంచేత _, అంటే పరపీడనం -ఎ'ే న్వభావం కల 
వాడవడంచేత _ పాండవులను అజ్ఞాతవాస కాలంలో గు రించి కార్మటాక్టు [పజారం 
మళ్ళీ పదమూ డేండ్డు (ప్రవాసంలో ఉండేటట్లు చేయాలనే పయత్నం చేసున్నాడు. 
కాం్యటాక్టులో ue ఉన్నట్లయితే పకల చేయడం పాపమెలా అవుతుందని శంక 
వస్తుంది. మాయా ద్యూతమె పాపపు పనికదా! అందుచేత అలా అతడు పయత్నం 


చేస్తూ వంపిన (వేగులవాళ్ళ అంతా తిరిగి తిరిగి వచ్చి ఒకచోట కలిశారు. పాగ 
వుల ఆచూకీ ఎవ్వరికీ తెలియలేదు, 


వాళ్ళు దుఃభితులై దుర్యోధనుని నభలో (వవెశించి. పాండవులు ఉండి వెళ్ళి 
పోయిన పురీ పుటా అడవులూ . శమడువులూ అన్నీ వెదికినా . పాండవులున్నట్టు 
ఎక్కడా చూడలేక పోయినామన్నా రు. ఒకచోట రథాల గుర్తులు అవుపడ్డ వి. ఇూటి 
వెంటబడి వెళితే అవి ద్వారకా నగరం వెళ్ళిన రథాలని తెలిసింది. పాండవులు 
మాతం అక్కడ లేరు. ఇది చెప్పి ఇంకా ఇలా చెప్పారు, “మేము ఒక విన 
విషయం చూచాము. మత్స్యరాజైన విరాటుని బావమరది ఒక స్రీ కారణంగా 
గంధర్వులచేత అర్థరాతి వేళ చితంగా చంపబడ్డాడు. ఆయుధం లేకుండా ఆ మహో 
బలుణ్జి చంపి తల చేతులూ కాళ్ళూ డొక్కలోకి దోపీవేసి శరీరం ముద్ద చేసి పడే 
పటట గంధర్వులు ఎవరో, మళ రాజుకు మీరు శ|తువులు గనుక మీరు నంలో 
షిస్తారని మేము ఈ సమాచారాన్ని చెప్తన్నాము. ధఠ్మరాజాదుల అచూకీకిగాను 
తమరేచర్యలు తీసుకుంటారో అది తమరు యోచించాల్సిందో అంటారు. 


దుర్యోధనుడు మం్మతాలోచన కోనం సభకు అందరనూ పిలుస్తాడు, కం 
నలహాలు చెప్పవలసిందంటాడు, 


గోగ హణము | 


“కర్పడు నిపుణులైన రహస్య |ప్రచారకుల్ని వంపి నలుమూలలా వెతికి సే 
తెలియ కేమవుతుంది?” అంటాడు. దుశ్సాసనుడయితె “షాంగ్ర వులు ఎప్పుడో ఆర 
ణ్యాల్లో దుష్టమృగా ల బారిపడి చచ్చివుంటారు. మనమిక వారిని మర్చిపోవచ్చు” 
నంటాడు. |దోణుడు “పాండవులు గౌరవసీయులూ, కీ ర్రిగలవారూ మ్మాళచేగాక 
దైవబలం కలిగినవారు. దివ్యులతో నమానులు. వారికి అంతటి ఆవద వచ్చిందన 
డానికి వీలులే”దంటాడు. “ఓపిక ఉంటే భూమినంతా వెతికించండి వట్టి పిచ్చి 
మాటళలెందు'కంటాడు. ఎవరి న్వభావాన్నిబట్టి వారి ఊహపోహలు [వనృుటమవు 
శాయి అనేది భారతం చదివి ఆలోచించి తెలియవలసిన మాట! ఫీష్ముడు (దోణుడు 


చెప్పిన మాట నిజమంటూ “బాహుబల, రీబల దెవబలాలు కలిగినవారు గదావాళ్ళ- 
వారికి ఆరిష్టమెప్పుడూ కలుగిదంటాడు. 


దేశమంతా వెతికించటంలో ఒక మెలుకువ చెపాను వినవలసింది అని 
ఫీష్ముడు చెపాడు. అదేమంటే ధర్మరాజు ఏడీశంలో ఉంటే ఆదేశంలో వారికి. 


సి॥ (బాహ్మణ భ క్రియ బరహిత శక్తియ- 
నిర్మల మతియును నీతిరతియు 
నత్యభాషణమును సాధు పోషణమును.- 
జిర వితరణమును "సేవ్య గుణము 
సన్మార్గ రక్షయు ఉన్మత్త తిష యు_ 
నంచితోదయము గృపాతిశయము 


బంధు న=|పీతియ భవ్య విభూతియు_ 
శాస్రోంోవగమము నన్థలితదమము 


తే.గి॥ నజ్జన స్తవనీయ సౌజన్యములును- 
ధర్మ సంచిత బహుధన ధాన్యములును;-_ 


_కలగుతవి అన్నాడు. ఈ గుర్తులు చూచుకొని ఆయా డేశాల్లో బాగా 
గాలించాల్స్‌ంది. ధర్మరాజున్న చోట గోదానాలు మెరుగెక్కిన వై పాడికి కొరత 
వడనీయకుండ చేసికురు సివి అంటాడు. ఫీష్ముడు పాండవుల్ని ఆలవాటుగా హ్రైగడి 
నటున్నది దురో?ధనారులకు. అయినా కోపాన్ని తెచ్చుకొనకుండా ఇదే గీటురాయిగా 

nie ఫిష్కుడు చెప్పిన 
తీసికొని వెదకాల్సిందని చారుల్ని పంపుతారు. ఎందుకనం టే 5] |) 


ర్రీ2: మహాభారత కథలు విరా.త్చు- ఆ 


విధం అబద్ధం కాదని దుర్యోధనుడికి కూడ అంతరాంతరాల్లో తెలుసు. ధర్మరాజు 
బుద్ధి (పప "రనా అంత గొప్పవి అనే నంగతి దుర్యోధనుని కె_తెలిసిన నంగతి, 
ఇప్పుడు భారతం చదివే మనకు మాతం మన సంస్కారాన్నిబట్టి తప్పుగా వర్డ్‌ 
మయితె తప్ప ధర్మరాజు సార్థక నాముడనేది నిజమెన మాట అనిపిస్తుంది. కృపా 
చార్యుడు కూడ వీరితో వకిభవిస్తాడు. 


దుర్యోధనుడంటాడు “సింహబలుడూ, భీమసేనుడూ, శల్యుడూ, హలధరుడూ 
సమాన బలం కలవారు.. శల్యుడూ బలరాముడూ దూరంగావున్నారిని మనకు తెలు 
నును గనుక ఖీమసేనుడే విర్మాటాజ్యంలో ఉండి సింహబలుడ్ని చంపాడనిపిస్తుంది, 
ఆ త్రీ (ధౌవదే అయి ఉంటుంది. ఎవరో గంధర్వులని పాండవులు (ప్రచారం చేసి 
ఉండి ఉంటారంటాడు. పెగా మత్చ్స్యదేశంలో, తాతగారైన భీష్ముడు చెప్పినట్టు 
సుభిక్షంగా ఉంటున్నదికదా” అంటాడు. 


చివరకు విర్మాటాజ్యంలోని గోవుల్ని తోలుకొస్తె వాటిని రక్షించటానికి 
పొండవులు వస్తారు. వాళ్ళను గుర్తుపట్టి తిరిగి పదమూడేండ్లు వెనక్కు వంమి ఆచ 
వచ్చు అని నిర్ణయించాడు దుర్యోధనుడు, 


అప్పుడు తిగర దేశాధిపతి అయిన సుశర్మ అంటాడు, నేను వూతం 
మత్స్య దేశంమీదకు దండె త్తికూడ సింహబలుని ధాటికి తట్టుకోలేక పోయినా”, 
ఇప్పుడు అతడు లేడుగనక వెళ్ళి మత్స్య దేశాన్ని ముట్టడించే అవకాశం తన కె జ్వూ 
ల్సిందని కోరాడు, మరి కీచకుడు లేకపోయినా పాండవులు ఉన్నట్లయితే వారి ధాటికి 
తాను తట్టుకోవటమనేది ఉంటుందా అనేది అతడికి తట్టలేవో లేక అధవా వాళ్ళు 
ఎదురువచ్చినట్లయితే దుర్యోధనాదుల సాయం తాను పొందగలనుగదా! అనుకు, 
న్నాడో తెలీదు. తన సాహసోద్యు క్రతను మాతం తెలియవర్చుతాడు. 

దుర్యోధనుడు అందుకు ఒప్పుకొని దక్షిణ దిశలో సుశర్మ మత్స్య దేశాన్ని, 
ముట్టడించేటట్లూ విర్మాట్రాజు ఆ దిశకు వెళ్ళి యుద్ధంలో మునిగి ఉంటాడు గనుక, 
తాము ఉత్తర దిశలో నుండే గోవుల్ని తోలుకొని వచ్చేటట్టూ ఏర్పాటు చేస్తాడు, 
అష్టమినాడు సుశర్మ దండేత్తి వెళ్ళాలి. నవమినాడు తాము ఉతర గోగహూణం 


చేస్తారు,” వని పారంభించరాదనబడే అష్టమి నవమిలలోనే వీరు నిశ్చయించుకొన టం 
దైవ 'నిర్ణయమా అనిపిస్తుంది. 


గో (గ హణము 9 


సుశర్మ దశ్నిణ దిశకు వెళ్ళి ఆక్కడున్న మత్చ్స్యరాజ్యానికి చెందిన గోవులి 
తోలుకుపో (పయత్నిసాడు. గోపాలకుల్ని దునుమాడుతాడు. వరా,జాజా వెంట 
యుద్ధసన్నర్ధుడె వస్తాడు, అతడితో వాని ముగ్గురు తమ్ములూ శంఖుడనే పె 
కుమారుడూ కూడ [ప్రయాణమై వస్తారు. అప్పుడ ఢర్మరాజు, తనకూ ఆయుధాలు 


ak 2 


A 


పట్టటం తెలుసునసీ యుద్ధం చేయగలననీ చెప్పి తానూ యుద్దానికి బయలుదేరుతాడు. 

'పెగా వలలుడూ తామ (గండీ, తం|తీపాలుడూ కూడ తమతో యుగానికి రావల 

సిందిగా ఆజ్ఞాపించాల్సిందని విరాటుని ఒప్పించి వారినీ రప్పిస్తాడు. మిగిలిపోయింది 

బృహన్నలా, సెరం ధీ మాత మే అంతా మహాట్టహాసంతో వెళ్ళి సుశర్మ నెదిరిస్తారు. 

"ధర్మ, భీమ, నకుల, నహదేవులు వారి రథాలే వారు నడుపుతున్నారట -మరి రతం 
నడుపగలిగినవారిక మత్స్య దేశంలో లేరేమో ! 


రెండు సైన్యాలూ సంకులంగా పోట్లాడుతున్నాయి. సెన్యం చనిపోయిన 
వారిమీదనుంచీ నడుస్తున్నదట. రక్తపు మడుగులు నృష్టిన్తున్నారు. విరటుని 
తమ్ములూ కుమారుడూ విజృంభించి శ|తువుమీదకు వెళ్ళటం చూసి, విర్మాటాజు 
ఉత్సాహంతో తానూ తన రథాన్ని సుశర్మ మీదకు పోనిమ్మంటాడు. 


సుశర్మ పెద్ద ఆటోసంతో విరాటుని ఎదిరిస్తాడు. 'సెన్యమంతా ఉత్సాహంతో 
హోరాడుతూ ఉంటుంది. పోరు ఘోరమె నడుస్తున్నది. ఇంతలో (పొరుగుంకుతుంది. 
ఒకరికొకరు కనపడని స్థితీ వల్ల పోరు మందగిస్తుంది. మళ్ళీ చందకాంతి రాగానే 
సుశర్మ రథ మేదో తెలియ జేస్తూ జండా కనిపిసోంది. మళ్ళీ యుద్ధం ముమ్మర మెం దె. 
కాని |తిగర్తులు విరాటుని సార ధిని చంపి రథాన్ని విరగ్గొట్టుతారు. విరధుడైన 
విరటుని సుశర్మ వచ్చి పట్టుకుపోయి తన రధంమీద పెట్టుతాడు. 


ఇప్పటివరకూ ధర్మరాజాచులు కేవలం యుద్ధం చూస్తూ తను రథాలు ఆలా 
అలా నడుపుతున్నారని పిస్తుంది. ర్యాతిపడిం తరువాత యుద్ధం చేయాలనుకున్నారో 
వమో , అప్పుడు ధర్మరాజంటాడు “ఆ విర్మాటాజును కష్టాన్నుంచి తప్పించండి” 
అని. ఖముడు ఒక తాటి చెట్టు చూపించి “దాంతో చంపేసా శ్మతువుల్ని మీరుండండి” 
అంటాడు. వెంటనే ధర్మరాజు “వద్దు వొద్దంటాడు. ప్రి వెవరో క్షణంలో తెలిసి 
ఫోతుంది. అలాటి పనిచేస్తే 1 ఇదిగో ఈ ఇద్దర్నీ కూడ నహాయం తీసికొనిపో. 
తమాయించి తగుల్కొను శ తువుల్ని”' ఆంటాడు. ఖీముడు నొసలు చిట్లించి జన్య గ్రే 
అభాగే”నని వెళాడు వాళ్ళతో. 


నీకీ మహాభారత కథలు విరా_తృ ..ఆ 


నకులుడూ నహదేవుడూ ఎంతోమంది శతువుల్ని చంపేశారు ఆర్మాతి, 
ధర్మరాజు షతిగర్గుల ఆశ్వాలను కొట్టి చంపుతాడు. భీముడి యుద్ధంలో సుశర్మ 
మునిగిపోతాడు. ఈ నమయం చూచి విర్శాటాజు సుశర్మ రథంమీదనున్న ధననస్నూ 
బాణాలూ తీసికొని ఒక్కసారిగా (కిందకు దూకి పారిపోయి వెళ్ళి సుశర్మమీడ 
కాణాలు వేసాడు, ఫీముడు వెంటనే వెళ్ళి (తిగర్హుని పట్టి పెడ రెక్కలు వివచి కుట్ట 
గెలుపు (ప్రకటించి అరుస్తాడు. తీగ ర్ర సేన్యాలు చెల్లా చెదర వుతాయి. విరాటుని! 
కాపలాగా తమ్ముల్ని పెట్టి, భీముడు తనువెళ్ళి ఎక్కడో వున్న గోవుల్ని మంచి 


తీనికొసాడు. తరువాత అంతా కంకుభట్టు వద్దకు వసారు. ఇలా ఇలా జరిగిందని 
చెపారు, 


విరాటుడికి చాల నంతోషమయింది. ఈ వలలుడు ఇంతపనిచేసి వచ్చి కంక 
భట్టుకు చెప్పటంతో కంకుభట్టుమీద గొరవం ఇనుమడించింది. అప్పుడు కంక 
భట్టుతో విరాటుడంటాడు. “నా ఈ శరీరం నీవల్ల (బతికి వున్నది. అది నసుకు 
దాస్యం చేస్తుంది. నా రాజ్యం సీవు పుచ్చుకోవలసిం” దంటాడు, వెంటనే కంకుఖు ట్లు 
అయో! అదేంమాట. రాజువైన నిన్ను రక్షించుకోవటానిక్కాదా నేనిక్కడ క 


వచ్చింది ! ఎవరి కర్తవ్యం వారు చేసినప్పుడు పొగడవలసిన అవనర మేమిజొ?' 
అంటాడు. 


కర్తవ్యం అనేది పతి వ్యక్తికీ అతడున్న పరిస్థితులకు లగించి ఉన్న 
వుంటుంది. (పతి పనీ కర్తవ్యం కాదు. కర్తవ్య మేమిటి అని తెలిసి వాలిని చేయయా 
ల్సిన బాధ్యత (పతి వ్య కిమీద వుంటుంది, ఎందువల్లనం టి నమాజంకోనం వు ్రి 
వున్నాడు. సమాజ మే వ్య కికోనం ' ఉన్నదనే ఘనులూ ఉన్నారుగాక. వాళ్ళా 
సమాజంలో అళాంతిని లేపేవాళ్ళ. ఆకులు చెట్టుకోనం ఉన్నయిగాని ఆకులకో సు 
చెట్టు బతికి ఉన్నదనటం నరికాదుగదా ! వ్యకకీ ౬ం౦దుకే కర్తవ్యం ఉడి 


ద ఆనీ 


నమాజంతో అతడ్ని ముడివేస్తన్నదనేది గమనీయం. అందుకే కంకుభట్లు రాజూ ను 
రక్షించుకొనే బాధ్యత తనకు క ర్రహ్యమెందని చెప్తున్నాడు, 


ఇంతటి 
చేసికొంటాడు.. 


ఇదంతా ఇలా ఆలోచించుకొని విరా[టాజు ఆళ్చర్యపడిపోతాడు, 


యుద్దంలో పాల్గొని పోరాడటమ నేది స్వార్థం కాదనేది నిడితం 
అందుకని అంటాడు. 


సాద నాక మణిక 85 


“ఉపకారమొ బంటు తనమొ 

కృుపయో పెంపో సమ।గకీ ర్రి [పపియమో 
రిపు దున్నహమగు సీ రణ 

నిపుణతకుం గారణంబు నెయ్యమొ ఎరుగన్‌” 


అని “ఈ వంటలవాడేగదా ఆ మంటలామండే శ తువుల్లోకి దూరి వారిని 
హతంచేసి నన్ను గెలిపించింది ! తం|తీపాలుడూ తామ [గంథి నీవూ ఈ వలలాం 
కుడూ వీరియంత గొప్పగా యుద్ధంచేసిన వా ళ్ళివరూ లేరు, అందుచేత మీకు 
ఏనుగులు గ్నురాలు అన్నీ ఇస్తాను. మీ బుణాన్ని నేనింకెలా తీళ్పుకోనూః” 
అంటాడు విరాటాజు, 


అందుకు ధర్మరాజు. అందుకు (పతిఫలంగా నేనొకటి అర్పిసాను. ఇవ్యా 
ల్సింది. అదేమంటే (తిగ ర్తపతినీ వాని 'సెన్యాలతోసహా విడుదల చేయాల్సింది: 
సీవు ఇక్కడ యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నట్లుగా ఇంటికి కబురు చేయాల్సింది” 
అంటాడు. విరాటుడు అలాగె చేసాడు. సుశర్మ వెళ్ళిపోతాడు. అంతా వెన్నెట్లో 
ఆ ఇసుక (ప దేశంలో ఉండి. సంతోషంతో రాతీగడుపుతారు., 


ధర్మరాజు తన మహారాజ లక్షణం పోనిచ్చుకోక పోపటం తెలియాలి, 
సుళర్మను గెలిచింది విరాటుడయితె అతడ్ని వదలటం శిక్షించటం గూర్చి ధర్మరాజు 
తను చెయ్యాలనుకున్న ఆ నిర్ణయం విరాటునిచేత చేయిస్తాడు. ఇది ఆతడి నర 
నరాల్లో ఎక్కి_ఉన్న రాజక 0 కాదా? ఇంటికి కబురు చేసింది బృహన్నలా 
సైరంధులు వీ శఖేమయినారోనని గోల పెట్టకుండా. అందుకె భారతం గుణత త్వ 
నిరూపణం అనేది! 


స్‌, సాధనా క మణిక 


భారతం వేదార్డ బృంహితంగా రచించాడు వేదవ్యాసుడు. భారత కథ 
పూనే అనేక సాధనలు సూచించాడు. పాండవు లయిదుగురూ కౌరవులూ కూడా 
క ఉండే వివిధ తత్వాలే. పాండవులు సాత్త్విక తత్వాలు. కౌరవులు 
దుఠ్వ్చృత్తులు. ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకం. సాధకుడు చేయాల్సింది 
ఉపనిషత్తులలో చెప్పిన _బహ్మజ్ఞాన సాధనం, (ప్రజ్ఞానం [(బహ్మ త త్వమసి అహం 
(బహ్మాస్మి అనే మహా వాక్యాల సాధన చేయటం మొదటిది. ఆది పాండవుల అరణ్య 


వుహాభారత కథలు 
చతుర్జ్దాశ్వాసము 
1. ఉత్తర గ్మోగహణము 


దక్షిణ గోగహణ నందర్భంలో విరాటుడూ ధర్మరాజారులూ వెళ్ళి సుళర్మను 
ఊలచారు. మరునాడు వారు రావడానికి ముందే దుర్యోధనాదులు తమ సెన్యాలతో 
మో వచ్చి ఉత్తరదిక్కున నున్న _ గోగణాలను పట్టుకొంటారు. వాటిని కాస్తూ 
ఆడే ఆధికారి బండి నెక్కి గబగబా వచ్చి అంతఃపురంలో ఆటలాడుతున్న విరాటుని 
డవ కుమారుడైన భూమింజయునితో ఆ సంగతి చెప్పి గోల పెడాడు_ “కౌరవ 
సేనలు వచ్చి చుట్టుముట్టినయి” అని, మరి రాజ సౌధంలో ఉన్న అధికార పూరితుడు 
ఆం పిల్లవాడే. వానికి చెప్తే కొంత _సెన్యమన్నా కూర్చి పంపితే కౌరవ సేనలను 
ఎయర్కానవచ్చునన్న కశహ ఆ గోవుల్ని రశ్నించే అధికారికి కలుగటం ఆశ్చర్య 
యే మీకాదు, వచ్చి పెద్ద పని పప్పచెప్తున్నాడు గనక్ర.ఉ తరుని ఇం|దుడవు, యోరు 
ఇ వు అనికూడ పొగడి నంతోష పెట్టాడు. 


అ కలిగిన సంతోషంతో ఉత్తరుడు “అవును, నేను ఎంతో బాగా యుద్ధం 
మ యగలను.. కౌరవులయితే మాత మేమిగాక'! గోవుల్ని తోలుకుపోతారా? క్షణంలో 
ఇరాళ్ళను జయించి గోధనం తీసుకొస్తాను. కాని నాకు తగిన సారధి లేడుగదడా 
ఏ లాగ?" అంటూ కర్తవ్యం జారవిడవడానికి సిద్ధమవుతుంటాడు. 


ఇప్పుడు విరాట నగరానికి వచ్చిన ఇక్కట్టు తొలగడం సామాన్యమైన పని 
శారు. ఇంత ఇక్క్కాట్టు వచ్చిందని ఆ అంతఃపురంలో కేవలం (దౌపదికి తప్ప 
ఇం కెవ్యరికి తెలియదనిపిస్తుంది. లకు ఇక్కట్లు పడి యెరుక గలిగ్మి ఉన్నది ఆమె. 
ఫహాపం మిగతా వారి కేమి తెలుసు. ఆ వచ్చిన ఇక్క-ట్టులోని తీవత ? అందుకని 
గకకంధి గబగబా బృహన్నల ఉన్న చోటకు వెళ్ళి ఈ బెడద వచ్చిన సంగతీ 
ఊ తర కుమారుడు సారధిలేక అంజాయిస్తున్నట్లూ చెప్పింది. ఆమెకు తెలుసు 
(ఇ జాతవానం సంవత్సర మంతా ఇంచుమించు అయిపోయిందని, ఆ.నంగత్లి బృహన్న. 
“ఇతో కూడా అన్నది, 


$8 మహాభారత కథలు వీరా_.చో.! 


బృహన్నల లెక్కలు గట్టి “ఆ(-నంవత్సరకాలం దాటిపోయింది. ఇక భయ 
లేద”ని చెప్పి, ఉత్తరుడితో “బృహన్నలకు రథసార థ్యం వచ్చుననీ ఖాంఢడ వదహాః 
సమయంలో ఆతడే అర్జునునకు రథసారధ్యం చేశాడనీ చెప్పు” మంటాడు, ఇవన్నీ 
అబద్దాలు ఆడటం క్రింద లెక్కగట్టి అర్జునుడిని అవిసీతిపరుడ నే వాసం గాక 
వారికి యుకాయుకాబు తెలీకపోవడంచేత అలా అంటారనే నంగతి విహో మనక 
తెలుస్తూనే ఉంటుంది. సైరంధి అందుకు ఉత్సాహపడి వెళ్ళి ఉతర ద్వారా ఉత్త! 
కుమారునకు ఈ నంగతి తెలియ జేస్తుంది. ఉత్తర కుమారుడు బిట్టు నవ్వేసాడు 
“వచ్చినవాళ్ళు కౌరవులు _ నేను వెళ్ళి యుద్ధం చేయాలి. నాకు సారధిగా 
బృహన్నలా | సపేడివాడు” అతడిని కళ్ళారా చూడటమే నాకు అసహ్యము | ఇతడ 
కౌరవ సేనలో పోట్లాడటాని కెలా పనికి వస్తాడు. అంటాడు అప్పుడు .నసెరం|ధి _ 


“కొరవ సేనగాదు (తిజగంబులు నొక్కటనెత్తి వచ్చినం 
దేరు బృహన్నలా వశగతిం జరియించిన గెల్వవచ్చుంద 
ద్వీర గుణంబు సొంపు పృథివీ వరనందన మున్నెరుంగుదుం 
గారణ జన్మ'మె తను వికార మువచ్చిన బెంపు దప్పునే”' 


ఒక పందెం వేసినట్టుగా మాట్లాడింది సైరం్యధి. ఉత్తరుడు వద్దువడ్డని 
తప్పుకుపోవడానికి కూడ వీలులేని నవాలున్నది ఆ మాటల్లో . ఉతరుడు ''నదె” 
నంటాడు, ఉతర గబగబా వెళ్ళి బృహన్నలతో చెప్పి నేను నిన్ను తీసికొని.వసా 
నని వాగ్ధానం చేసివచ్చాను మీరు కాదనక రావాల్సిం దంటుంది. ఆమె మాట 
చెల్లించడానికి గాను అన్నట్టు బృహన్నల ఉ"తరుని వద్దకు వస్తాడు! 


వచ్చిన బృహన్నలను తనకు సారధిగా నుండవలసిందని కోరుతాడు ఉతర 
కుమారుడు. బృహన్నల ఒక (క్రమానికి ఒప్పుకొంటాడు. రథం గుర్రాలూ తెస్తారు, 
వాటిని పూన్చి జండా ఎతించి పగ్గాలు పట్టి బయలు దేరుతాతు అర్జునుడు. అక్క... &: 
ఆడపిల్లలు కౌరవ సేనను వీరు గెల్చి వస్తారనే గొవృనమ్మ కంతో ఉన్నారు. 
అందుకని వచ్చేటప్పుడు ఆ గొప్ప గొప్ప శ్మతురాజులు తలగుడ్డలుగా ధరించి ఉన్న 
రంగుల గుడ్డలను బొమ్మ పొ త్రిళ్ళుగా ఆడుకోడానికి తమకు తేవాల్సిందని అడుగు 
తారు, 


ఉత్తర గోగహణము శ్రీ 


తిక్కన ఎంతో సున్నితంగా రమ్యంగా ఈ సన్ని వేశంలో హాన్యం చెప్పటం 
చూస్తాముగాక ! ఈ హాస్యానికి ఆధారం ఏమంటే ఆడవాళ్ళకు కౌరవ సేనతో 
చేయవలసిన యుద్ధంలోని త్మీవత తెలియక పోవటం ఒకటీ, బృహన్నల గొప్పదనం 
-సెరంధికీ మనకూ తెలిసినదై తెలియవలసిన ఉతర కుమారునికి తెలియక పోవటం 
'శెండవదీ, ఆ నమయంలో స్రీలంతా ఎరురువచ్చి సేనలు చల్లి వారిని పంపుతారు 
యుద్దానికి. 


రథం వెళ్ళి వెళ్ళి తీరా కౌరవసేన అగుపడేటంతవరకూ వెళ్తూనే ఉంది. ఆ 
సేనను చూసేటప్పటికి యుద్దం చేయాల్సిన ఉతర కుమారుని గుండె జారిపోతుంది. 
ఒకరుకాదు_ఇద్దరుకాదు _కౌ రవయోధులంతా వున్నారు. రథం ముందుకే వెళోంది. 
అప్పుడు బృహన్నలను పిల్చి ఉ తర కుమారుడు తన పరిస్థితిని చెప్పి వాపోతాడు. 
“నేను వీరిని గెలవడం అసంభవం. |బతికియుండిన సుఖముల బడయవచ్చు, కనుక 
(తిప్పు వెనక్కు రధాన్ని" అంటాడు, 


అప్పుడు బృహన్నల మొదట “గోవుల్ని విడిచి వెళ్ళటం..ఎలా జేస్తావలాంటి 
పని.” అంటాడు. “ఆంతేకాదు చురంధి నా నంగతి చెప్తె సీవు నన్ను తెచ్చావు. 
"పెగా పౌరులంతా మనకు దీ వెనలిచ్చారు. కౌరవులు మన గోవుల్ని ఎత్తుకుపోతు 
న్నారు. ఇన్ని ఇలా ఉండగా నేను వృథాగా తిరిగిపోతానా?” అంటాడు అర్జునుడు. 
నపుంనకత్వం బృహన్నలకు ఫోయినట్లు ఈ పద్యమె చెపుతుంది అనిపిసుంది. 
“కొంచెం మనసు చిక్కబట్టుకో. ఆ కౌరవులె ఆశ్చర్యపోయేటట్లు చేసి వెళ్ళిపోదా” 
మండాడు, రథం ఆపడు, ఉత్తరుడు తన బాణాలూ కవచం అక్కడ రథంమీద నే 
వదలి, దూకి వెనక్కు. తిరిగి పారిపోతాడు. అర్జునుడు రథం నిలిపి దిగ అతడి 
వెంట పరుగ తి వెళ్ళి ఆతణి పట్టుకొని రథంవర్దకు తెస్తాడు, 


ఇదంతా దూరం నుంచి కౌరవ యోధులు చూస్తూ ఉన్నారు. అర్జునుని ఉత్త 
రుడు ఎంతో (పార్టిస్తాడు, తాను తన తల్లిని చూడకుండా చచ్చిపోతాననే భయంతో 
ఇక [బతుకు లేదా అంటాడు. అవ్పుడు అర్జునుడు సీను రధికుడ వై యుద్దంచేయక 
పోతె మానె, నాకు సారధిగా వుండు. ఈ కురువీరుల్ని ఇప్పుడే నుగుచేస్తాను* 
అని అతడ్ని నొగులపె కూర్చో పెట్టి తాను రధికుడై తాము మొదలు ఆయుధాలు 
డాచి పెట్టిన శమీ వృతం దగ్గరకు తీసుకొని వెళ్తాడు. 


40 మహాభారత కథలు వీరా_చ__.౪ 


ఈలోగా (దోణా చార్యుడు ఈతణ్రి అరునుడుగా గు ర్రిసాడు, అజ్జాతవాన 
సమయం పూరికాక ముందే తాను ఇతడ్ని గు రించినందుకు నొచ్చుకుంటాడు _వీళ్ళు 
మళ్ళీ 18 సంవత్సరాలు ఇలాగా బాధలు పడాల్సి నసుందేమోనని. తమ తమ 
సైన్యంలోని వారందర్నీ జాగ తగా ఉండాల్సింది, యుద్దం చేయడానికి సన్నర్గులె- 
అంటాడు, ఇంకా ఫీష్ము డితో అంటాడు. 


వీడు ఎవరో 'వెరివాడిలా ఉన్నాడు, జడ వేసికొని వస్తున్నాడు. కొర 
వీరుల్ని జయించడానికి, అహంకారంతో ఇతడొక ఇందుడులా అనుకుంటున్నా డేమోాొ 
వీడి కథేమిటో తెలియదుకదా ? అంటాడు, మీకు తెలియదంటున్నాడు తనకు ఆలు 
దంటం అబద్ధం కదా. తన మనసుకయితే నిశ్చయంగా తెలియనే తెలిసింది అర్జును 
డతడని. పెకి చెప్పుట ల్లేదుగాక. అబద్దం భూతకాల విషయమేకదా! భీష్ముడు 
దురోధనుని చూచి “శతువులకు ఇమ్మయిన కాలాన్ని గడిపివచ్చాములా ఉన్నది. 
ఇప్పుడు చేయండి యుద్ధం శాయశ కులా” అంటాడు, (దోణుడు మనసులో నంతో 
షిస్తాడు. పెకి అందరితో అంటాడు _ ఆ వచ్చేది అర్జునుడే. సింహం ఆకలితో 
కుంజరంమీదకు ఉరికినట్లు వస్తున్నాడు. మనలో అతడితో నమానంగ ఉన్నవా హో 
వరూ లేనట్లుంది. అతడు ర్ముదుణ్ణి గెల్చిమిరీ వచ్చాడు కదా వనవానకాలంలో ”” 
నంటాడు, 


కోర్చుడికి ఈ మాటలకు కోపం వచ్చి _“ఆమాతపు వాడెవరూ లేరని 
శ[తువుకి కె వారాలు పలుకుతావేం? అతడే అర్జునుడు కావాలి గాని నేనున్నాను 
అతడ్ని జయింపడానికిక్కడి నీకు చేతకాకపోతే” నంటాడు. అందుకు ద్రోణుడికి, 
రో ప్యుతుడికి, భీష్ముడికి, కృపుడికి వీరందరికి కించిత్తు కోపంవస్తుంది. దురోక 
ధనుడు మాతం సంతోషించినా “ఆలా కాదు"అంటాడు, ఎందుకం టే ఆతడే అర్జును 
డెతే మళ్ళీ 18 నంవత్సరాలు రాజ్యం వదలిపోవాలివాళ్ళు“* అని, అతడ్ని ఇంకో 
విధంగా జయించాల్సిన అవనరం కనపడదని ధ్వనిస్తుంది అతడిమాట, 


శమీవృకంమీద ఆయుధాలున్నవనీ అవి పాండవుల. ఆయుధాలనీ వాటిని 
తీయవలసిందనీ బృహన్నల ఉత్తరుని కోరుతాడు. ఉతరుడు అ కనపడేది శవము 
కదా అంటాడు. అప్పుడు అర్జునుడు అలా కట్ట పెట్టి వెళ్ళారు పాండవులు అంతేకాని ' 
ఆది నిజానికి శవముకాదు చూడుమంటాడు,.ఉ తరుడు తీరా చూస్తే అందులో పాములు 
కన్నడతవి. మళ్ళీ ఉత్తరుడు భయపడ్తాడు, అందుకు అర్జునుడు అవి దివ్యాస్తాంలు౩ 


ఉతర గో గహణము శే 


అలా కన్పడుతవిగాక, వాటిని తీసి అందులో ఆ పెద్దవిల్లు తనకివ్వుమంటాడు. 
ఉ తరుడు వాటిని తాకినమీదట అవి శస్తారిలుగా అప్పుడు తెలుస్తుంది. ఒక్కొ.క్కటి 
తీసి దానిని ఎవరు ఉపయోగించేవారో చెప్పమంటాడు ఉత్తరుడు. అన్నీ చెప్పినాక 
ఇక్కడ ఈ ఆయుధాలు దాచి వారెక్కడున్నారు చెప్పుమంటాడు, వాళ్ళు నాకు 
మేనమామలవుతాగంటాడు. అప్పుడు అర్జునునకు చెప్పవలసివస్తుంది కంకుడు వల 
లుడు తామ్మగంధి తం|తీపాలుడు మాలిని వీళ్ళే వరునగా ధర్మరాజూ ఫీముడు నకు 
లుడు సహ దేవుడూ [దౌపడీననీ_తాను అర్జునుడేననీ చెప్తాడు. “పెగా కీచకు జి 
చంపింది ఫీముడేననికూడ చెప్పాడు, 


ఉత్తరుడు చాల చిన్నవాడు. అతడికి ఆశ్చర్యకరమైన ఈ విషయాలేవీ 
నమ్మ బుద్ధికావట లేదు. చివరకు అర్జునునికి పేర్లు పది ఉన్నట్లు తనకు తెలుసు. ఆ 
పేర్లు నువ్వు చెప్పుచూడ్డాం ఆప్పుడు నమ్ముతా నంటాడు, అలాగేనని అడ్దనుడా పేర్లు 
చెప్పిం తరువాత అవి ఎందుకు ఆయనకు అలా వచ్చినవని అంటాడు, ఆ పెర్షు 
అర్జునః ఫలుణః పార్టః కిరీటి శ్వేత వాహన; ఫీభత్సః విజయః జిష్టః నవ్యసాచిఃధనుం 
జయః” అనేవి, ధనాలు కొల్లగొట్టి తేవడం వఐన ధనంజయుడు, ఎలాంటివారి నైనా 
ఎదిరించి జయించడం వలన విజయుడు, తెల్లని వాహనా కలవాడు గనక శ్వేత 
వాహనుడు. ఇందుడిచ్చిన కిరీటం తలమీద సూర్యుడుగా ఉండటంవల్ల కిరీటి 
అంటారు. వీరులకు భీభత్సంగా యుద్ధంచేస్తాను గనుక ఫీభత్పుడంటారు., రెండు 
చేతులా బాణాలు వేయగలనుగనుక సవ్యసాచి అంటారు. తెల్లని వాడను గనుక 
అర్జ నుడను. ధర్మగాజును యుద్దంలో ఎవరూ నొవ్వించకుండా చూస్తానుగనుక 
జిష్ణుడను. మా అమ్మ పృథ అనే పేరుగలది గనక పార్థడను అని చెపాడు, 
ఇంకా తాను ఖాండవ దహనమప్పుడు సైంధవ పరాభవమప్పుడు ఇర్మదునికి సహా 
యము చేసినప్పుడు ఎంత గొప్ప వీరుడనిపించుకొన్నాడో ఆ సంగతంతా చెపాడు. 
అప్పుడు ఉ_తరుడు నమ్మి నమస్కరించి ఇక నీకు నేను సారధ్యం చక్కగా 
చేస్తానుగాక। నా తప్పు మన్నించాల్సిందంటాడు. అర్జునుడు ౪స్పీక్రు ఒక దెబ్బగాని 
తగలకుండా కాచేభారం నాది" అంటాడు, ఇప్పటికి మనసులు కుదుట బడినవి. 


ఉ తరునకు మళ్ళీ ఈతడికి ఈ షండభావం ఎలావచ్చింది. ఇది నటించ 
గలిగేదికాదే ! అని నందేహం వస్తుంది, వెంటనే అర్జునుడ్ని అడుగుతాడు, అప్పు 
డర్దునుడు ఊర్వశివల్ల కలిగిన కాపం సంగతి చెప్పి ఇప్పుడేమీ లేదులెమ్మంటాడు. 


49 మహాభారత కథలు వీరా_చ_త 


అంతట ఉ తరునిచేత మిగిలిన ఆయుధాలు తిరిగి పైన పెట్టించి తన ఆయుధాలు 
ధరించిన ఉణాన ఇందుని కిరీటం వచ్చి అతడి తలను చేరుతుంది. అగ్నిదేవుని 
తలచుకోంగానే కపికేతనము వస్తుంది. ఉ తరుని సింహ కేతనాన్ని చెట్టుమీద ఉంచి 
కపికేతనంతో అర్జునుడు యుద్దానికి తారనిల్లుకాడు. 


నర్వమూ నన్నద్ధమైన క్షణాన దేవదతాన్ని విజృంభ మాణంగా పూరిసాడు 
అర్జునుడు, ఆ శబ్రానికి గుర్రాలు చాపకట్టుగా [కిందపడిపోతవి_ 4 తర కుమారుడు 
మూర్చపోతాడు. "వాటినీ ఉత్తర కుమారునీ సేదదీర్చి ధైర్యం చెప్పి మళ్ళీ యుద్దా 
నికి దుముకుతాడు అర్జునుడు. ఈ సనంరంభం చూసి, దుర్యోధనునితో [దోణుడు 
ఆంటాడు.. “అ వింటినారి (మోత, శంఖం (మోతచూ స్తే అవి గాండీవం దేవదత్తం 
ఆనె అనిపిస్తున్నవి. అతడి కిరీటం కూడ అతడు కిరీటి అనే చెపోంది. అర్జునుడయిళే 
నేను గెలుస్తానని కర్షుడూ మళ్ళీ ఏక్కడకో వంపుతానని నీపూ. అనే నమయంలేదు. 
వెళ్ళి కలబడి యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది త్వరపడు” మంటాడు. కృపా 
శ్వత్దామలతో “దుర్యోధనుని ముందు పెట్టుకొని హ స్తిపురానికి దోవతీయండి 1 వారి 
వెనుక గోవుల్ని తోలుతూ కొందర్ని పంపండి. వారి వెనుక నిలిచి యుద్దానికి 
అంతా సిద్ధిం కావలసింది ! అంటాడు, 


దుర్యోధనుడు మాతం “ఇంకా వనవాన అజ్ఞాత వాసాలకాలం 18 నంవత్స 
రాలూ కాలేదు కనుక మనం పాండవులను తిరిగి అరణ్యాలకు పంపాల్సిందె. 
ముందు భీష్ములవారు లెక్కచెప్పి చూసారు గాక।” ఆంటాడు. కర్ణుడు “యుద్ద 
మొచ్చిందని వెనుకాముఎదు ఉండాలనుకోవటం ఎందుకు ? ఎవరయితే యేమిగాక 
యుద్దం చేద్దాము మనం గెలుస్తాముగాక ! ఒక్కడు వచ్చాడు మనలందర్శ్నీ గెలు 
సాడా ? అసంభవం ఆంటాడు. దుర ్యోధనుడు మళ్ళీ అవునంటే కాదని, పోట్టాడటం 
వచ్చినప్పుడు నీతి నియహాలు చెప్పటం _ భోఎనొనంతర నంభాషణంలా పంకీతక 
ఈ ఆచార్యులకు ఆలవాటు. ఇతరులమంతా వెళ్ళి వెనక వీరి నుంచి నట్లయితే వారు 
మనకు జయం రావాలనె ఆశిస్తూ ఉంటారుగాక' అంటాడు |దోణుని హేళన చేన్తూ. 


అశ్వత్థామకు ఈ మాటలవల్ల చాల చెడ్డకోపం వసుంది. “గోవృలు కాచే 
వాళ్ళని ఆదలించి, గోవుల్ని వట్ట కున్నంత మాతాన ఇంత మదంతో మాట్లాడకు! 
యుద్దంలో గెల్చిన రాజ్యాన్ని పట్టుకున్న  వాళ్ళుకూడ ఇలా మాట్లాడరుగాక . 
ద్యూతంలో గెల్చినవాడివి సీవు; ఇప్పుడేం చెయ్యాలో ఆ శకుని నడుగు. పాండవుల 


ఉతర గోగహణము 18 


ఎదుట (ద్రౌపది వలువలు వలిపించింది వాడి సీతివల్ల నేగా! అప్పుడు ఆపనికి అవమా 
నంతో (కుంగినవాడుగనుక అ కపికేతనుడు నీషాలిటి ధూమ కేతనుడుగా వస్తున్నాడు. 
దేవదానవులకుకూడ దుర్ణయుడయిన అర్జునుని ఎవరు పొగడకుండా ఉండగలరు? 
(దోణాచార్యులకు (పియ శిష్యుడుకూడ గనుక అర్జునుణ్సి ఆయన పొగడటం ఆశ్చర్య 
మేమిటి? ఆయన యుద్ధం చేస్తే చేస్తాడేమో నాకు తెలీదుగాని, నేను మ్మాతం నీ 
మాటలకు సిగ్గువదలి యుద్ధం చేయలేనుగాక” అంటాడు, 


చితమైన సంగతి ఒకటి ఇక్కడ చూడవచ్చు. ధృతరాష్ట్రుడు పెద్దరాజు. 
దుర్యోధనుడు "పేరుకు రారాజు. దుర్యోధనుడ్ని సంగతి కనుగొనకుండా ధృతరా 
షు9డు నిర్ణయాలు తీసికొనడు. కాని ధృత రామునికి 'పెద్దవాళ్ళంతా సలహాదారులు. 
భీష్ముడూ, [దోణుడూ, కృపాచార్యుడూ విదురుడూ మొదలై నవారు, వీరిమాటలూ నల 
హాలూ యువక సమాలోచనాపరులైన కర్ణశకుని దుక్భాసనాదులకు సరిపడవు. పీరి 
సలహాలను ఆ పెద్దవారు విమర్శిచుతూసే ఉండేవారు ఈ విధంగా కౌరవులలో 
ఒక వర్ల నంబంధ మైన విభేదాలు తరుచునచ్చి సమసిపోతుండేవి. దుర్యోధనుడు 
చిన్నవారి పక్షం ఉందేవాడు, ఇప్పుడు (దోణుని కొంచెం తూలనాడిన కారణంకూడ 
ఈ భేదమె. అశ్వత్థామ చిన్నవాడయినా పెద్దవారి కే గొరవం ఇచ్చే అలవాటుంది. 
ఇది ఎందువల్లనూ అంటీ అతడి సంస్కార మది అని చెప్పాల్సిందే కాని ఇంకేమీ 
చెప్పలేము. ఇంతకూ దుర్యోధనుడన్న తేలిక మాటలకు అశ్వత్థామ కల్పించుకొని 
దుర్యోధనుని ధిక్కరించడం జరిగింది. 


వెంటనే అశ్వత్థామ మాటలను ధిఃకరిస్తూ కర్ణుడు ముందుకువచ్చి మాట్లాడు 
తాడు, “మీరంతా విరాటురాజు గోధనాన్ని తీసికొ నిపోదామని వచ్చినవారే, అయినా 
తీరా అర్జునుడిని చూసి ఇలా హడలిపోయివాణ్ణి పొగడటం ఆరంభించారు. మీరంతా 
యుద్ధంచేసే అతడ్ని ఎదుర్కొనక పోయినంత మా[తంచేత ఏమీకాదు. అతడా 
కుడు! నేనాక్కడ్ని చాలనా? నేకు ఎగుర్కొంటాను, ఆతనికి నాకూ ఎప్పుడూ 
పోటీయే, ఇప్పుడు శెమిల్చి చూపుతాను నా ఆధిక్యం అంటాడు. 


అప్పుడు కృపాచార్యుడు ఈ తగాయిదాను సర్దుతాడు. _కర్దుని దురుసు 
తనాన్ని తిట్టుళూనె, అతడ్ని తిట్టటంలో తనకుగల స్పర్థ వ్యకం చేస్తాడు. కాని 
యుద్ధం చేయాల్సివచె అశ్వళ్థామ, (దోణుల చేత అప్పుడు యుద్ధం చేయించాల్సిన 


44 మహాభారత కథలు సీరా_చ..౪ 


ఆవసరంకూడ ఉంది గనుక వారిమనసుల్ని కాంతపంచ చూస్తాడు. కృపాచార్యుడం 
టాడు_“ఈ కర్గుడెప్పుడూ కయ్యానికే కాలు దువ్వుతాడు. యుద్ధం అనేది చివరి 
సాధనం, దేశ కాల బలాలు చూడకుండా అలా పోరాటానికి పోతే చివరకు కీడు 
కలుగుతుంది” అంటాడు. 


ఎందుకు కీడు కలుగుతుంది ఆని శంక వసుంది. ఒకానొక ధర్మ విరుద్ధమైన 
విషయం జరుగుతుందనుకొందాం. ఎవరి గోధనాన్నో మనం కొలగొట్టటం. మనం 
చేసింది అధర్మం. ఆ గోధనాలు పోగొట్టుకొన్నదివారు. వారికీ మనకూ కలిగే 
పోరాటంలో ధర్మం వారియందుండటంచేత వారు గెలవడమెకద్దు. ధర్మం ఎంతో 
బలం కలిగింది. శరీరబలం కాదది. మనోబలం అనవచ్చునేమొ,. అలా అన్నా చాల 
దేమొ దైవబలం అది అనాలనిపిస్తుంది. అందుకని కేవలం"శరీర బలం బాహుబలం 
ఆధారంచేసి యుద్ధం కోసం ఆశిస్తే కీడుకలుగుతుందని కృపాచార్యుడు చెప్తున్నాడు, 


కృపాచార్యుడు ఇంకొ అంటున్నాడు._“అర్జునుడు ఒక్క_ డేకదా ఇపుడు మనం 
దరితో యుద్దం చేసేది; అతడేంగెలవక లడని అనుకుంటున్నా దేమో, ఇందునితో 
యుద్దంచేసి ఖాండవ దహనం చేయించింది ఒక్క. డుకాదా! సుభ|దను తీసికొ నివచ్చే 
టప్పుడు యాదవ బలాలను జయించింది ఒక్క_డుకాదా! మనవంశ (తిష్ట మార్మో 
గేటట్లు దిగ్విజయం చేసింది ఒక్కడుకాదా దుర్యోధనుడ్ని గంధర్వపతి నుండి 
విడిపింపగలిగింది ఒక్కడు కాదా: నివాత కవచులనే రాషనులను జయించి 
ఇం్మరుని తృ ప్రిపర చింది ఒక్క_డుకాదా! కాల కేయుల్ని గేల్చింది ఒక్కడుకాదా! 
ఇంత యెందుకు! (దౌపది స్వయంవరంలో ఉన్న నరపాలురనందరనూ గెల్బిండి 
ఒక్కడుకాదా! అప్పుడు కర్పుడూ ఉన్నాడు ఓడిపోయినవారిలో! కనక కర్ణా! ఊరికే 
గప్పాలు మాట్లాడి అందరి మనసులూ పాడుచేయకు.. మేమూ యుద్దం చేస్తాముగాక 
ఒక్క-డవూ అర్జునుడ్ని ఎదిరించి గెలవడం సీకు వశమా? ముక్కంటికే వశం 
కాలేదు?” అంటాడు, 


ఎలాగయినా ఆంతా యుద్ధం చేయాలని అతిడి తహతహ, కర్లుడు మాతం 
కృపాచార్యుని ఇంకా అల్పమైన మాటలతో అధి'షేపిస్తూనే ఉంటాడు. దాహ్మణ 
కులస్థుడవు గనుక చక్కగా యజ్ఞాలు చేయించి భోజనం చెయ్యక ఈ యుద్ధ విష 
యాలు నీకెందుకు సొమ్మంటాడు, 


ఉతర గోగహణము 45 


అప్పుడు ఫీష్మడుకూడ నర్షిపలుకుతాడు_కర్లుడు నంగర పాటవాన్ని కలిగి 
యుండవచ్చుగాక . ఇతర్హసు ఇలా అవమానించి వారి మనసులు చెడగొట్టటం భావ్యం 
కాదంటాడు. తిరిగి కృపాళ్వళ్థామల వై పు దిరిగి చేతులు చాచి ఆహ్వానిస్తూ “మన 
కెంతో పనివుంది. అటుచూస్తే అర్జునుడు వస్తున్నాడు. కురువంశానికి ఏ కీడు 
వచ్చినా అది ధనుర్వేద విదులయిన మీతలకు చుట్టుకొన్న పేసుమా! కనక అపరాధు 
లను క్షమించి యుద్ధం చేయాల్సింది” అంటాడు. అప్పుడు కృషపాశ్వక్షామలు, 
'“&మించాల్సినవాడ్తు దోణుడు గాని, మేము కాదంటారు. (దోణునివంక ఫీష్ముడు 
చూసాడు. దురో్యధనుడుకూడ కర్ణుని స్నేహపూర్వకంగా పట్టుకొని (రోజణాచార్యుని 
వెపు తీసికొని పోతాడు. |దోణుడది గమనించే, “ఖీష్ముని మాటలేచాలు, నా కోపం 
తీరిపోయింది” అంటాడు. 


కాని దుర్యోధనుడు ద్యూత నంబంధ మెన కాం టాక్టు కాలమయిన 1కి నంవ 
తరాలు పూర్తి అయిందో లేదో తెలిసికొనాలనీ అనుకొంటున్నట్లున్నాడు. అది 
లకక ట్టి చెప్పవలసింది వింటాము అని (దోణుడు అంటాడు. అప్పుడు ఫీమ్మడు 
లెక్క_క ట్టి అధిక మాసాలు వదలి లెక్కకట్టినాకూడ 18 సంవత్సరాల కాలం నిన్న 
టికె అయిపోయింది అని చెపాడు. ధర్మరాజాదులు ఆలాంటి పొరపాటు లెక్కలు 
వేయరుగాక. అలా పూర్తి అయింది కనుకనే అర్జునుడిప్పుడు ఇలా బయటపడ్డాడు, 
అధర్మం అయినానరే ఇలాగే (పవ ర్హిస్తాము అనే న్వభావంక లవారు అయితె, ఆనాడే 
మూర్ధంచేసి తిరగబడేవారు అన్నాడు. ఇప్పుడు యుద్ధానికి వస్తున్నాడు కనక ఊరు 
కొంటామా? ఎదుర్కొంటాంగాక కాని అవశ్యం వారిని యుద్ధంలో గెలుస్తామని 
చెప్పకలిగే వీలు లేదుగాక అందుచేత వారితో నంధిచేసికోవలసి ఉంటుందేమో 
యాతావతా అంటాడు, అప్పుడు దుర్యోధనుడంటాడు__- 


“మనకు బాండు రాజతనయ వర్గమునకు నెట్లు వొందుగలుగు నేను రాజ్య 
భాగమీను సమరభంగిక వికమ నిరతి బూనుటిదియ నిశ్చయంబు_అని 


ఇంకా చర్చసాగిస్తే దుర్యోధనుని మనసు స్థిరమయిపోతుందని ఆ విషయం 
ఫీష్ముడు చర్చించటం మానేస్తాడు. (దోణుడప్పుడు “యుద్ధం నంగతీ, ఏం చెయ్యా 
లనే నంగతీ రాజుకే తెలుసు ఎక్కువగా అయినా ఇప్పుడీ యుద్ధంలో నాల్లవపంత్ను 
బలాన్ని తీసికొని “రాజి గోవులనుకూడ తీసికొని వెళ్ళిపోవాలి. గోరతణకు నాల్గవ 
నంతు సైన్యం వెళ్ళాలి. ఇక మిగిలిన నగభాగాన్ని అమర్చి ముందు కర్ణుగ్స్‌, 


46 మహాభారత కథలు విరా.చ.__.ఆ 


(పక్కల్లో అశ్వత్థామ, కృపుడు, నేనూ వెనక భీష్ముడూ ఉండి రక్షించాలి అని నా 
అభిపాయ” మంటాడు, 


ఈ జరగబోయే యుద్ధం చూడటానికి సురసిద్ధ సాధ్యగంధర్వ కిన్నర కింపు 
రుషులంతా ఆకాశంలో బారులుతీర్చి ఉన్నారు. పాండురాజుకూడ వచ్చాడట కుమా 
రుని (పతిభ కనులార చూడ్డానికి, వీళ్ళందరి మనోబలం అర్జుసునకు సహాయమవుతు 
న్నదనిపిన్తుంది. మనోబల మేమిటి: చింతకాయ వనక చెప్పగలిగే బోథ 
ఏమీలేదు, 


అర్జునుడి రథం చేరువవుతుంది. ఈ వ్యూహం చూసాడు. అందులో కరుడు 
శకుని దుళ్ళాసనుడు ఇంకా అందరూ ఉన్నారు. కాని దుర్యోధనుడు లేడు. దూరంగా 
కొంత నెన్యంతో వెళ్ళిపోతున్నట్లున్నాడు. గోవులు వెళ్తున్నయి. వాటితో కొంత 
నైన్యం వెళుతున్నది. వీళ్ళతో యుద్దం తరువాతయినా చెయ్యవచ్చు. ముందు దురోక 
ధనుడు వెళ్ళిపోకుండా చూడటం, గోవుల్ని మళ్ళించటం చెయ్యాలి అని అర్జునుడు 
ఉత్తరుడితో చెప్పి, ఈ సైన్యం చుట్టూర తన రథాన్ని మళ్ళించి ఒక్క ఉదుటలో 
పోయి దుర్యోధనుడి సైన్యాన్ని ముట్టడించాలిగాక అంటాడు_అలాగే రథాన్ని ఉత్త 
కరుడు తోలుతాడు.. ఈలోగా అర్జునుడు నాల్లు బాణాలు ఇస్‌ (దోణుని, భీష్ముని 
ముందు నిల్చేటట్లు రెండూ, వారి చెవిపక్కగా వెళ్ళేటట్లు రెండూ, పంపుతాడు. 
అది షేమమడగడం నమన్కరించడమూనూ, భీష్మ దోణులెంతో నంతోషిసారు 
నసుల్లో. వారి సుహృద్భావం అర్జునునకు మంచినీయబోతోందనేది ఊహింవ 
వచ్చు, 


అనుకున్నట్లు అర్జునుని రథం ఈ సైన్యాన్ని వదిరి వేసి వెళ్ళిపొతోంది. భీమ్ము 
డప్పుడు తెలిసికొంటాడు. అర్జనుడు అలా ఊరికే వెళ్ళటంకాదుగాక. దురోధ 
నుడ్ని పట్టుకోవడానికి పోతున్నాడు! ఇప్పుడు రాజును రక&ించాలి గనుక ఈవ్యూాహం 
మంతా వదలి రండి అంతా ఆ గోవుల వెపుకు పోదాం ఆంటాడు. ఆలా వెళ్తూ ఉండం 
గానే అర్జునుడిది గమనించి నిలబడి ఎదుర్కొంటాడు "సెన్యాన్ని. 


విద్యుచ్చక్తి కి పరువె త్రీనట్టుగా గాండీవం నుంచీ శరాలు వెళ్ళి అందరినీ కదల 
కుండ చేస్తున్నాయి. సెన్యమంతా ఇలాటి కొళలం ఆదివర కెప్పుడూ చూడక పోవటం: 
చేత చూచేవారుగా నిలిచిపోయి చూస్తున్నారు. గోవుల వెనకనున్న సెన్యంకూడ 


ఉత్తర గోగహణానంతర యుద్ధం 47 


చెదిరిపోయింది, వాళ్ళ తూర్చువయిపునకు తప్పుకొని పారిపోయే అవకాశ మిస్తూ 
రథాన్ని నడుపుమంటాడు అర్జునుడు. గోవులు ఒకవెపూ సెన్యం ఇంకో వైపూ 
ఉండగా మధ్యలోనున్న అర్జునుడు దేవదతాన్ని విశృంఖలంగా పూరిసాడు. గోవులు 
'బెదరి తోకలెత్తి తూర్పుకు పరుగిడుతాయి. తమ ఊరి పాలి మేరలవె సుకు వెళ్ళిపో 
తుంటయి. ఉత్తరుడు గోపాలకులకు అజ్జనిస్తూ అరుస్తాడు... అటునుంచి అటు 
గోవుల్ని ఇండ్లకు తోలుకుపొమ్మ ని, వీళ్ళు చూస్తుండగా గోవులు తమ తమ పొలా 
లకు వెళ్ళిపోతాయి. 


ఇదీ ఉతర గో గహణం, ఇక మిగిలింది యుద్ధం. అర్జునుడూ కౌరవుల 
మధ్య జరిగే యుద్ధం. 


ని. ఉత్తర గోగ్రహణానంతర యుద్ధం 


తీసికొని పోయిన గోగణాలను తిరిగి చాక చక్యంగా తమ పొలాలవై పుకు 
తరిమించి, నివ్వెరపోయి చూస్తూ నిలిచిపోయిన కౌరవ సైన్యాన్ని ఆలానే వదలి 
“దూరంగా వెళ్ళిపోతుండే దురోధనుడివె పుకు పోనీ మన రథాన్ని "అంటాడు ఉత్తరు 
నితో అర్జునుడు. ఇది చ్మితమనిఫిస్తుంది. అర్జునుని అతిశయానికి ఇది గు ర్తనిపిస్తుంది. 
గోవుల్ని మరల్చుకురావాలని వచ్చాడు. వని అయిపోయింది. దుర్యోధనునిమీదకు 
సోవటం ఎందుకు? ఇది రజోగుణ లక్షణ మేను. ఆటు తాను వెళ్ళితే ఈ సైన్యం 
మళ్ళీ గోవుల్ని కొ ట్టస్తారేమోనని ఆలోచింపలేదు. ఎందుకంటె తనమీదకు వచ్చి 
తనతో పోట్లాడి గెలువకుండా గొడ్డను తోలుకుపోయేటంత నీచపువని కౌరవసేన 
చేయదని నమ్మకం. తానెటుపోయినా వీళ్ళంతా తనను అనుసరించివచ్చి మరీ 
యుద్ధం చేయటం ఖాయం. ఒక్క దుర్యోధనుడే వెళ్ళిపోతున్నాడు, అతడ్ని తిప్పి 
తీసికొని వస్తే అందరితోపాటుగా అత జీ ఎడిరించవచ్చని ఉద్దేశించాడు అర్జునుడు. 


ఆటు అర్జునుడు వెళ్ళటం రాజుకు పట్టుకోడాని కేనని తోచంగానే కౌరవ 
సైన్యం అంతా ఒక్కుమ్మడి ఆ దిక్కునకు వెళ్ళి దుర్యోధనుడికి, అర్జునుడికి మధ్య 
వచ్చి నిలిచారు. ఇక అర్జునునకు యుద్దం చేయట మొక్కటే ఎక్నాగ మైన పని 
మిగిలింది. అందుకని ఎపరెవరు ఏఏ జెండాలు పట్టుకొని ఉన్నారో  ఉశిత్తరునికి 
చెప్పాడు. రధికుని శరీరం ముఖం బహుళ క వచాలవల్ల కన్చడక పోవచ్చు గుర్తించడా 


£8 మహాభారత కథలు విరా_చ..ఆ 


నికి వీలుగా, కేతనం మాతం ఒకరిది మరొకరు "పెట్టుకోరు. చక్కగా ఎతుగా 
. కన్పడుతూ ఉంటుంది. అందుకని జండాల సంగతి చెప్తున్నాడు. 


డోణుణి చు చూపి ఆయనతో యుద్దం చేయనుగాక. ఆయన నాపెకి వచ్చిన 
ప్పుడు చూసుకొందాం, ఆయనం పే నాకు గౌరవం. ఆయనకు (వదక్షిణంగా పోనీ 
యీ రథం, ఈ కృపుడు, అశ్వత్థామ చాల గొప్ప యోధులు. వీళ్ళ కెదురుగా పోనీకు 
రథం. ఇతర్లమీదకు పోనీ. వీళ్ళు అడ్డువచ్చినా వీలయినంతవరకు తప్పింది సోని, 
ఇంతకు అడుగో ఆ కర్ణుడు యోధ్యాగేన రుడు దుర్‌ న్యోధనుడికి వాల్లభ్యం ప పైవాడు 
ఆతడికీ నాకూను ఎప్పుడూ మత్సర మే ఉంటుండేది. అతడి కెదురుగా నిశ్శంకతో 
రథాన్ని తోలుసుమా! దుర్యోధనుడు అడుగో పోయేవాడు వెనక్కు తిరిగివచ్చి 
నిల్చాడు యుద్ధానికి. ఈ కర్ణుడూ దుర్యోధనుడూ ఇద్దరు ఒక్కచోట. ఉంటే వాళ్ళతో 
యుద్ధం చేయాలని నా ప్రక. ఇప్పుడు లభిసోంది నాకిది. నాకు పండువుగా వాళ్ళి 
దరూ యుద్ధరంగంలో ఎక్కడన్నా కలిసి. ఉన్నారంటె పరువెత్తించువార్లవె పు 
రథాన్ని” అంటాడు. 


భీష్ముడు మంచి ధీమంతుడు. మమ్ములనూ ధా ర్తరాష్ట్రులనూ ఒకే విధంగా 
పేమిస్తాడు. అయినా అక్కడి వారితో ఉండటంచేత వారికి సహాయం చేస్తాడు. 
యుద్దం అనేది ఆయనకు చాలా మామూలయిన విషయం కావటంచేత ఆయనకు 
అన్ని అస్త్ర శస్తాంల నంగతీ తెలుసు సుమా! ఆయన రథంవై పునకు మాతం 
పోసీకు మన రథాన్ని అని అంటాడు, ఇవన్నీ ఒక్కడి తాను "అందరితో వోరాడ 
వలసిన ఆవనరం వచ్చింది కనుక అతడు వేసిన పథకం ఇది అనిపిస్తుంది.కొందద్న్ని 
తప్పించుకు తిరగడం కొందర్ని చావగొట్టి చూడటం. 


అళ్వర్థామ కర్ణుని ఉడికిస్తాడు _“ఇప్పుడేం చేస్తావు, యుద్ధం చేస్తావో లేడో 
శకునిని పిలిచి నలహో అడుగు” మని, కర్లుడు మండిపడి యుద్దం ఆరంభిస్తాడు _ 
[దోణ, భీష్మ, దుశ్చానన, కృపాచార్య (పభృతులంతాకూడ యుద్దానికి తలపయు 
తారు. దుర్యోధనుడు ఉజ్వలమైన కోపంతో నిలుస్తాడు భూమి దద్దరిల్లిపోతుంది.. 


అర్జునుని గాండీవం ఒకే మోతగా భం, భం, భం, అని గోల పెట్టుతున్న దె. 
బాణాలు అసంఖ్యాక గా బయటకు వస్తూనే ఉన్నాయి. ఇంతమంది కౌరవపీరులు 
చేసిన బాణాలూ తుత్తునియలవుతున్నయి, గుళ్టాలు వనుగులు చచ్చిపడి ర కసి కం 


ఉత్తర గోగ్రహణనంతర యుద్దం: 19 


చేస్తున్నవి రంగస్థలమంతా. అందుకు కినిసి కౌరవ యోధులు ఒక్కసారిగా చుట్టు 
ముట్టి అర్జునునిమెకి వసారు. అప్పుడు అర్జునుడు బాణాలు వేయటంలో అత్యంత 
మైన వేగాన్ని క్‌ గ నారిలాగినప్పుడు విల్లు గుండంగా వంగుతుందిగదా. 
బాణం చేయంగానే తిరిగి విల్లు నిలువుగా వజ. అలారానిచ్చే సమయం ఇవ్వట 
ల్దేదు అర్జునుడు. ఆ విల్లు అలా నిరంతరం గుండ మైన ఆకారంలోనే కన్పడుతున్న 
దట. బాణాలనువదలే ఈ వేగం అర్జునునికి తప్పి ఇంకెవరకీి లేదన్న విషయం 
ఉ తరుడికి తెలిసింది, ఇంకా మనం ఫలాని దృశ్యం చూడాలని కన్ను |తిప్పినప్పుడు 
ఎంత త్వరగా దృష్టి ఆ దృశ్యంమీదకు లక్ష్యం తప్పకుండానే వెళ్ళిపోగలుగు 
తుందో అలా అర్జునుని బాణాలు లక్ష్యం తప్పనే తప్పటల్లేదుట. ఎంతబాగా తిక్కన 
వర్టించాడో ఈ సంగతుల్ని అందరూ ఆయన రచన చదివి తెలిసికోవడం నమం 
జనం అనిపినుంది. . 


ఆర్జునుడింకా ఈ చేతోనూ ఆచేతోనూకూడా బాణాలను వదలుతున్నాడు. 
అతడి రథం ఇక్కడా ఉంటోంది ఎక్కడో అక్కడా ఉంటోంది. ఈ వేగం ఎవరికీ 
ఆర్థం కావటల్లేదు. బలాలను రెండుపాయలు చేస్తూ వెళ్తున్నాడు. మళ్ళీ (పక్కకు 
తిరిగి నాల్లు చేస్తున్నాడు, మెరుపులా మూలలకు వె[శున్నాడు. అందరినీ చిక్కుపరు 
సున్నాడు. అంబుధిలో మహామత్స్యంళా విహరిస్తున్నాడట. చిన్న చేపల గమనాన్ని 
పరికించి ఆ ఛాలనం మహామత్స్యానికి ఉంటే ఎలా ఉంటుందో ఊహింపగలిగితేగాని 
ఈ విశేషం తెలియదేమో. తిక్కన పద్యాలు కంఠస్లంచే సె ఇలాటి దృశ్యాలు 
మనసులోనిల్చి మనిషికి ఎప్పటికప్పుడు జీవితంలో నంతోషాన్ని కలిగిస్తుంటవి 
అనిపిసుంది. 


కౌరవ సేనలు ఏమీ చేయటల్లేదా అనిపిస్తుంది వాశ్ళంత అనదలా అనిపించ 
టంకద్దు. కాని వారికి ఒకానొక ధ్యేయముంది. దుర్యోధనుని కాపాడటం. ఆతడి 
చుట్టూ "పెద్ద పెద్ద యోధులంతా ఈ చిందర వందర _ తప్పించుకొనిపోయి కాచి 
ఉన్నారు. మిగతా వాళ్ళంతా (పొద్ద్యగ్రుంకిళేగాని ఈ యుద్ధిం పూ ర్తికాదే ఎలా? 
అనుకొంటున్నారు. మనలందర్నీ పూర్రిగా సర కేసిందాకా ఈ యుద్ధం పూర్తి 
కాదే మోననుకొ ంటున్నారు. అర్జునుడి ముందు చచ్చి కుప్పలుగా పడిపోయే జీవాలనూ 
సైనికుల్నీ చూన్తూ తామూ అంతే అవుతామేమోనని దగ్గరకు రావటల్లేదు ఇలా ఉంది 
యుద్ధరంగం, 


50 మహాభారత కథలు విరా_.చ..ఆ 


అప్పుడర్జునుడే తమాయించి చూళాడు దుర్యోధనుని వెనక పెట్తుకొని 
[దోః కము దూ, ఖష్ముడూ, కృపుడు అశ్వత్థామా చివరకు కర్గుడుకూడా కర ఉక; 
అప్పుడు ఉ తరునితో అడుగో కర్ణుడు అతడిమీదకు తోలు ర రథాన్ని అంటాడు. 


ip 


అర్జునుని రథం కర్టునివైపు ఎపుడయితి వెళోంకో కౌరవులు ఊరుకోదలచ 
లేదు, ఇ ప్పటి టివరకూ వీరిగ్గరికీ పోటీపడితె ఎవరు గెలుస్తారు అనే నంగతి వాళ్ళకు 

యకపోయింది. ఇప్పుడు అర్జునుడు నడిపిన విశననకాండప పల్ల బహు” అర్జునుడ్ని 
Se వదలరాదీ సమయంలో అనుకొని యుండవచ్చు, ఒకొ్మక్క_రే ఎదురు 
వచ్చి యుద్ధం చేసి చావడ మో సారిపోవడ మో చేస్తారు. అలా చచ్చినవారిలో ళ తుం 
తపుడ్కు నం, గామజిక్తు మొదలయినవారున్నారు.వాళ్ళలో కర్తుని తమ్ముడు నంగామ 
బిత్తు, ఇదిచూచి కర్తునకు ఆ చేశం వస్తుంది వచ్చి తలపడుతాడు. 


జ్‌ 


అలా తలపడిన క్షణాన వీరి జాద్దత్యం ఒకరికంటి ఒకరిది ఎక్కువదిగా 
అవుపడుతుంది సేన్యొలకు, బహుశ అందుకని మళ్ళీ ఎవరు గెలుస్తారో వీరిని అలో 
చూస్తూ ఉండిపోయినారట. కద్దుని బాణాలు అర్జునుని వైపు వెస్తంచే చూసి సంతోషి 
సున్నారు. అర్జునుని బాణాలు కర్గ్లునికె పె కొసు సుం'టే చూసీ దిగాలుపడుతున్నారు . 
అర్హునుడు తనకుతాను ఉత్సాహం" తెచ్చుకోవలసిన స్ధితి బహుశ ఆది. అందుకని 
ఉషారు పు పుట్టటానికన్నట్లు కర్తుడితో అంటాడు.“నభలో నాకునరి ఎవరూలేరని 
మాట్లాడావ వప్పుడు. అజ్ఞాపాకాధీనుడ నై నేనప్పుడుండటం చేత ఊరుకొన్నానుగాక. 
ఇప్పుడు నితమ్ముడు చచ్చాడు మరి, నీవూ ఏం చేస్తావో చెయ్యి. సీమగటి మి 
చూపించు, మాటలు చెప్పటం వేరు పని.యటం వేరుకదా!” అంటాడు కర్పుడుకూడ 
చాల ధైర్యంగా అళిశయంతో మాట్లాడుతాడు. “నీవు ధర్మరాజు వకం'టేనే ఉర 
కొన్నావో చేకగాకనే ఊరుకొన్నా వో ఎవరికి తెలుసు. ఇప్పుడాగు... క్షణంలో సీనం 
గతి తేలుస్తా సాను, అర్జునుడది చేశాడు ఇది మ వా రలు విన్నానుగాక_ ఇప్పుడు 
సీపటిమ మూసిన ప్పుడుగదా 3 నమ్మాల్సింది” అంటాడు. 


ఈ నంభాషణ సమయంలో కౌరవులు తమపని ఏమిటని ఆలోచించి ఆంకా 
వచ్చి అర్జునుడ్ని చుట్టూ ముట్టుతారు. మళ్ళీ అర్జునుని గాండీవం గుండింగా ఉండే 
ఆకారం దాల్చింది. అర్జునుని రథం వీరందర్శ్నీ శిక్షిస్తూనే చుట్టూ పరుగెత్తుతోంది _ 
అర్జునుడు కర్ణుని మాతం కొట్టుతూ నే ఉన్నాడు బాణాలతో,ర థాలు కుప్పలుగా కూలి 
పోతున్నయి. ఘోటకాలు ఏనుగులు వడిపోతున్నయి. కర్ణుడు అర్జునుని రథంవెంటు 


అ 


ఉత్తర గో(గ్రహణనంతర యుద్ధం 51 


బడి తరుముతున్నట్లున్నది వదలకుండా. అది చూచి అర్జునుడు కర్ణుని విల్లువిరిగే 
టట్లు కొట్టుతాడు. చేసేదిలేక కర్ణుడు శ క్రినొకదానిని వేస్తాడు అర్జునుని పె. అది 
దేవేందుడు తనకిచ్చిన శ క్తికాదు. మరొక్కటి. దానిని అర్జునుడు తుత్తునియలు 
చేసాడు బాణాలతో, కర్ణుడు మళ్ళీ మళ్ళీ తీసిన విల్లులన్నీ తుత్తునియలవుతవి. ఏ 
అయుధమూ లేకపోవటం వళ్ళంతా తూట్లు పడటంతో కరుడు తప్పనిసరిగా పారిపో 
తాడు, వెంటనే అర్జునుడు దేవదతాన్ని పూరిసాడు. 


శంఖం పూరించటంవల్ల స్వవక్ష రథికులకు గొప్ప ఆవేశం వస్తుంది. అలాగే 
అర్జునునకు ఎంతో ఆవేశం కలిగి శరీరం విజృంభించినట్లుంది. ఉ త్తరుడు ఇదిచూచి 
ని శ్చేష్టుడెనాడు. ఈతడు మళ్ళీ యుద్ధం చేసాడా. ఇకతాను ఆ రథం నడపజాలనను 
కొంటాడు. చాల వెక్కూనపడిపోయినాడు తను. ఆలా నోరు తెరచి, ఇం[దియాలు 
ఏపనీ చేయలేని స్థితిలో పడిపోయినాడు,. అప్పుడర్గునుడు ఉ తరునికి జ్ఞాపకంచేసి 
నరియెన స్టిలికి తెస్తాడు. 


అర్జునుని రథం [దోణాచార్యునికి ఎదురుగా వెళ్తుంది. అర్జునుడు రథంనుంచే 
(దోణునికి నమస్కరించి. 


“అడవుల బెద్దయు గాలం, విడుమలగుడిచితిమి మాకునిడిదజియని 
యిప్పుడు వచ్చితిమి విపన్నులయెడ కృప సేయుట లెన్సయీ రలుగ_కుండీ. 


అంటాడు. పెగా మీరు నామీద బాణాలు వేయకపోతే ముందుగా నేనే మీ 
మీద బాణాలువేసే [వని లేదంటాడు, వెనక [దోణుడు అర్జునుని గురుదవిణ 
ఇమ్మని అడిగే నందర్భంలో తనపై యుద్ధానికి రాకూడని కాంటాక్టు ఒకటి అర్జునుని 
చేత చేయించుకొన్నాడు. అందుచేత అర్జునుడిలా అంటున్నాడు అని తెలిసికొన్నాడు. 
తాను బాణం వేయకపోతె తనతో యుద్ధంచేసే బాధనుంచీ తప్పించుకుపోతాడు 
ఇప్పుడర్దునుడు నేరుగా వెళ్ళి దుర్యోధనుని కొట్టుతాడు. కనక తానే యుద్ధం ఆరం 
భించాలి_ అని ఆలోచించుకొని ఉంటాడు | దోణుడు. వెంటనె ఇరవయి బాణాలు 
అర్జునునిమీద వేసాడు. అర్హునుడప్పుడే వాటిని తుత్తునియలూ చేశాడు _పోరు ఘోర 
మయింది. దివ్యాస్తా౦లు ఒకరిమీద ఒకరువేసి ఒకర్ని ఒకరు జయిన్తున్నారు. 
చివరకు అర్జునుడు (దోణుని గుజ్జాలనూ, సారథులను కొట్టి విరథుణ్ణి చేస్తాడు, 


ర్ర2 మహాభారత కథలు విరాంచ.ః 


అప్పుడు వెవరో అడ్వురావాలిక దా వెంటనె. (దోణపుతుడయిన అశ్వతాషీ 
ఆర్డునితో తలవడుతాడు. మళ్ళీ చండ యుద్దం నడుస్తుంది, అశ్వత్టామ 


కున్ననారిని తెగగొట్ట గలుగుతాడు. మళ్ళీ 'నారిని బిగించుకొనేలోగా బాణాలతో 
అర్హునుడ్ని నొవ్వగొట్టి “హో” అని అరిచేసాడు. కౌరవసేన మహా నంతోషాన్ని 
పొందుతుంది. కాని గాండీవానికి మళీ నారి సారించింది సొదలు_(పచండ యుద్ధః 
సెల్లుగొన్నదౌతుంది. ఇంతలో అశ్వత్థామ అంబులుపొది ఖాళీ అయిపోతుంది ఆర్హున 
డికి అక్షయ తూజణీరాలవటంచేత తరగలేదు. తప్పనినరిగా అశ్వత్థామ తప్పుకొని 


పోతాడు రంగంనుంచి. అతడు అలా పోయేందుకు వీలుగా కృపాచార్యుడు అడ్డ! 
వస్తాడు అర్జునునకు. 


గాండీవా! 


అర్జునుడు కృపాచార్యుని నొప్పిసాడు, ఆదిచూచి కౌరప సేనలో చం[ద. 
కేతుడు మొదలయిన పదిమంది ఒక్కసారిగా తలపడతారు.వాళ్ళందరూ చన్తారు ఆర్ష 
నుని బాణాలతో కృపాచార్యునికి చివరకు రథం విల్లుక త్రి, డాలూ అన్నీ నుసికావ 
టంచేత అశ్వత్థామ రథం వద్దకు పరువెత్తి వెళ్ళిపోతాడు. ఇక భయవడిపోయిన 
కౌరవబలం భీష్ముని రథం వెనుకకు సర్దుకొని నిలుస్తారు. అర్జునుడు భీష్ముని మీదకు 
వెళ్ళీ సమయంలో వృష సేనుడొచ్చి అడ్డుపడుతాడు. కాని అర్జునుని గాండీవము క్త 
బాణం అతడి విల్లును విరగగొట్టటంచేత అతడు తప్పుకొని వెళ్ళిపోతాడు. అందు. 
కని ఫీష్మునితో యుద్దం తటస్థించింది అర్జునునకిప్పుడు. 


ఫిష్ముడూ అర్హునుడూ యుద్ధం చేయడం చూస్తూ ఆకాశంలో నిల్చిన డవ 
తలూ మొదలె నవాళ్ళు వీరి ఆస్ర శస్త్రవిద్యా బాహు బలాలు తమనందరనూ దాటి. 
పోయినవి అనుకొంటున్నారు. వారు ఒకరికంటె ఒకరు ఎక్కు డక్కుడుగ శరవదరం 
పరలను వేగు స్తున్నారు. భీష్ముని విల్లు విరుగుతుందొక తణాన. ఆయన మహో 
కోపంలో మరోవిల్లు తీసికొని అర్జునుని ఎదురొ.౦టాడు._ మళ్ళీ ఆఅఆపఏంటిని విరగకొల్తుు 
తాడు అర్జునుడు, ''ఫేష్ముడు మళ్ళీ మరో విల్లందుకొంటాడు,. చింవకు అర్జునుడు వినాశ 
ఆ విల్లు 'విరగగొట్టి మళ్ళి మరొక విల్లు కీసికొనేభ్రోపునే బాణాలతో భీష్ముని 
నొవ్వచేసాడు. ఫీష్ముడు రథన్థంభం క వట్టుకొని పడిపోకుండా నిలుసా యు . 
అది గమనించి సారథి రథాన్ని దూరంగా తోలుకుపోతాడు. 


ఆ సమయంలో అశ్వత్థామ మళీ కర్ణుని ఉడికిస్తాడు, “టతా యుద్ధరం 0 
నుంచి తొలిగారు, నీకేమయినా శ కిఉంటే అర్జునుని ఎదిరించాలి” అని, కరుడు 


ఉత్తర గోోగహణానంతర యుద్ధం ర్‌ర్రీ 


దోషంతో రథాన్ని ముందుకు తోలిస్తాడు. దాని వెనుక మాటున ఉన్న 'సెకులంతా 


* మో మంటుంటే అర్జునుడు తరుముకుంటూ వచ్చి చాపకట్టలా వారంతా పడిపో 
యెట్లు చేసాడు. 


ఉత్తరుడు “అబ్బో ఇంక యుద్ధం పొడిగించవర్దు నేను భరించలేనుగాక” 
ఆంటాడు._ పీల్లవాడుక దామరి! అర్హునుడు అదుగో రాజు తానే నామీదకు రావాలను 


కాని అంజాయిన్తున్నాడు. వానిమీదకు పోనీ అప్పుడు మనమీదకు అతడు వసాడు 
శాక చూదాం వానిబలం అంటాడు. 


రథం అలాగే తోలుతాడు. మళ్ళీ యుద్ధం బాణాలతో నడుస్తుంది. దుర్యో 
ధనుడ్ని కాపాడాలని ఒక మంచి వీనుగు నెక్కి వికర్ణుడు వస్తాడు, కాని అర్జునుడు 
తన ముష్టఘాతంతో అ ఏనుగును చంపేస్తాడు. వికర్ణుడు ఇంకో దోవలేక మరొకరి 
రథమెక్కి. వెళ్ళిపోతాడు. దుర్యోధనుని చుట్టూ ఉన్నవాశ్ళివరూ మీదకు రాక పోవ 
డంచేత అర్జునునకు దుర్యోధనుడొక్కడే దొరుకుతాడు. ఆతడు ఏమీచేయలేక పారి 
పోచూస్తాడు. కరుడు దుశ్శాసనుడు ఇద్దరికీ బాణాలు [(గుచ్చుకొంటవి, కర్తుడు, 
ఆందర్నీచూచి అశ్వత్తామ, (దోణుడూ మొ॥ వారినందర్నీ పిల్చి వచ్చి సహాయం 
చేయండి. రారాజును రక్షించుకొనే బాధ్యత లేదా మీకు" అంటున్నాడు, (దోణుడూ 
మొదలైన వాళ్ళు ఇంకా అంజాయిస్తున్నారు. చివరకు దుర్యోధనుడే వారిని ప్రార్థిస్తాడు 
సహాయం చేయండని. అప్పుడు వాళ్ళు యుద్దానికాయ తమవుతారు. 


ఈ సమయంలో ఆర్జునుడు దుర్యోధనుణ్ణి పిల్చి అంటాడు..“ఓవహో,! నీవు 
తతియుడవు కఓీడిపోతావాః! కుంతీ ప్యుతుల్లో నేను చిన్న వాజి, నిన్ను యుద్ధానికి 
నేను రమ్మంటుం టే పారిపోవటం న్యాయమా నీకూ స మితులకూను? జనులు 
నిన్ను మెచ్చుకొంటారా అలా చే స్తేనంటాడు, దుర్యోధనుడు యుద్ధం చేయాలని 
తిరగబడుతాడు. భీష్మ (దోణ కర్టులూ ఇతరులందరూ వస్తారు. అర్జునుడు నమ్మో 
హనాస్త్రమనేది వేసాడు. అది మత్తుమందులా. టిదనిపిస్తుంది.. దాని (పభావానికి 


అంతా వళ్ళు తెలీకుండా పడిపోతారు. అప్పటికి అర్హునునకూ ఉ తరునకూ విశాంతి 
కలిగింది, 


ఉ_త్రరుడు వెళ్ళి పడిపోయినవాళ్ళందరి తలగుడ్డల్లోనూ కొన్ని చింపి తీసికొని 
వస్తాడు. లీష్మని తలవద్దకు మాత్రం పోవద్దుసుమా అంటా అర్జునుడు. నిజానికి 


ఫ్‌4 మహాభారత కథలు వీరా-గ.! 


భీష్ముడు రథం నడిపి, వచ్చి అర్జునుని ఎదుర్కొంటాడు మళ్ళీ. కాని అప్పుడ; 
అర్జునునిదే గెలుపు. భీష్ముడు సిల్చిపోతాడు. అర్జునుడు కొంచెం దూరంలో రథ 
నిలిపి వేది యంటాడు వీళ్ళంతా లేస్తారేమోనని. 


కొంత సేవటికి దుర్యోధనుడు లేచి అర్జునుని చూచి మళ్ళీ యుద్ధంచే] 
(ప్రయత్నం చేస్తాడు, కాని భీష్ముడు ఆతనిని వారిస్తాడు. ఇప్పుడు నము కక 
అంతా వళ్ళు తెలియక వడివున్న స్థితిలో ఈ అర్జునుడు మన మెడలుతెగ్గోసిని ' 
దిక్కులేక పోయేదిగాక. కాని ఆతడు అలాటి వనిఏమీ చేయలేదు చూడు. అతరే 


మన [పాణాలు తీయడానికి సంకల్పించ లేదు. అదిగమనించి ఇప్పటికి మనం ఆ! 
పోతే మేలు ఆంటాడు. 


దుర్యోధనుడు చేసేదిలేక యుద్ధం చాలించి హస్తినాపురం వెళ్ళి పోదాం వః 
మంటాడు. 


ఇంత యుద్దంలో పేరులేనివాళ్ళు ఎవరో మాతం చంవబడ్డారుగాని. కౌరవ 
లలో ఎవర్నీ [ప్రాణాలు తీసి చంపలేదు అర్జునుడు. ఇది చాలా ముఖ్యమైన విషయం 
యుద్ధం ఎంతో తీవంగా చేసి ఉండాలి. కౌరవులందరూ ఒక. పెట్టున ఉన్నా 
అర్జునుని ఏం చేయలేకపోయినారు. దీనికి కారణం వమిటని శంక రావడం కద్దు, 


కౌరవులు కేవలం గోవులను అదలించి ధర్మరాజాదులు మత్స్య రాజ్యంలో 
ఉన్నారేమో తెలిసికొందామని మాతమె వచ్చారుగాని పెద్దయుద్ధం జరుగుతుందని 
తెలిసిరాలేదు. అర్జునుడు అజ్ఞాతవాసం గడువయిపోయిందని కౌరవులకు తెలియయా 
లనీ తన చేతుల తీట నంవత్సరం నుంచీ 'పెరిగిందాన్ని తరిగించాలనీ మాత మే 
యుద్దం చేశాడు. అంతా జ్ఞాపకంలో ఉంచుకున్నానా + యుద్దం చేయడమనేది 
మర్చిపోయానా అని తెముల్చుకోడాని కే యుద్ధం చేశాడు, దుర్యోధనారులంతా తన 
బంధువులూ వయసులు కావటంచేత వారిని స్ట. తమాషా చమ్మచక్కలాట వంటి 
యుద్ధంలో చంపదలచలేదు. ఆ సంగతి కౌరవులకూ తెలుసు. అర్జునుడు తమను 
కతన యజ్ఞం ఆరంభించలేదని, తప్పనినరిగా కర్షుని తమ్ముక్ణి, ఇంకా కొ దద 
రిని చంవవలసి వచ్చింది గాక అర్జునునకు, ఆ కటిం చేత మహాకౌశలుడయిన. 
అర్జునుడు క కౌరవుల్ని న. 3 గల్చినట్టు అనిపిస్తున్నది. ఒకరినొకరు చదవ 
డానికిగాను చేసిన యుద్దం కాద నేది జ్ఞావకముంచుకొనటం మంచిది. అందుకె ఖమ్మ 
1దోణ కృపాశ్యజ్ఞామలు తమ తమ వర్షపోరాటానికి సంబంధించిన మాటలు కర్తుని 


చెడ్డరోజులు చివరెళ్ళటం 55 


తోనూ దుర్యోధనునితోనూ అంటూనే ఉంటున్నారు. వారు కొంత 'సేపు యుద్ధం 
చేయనే లేదు నిజానికి. ఒకొ్క్కాక్క-రే వచ్చి యుద్ధంచెసి ఓడి వెళ్ళిపోయి నుంచు 
న్నారు. ఉఊీత్తర గో గహణ యుద్ధంలోని కీలకం ఇది. బలాబలాలు తెగవేయటానికి 
చేసిన యుద్ధమయితే ఇంతబాగా యుద్దంచే సే అర్జునునకు గెలవడానికి పాండవ 
కౌరవ యుద్ధంలో 18 రోజులు ఎందుకు పట్టింది. కొడుకునెందుకు కోల్పోవాల్సి 
వచ్చింది అనేదానికి ఈ “పె సంగతులు సమాధానం అనిపిస్తుంది. 


లి, చెడ్డరో జులు చివరెళ్ళటం 


దశ్నిణ గో గహణ నందర్భంలో ధర్మరాజ ఖమ నకుల నహదేవులు యుద్ధం 
చేసినా తాము ఫలాన అని ఎవరికీ తెలియలేదు. ఆ యుద్ధంలో పగటికాలంలో 
వాళ్ళు యుద్దం చేయకుండా విరాటుడి వెనుకగా ఉన్నవారై వెన్నెల వచ్చిన తరువాత 
ముందుకు వెళి యుద్దం చేశారు, పెగా కీముడు విజృంభించి చెట్టు పీకి యుద్ధం 
చేయరాదని ధర్మరాజు చేసిన నియమం [(పకారం శమాయించి మరీ యుద్దం చేశాడు 
ఆంగుకని వీరు ఫలాన అని ఎవరూ గు ర్రింపలేకపోయినారు. పదిమందితో పాటు 
నీళ్ళూ ఎవరో యుద్దం చేశారనే అనుకొంటున్నారందరు. 


ఉత్తర గో గహణంలో అర్జునుడొక్కడే యుద్ధంచెయాల్సి వచ్చింది, ఆంతే 
గాక అర్జునుడు తన అన్నగారి అజ్జకోసం వేచియుండకుండానే తాను అర్హునుడనని 
జై టకు చెప్పుకొని, కపికేతనం పెట్టుకొని గాండీవం పుచ్చుకొని కిరీటం ధరించి 
మరీ యుద్ధం చేశాడు. దీనికి కారణం (కిందటి రాతీతో 1లివ సంవత్సరం అజ్ఞాత 
వాస సంవత్సరం పూర్తి అయిపోవట మె. పెగా తాను అర్జునుడని చెప్పుకొనక 
యుద్దం చేసిఉన్నట్లయితే తన గెలుపు ఎలా ఉండేదో, ఇతడు అర్జునుడని కౌరవులకు 
తెలియంగానే వాళ్ళు కోరిన సమాచారం వారికి దొరికినందువల్ల సంళుష్టులెపోయి 
నారు వాళ్ళు. కాకపోతె అజ్ఞాత వాన సంవత్సరకాలం పూర్తి అయిసట్టుగా భీష్ముడు 
చెప్పటం వాళ్ళకు చెడ్డవార్త అయింది. అతడు ఎవరో మరియొకర నె అనుకొంటె 
ఫీష్మదోణ కృపాళ్వత్థామలు ఇంకా ఎక్కువ పౌరుషంతో యుద్ధంచేసి అర్జునుని 
ఓడించేవాళ్ళీమో కూడ. 


ఏమయినా తాను అర్జునుడనే నంగతి విరాట రాజ్యంలో మాతం తనంత 
తానుగా బయట పెట్టడానికి అర్జునుడిష్టపడ లేదు. పశువుల్ని తోలుకొని వస్తూ 


ర్‌రీ మహాభారత కథలు వీరా..చ _౪ 


ఉ త్రరునితో ఈ నంగతి నగరంలో చెప్పవద్దు, సర్వులనూ స్‌ జయించినట్లు చెప్ప 
వలసిందని కోరుతాడు. తమ ఆయుధాలు మళ్ళీ శమీ వృక్షంమీద పెట్టిస్తాడు, కపి 
కేతనం తీయించి సింహ కేతనాన్ని పెట్టి తన కిరీట కవచకుండలాలను ప్రార్థించి 
అదృశ్యం చేయించి. తాను సార థియె కూర్చొని ఉ త్తరుణి రథికుడుగా చేస్తాడు. 
మరి పేడిగతికూడ మళ్ళీ తిరిగి సంపా పించేదేమో ఇందుని దయవల్ల. 


పురంలో ఉతరుని విజయం చాటింవజేస్తారు. అంతఃపుర స్త్రీలువచ్చి ఉత్తరుని 
ఎదుర్కొని హొగడటం ఆరంభించినప్పుడు ఉత్తరుడు తన మనసులో ఉదయించిన 
సవ్వులాట (౧౪౧౫౦౮) ను భరింపలేక నర్మగర్భంగా బృహన్నల సహాయం లేకుండా 
కించిత్తు ననికూడ చేయలేకపోయేవాణి అంతపని చేయటానికి నా [బతుకెంత 
అద్య అంత మెం గ్ర 
నేనెంత అంటాడు. అలా హాస్యాన్ని నృష్టిస్తాడు తిక్క_న_ 


“కురుబలమున్‌ జయించుటయు గోవుల దెచ్చుటయున్‌ బృహన్నలా 
స్ఫురిత భుజాబలంబునన చూవె నిజంవిది నాకు యేల యె 

వ్యరికిని నెవ్వరిం గెలువ పచ్చున యిట్టి సహాయ సంపదం 
బొరయకయున్న మీకెరుగ బోలునె నా (బతు కెట్టి భంగియో” 
= అంటాడు ఉ త్రరుడు, 


[కిందటి రాతి దక్షిణ గో గహణ సందర్భంలో కలిగిన యుద్దం పూర్తిచేసి 
అక్క-ది ఇసుక తిన్నెలమీద కాలంగడిపి ఉదయానికల్లా విరాటుడు ధర్మరాజాదులూ 
నగరం చేరుతారు. తీరా ఇక్కడి పరిస్థితి విని విరాటురాజు బెంబేల్లు పడిపోతాడు. 
అయ్యో నా చిన్న బిడ్డ పసివాడు. అంత గొప్ప యోధులయిన కౌరపుల "పెకి యుద్ధా 
నికి వెళ్ళాడా! ఆయ్యో పమవుతుందో వ మోనని గోల పెట్టుతాడు, 


కంకుడు ధైర్యం చెపాడు... నుశర్మను జయించి రావడమనే శుభం నీకు 
ఇప్పు డె కలిగింది గనక రెండో విజయంకూడ నీకు నంపా ప్రిస్తుంది. ఎందుకంటే 
ఉ తరుడేన నేమిటిగాక బృహన్నల సహాయంతో ఎవరు వె శే వాళ్ళే జయిసారు 
అంటాడు, ఎందువల్ల అలా అన్నారని అడిగితె ఆతడు అర్జునుడేను అని చెవ్వు 
టానికి బహుళ ధర్మరాజు సిద్ధంగా ఉన్నాడు. కాని విరాటుడు అలా అడగలేదు. 
. పైగా కొంచెం కోపగించుకొని ఉ త్రరునికి సెన్యాన్ని సహాయంగా పంవవలసిందని 
తనవారికి ఆజ్ఞలిస్తాడు. ఇంతలోనే కౌరవుల్ని జయించి ఉత్తరుడు గోగణాలన్ని 


చెడ్డరోజులు చీవరెళ్ళటం న్‌ 


తోలుకొని వచ్చినట్లు వా ర్త్వవసుంది, అనంత మైన సంతోషాన్ని పొందుతాడు 
విరాటుడు. కుమారుని తీసికొని రావాల్సిందంటాడు. కంకుభట్టుతో జూదం ఒక ఆట 
వేద్దాం రమ్మంటాడు. సైరంధ్రి మరి అక్కడకు తన భ ర్త నంత్రోషాన్ని చూడాలని 


వచ్చిందేమో బహుళ అక్కడ ఉన్నది. ఆమెను చూచి విరాటుడు జూదవు సారెలు 
ఆమ్ముని తెప్పిస్తాడు. 


మళ్ళీ క్షణం గాలి పీల్చుకొని విరాటుడు ఓహో భీష్మ (దోణ కృపాశత్చ్వామ 

లతో కుడుకొన్న కౌరవ సేనను ఓడించి నా కుమారుడెంత గొప్పపని చేశాడూ 
ఆను ఆనందిస్తున్నాడు. ధర్మరాజు ఎలాగైనా తమతమ రహస్య విషయాలు విరాటు 
డికి చెప్పాలనే (పయత్నం చేస్తున్నాడు గనుక, “అబ్బో వారందర్నీ ఉ తరుడొక్క_డే 
జ యిుంచాడం పే అంతకంటె అచ్చెవవైనది ఇంకొకటి ఉంటుందా! ఉ త్రరుడు (సిద్ధి 
కి్క_ యుండేవాడు గదా” అన్నాడు. అందుకు విరాటుడు “ఐతే అతడు వాళ్ళని 

జ యించనే లేదంటావా? నీవు కనుక ఊరుకొన్నానుగాని మరొకరలా అంటే ఏమి 
చేసేవాడివో” అంటాడు. ధర్మరాజు మళ్ళీ “బృహన్నల రథంమీద నిల్చి తన భుజ 
లం సెరవారిమీద చూపుతుంటే ఉత్తరునకు రాక్షసులు కోట్లకొలది వ 'స్తేమాతం 
83 ౧ముంచడం కష్టమా?” అంటాడు. విరాటుడు “జౌరా! నాకుమారునికయిన పొగడ 
నీకు పొనగటల్లేదు. మూర్థమెన ఉదేకంతోకూడ మాట్లాడుతున్నావు! నేను ఇది 
నహాలపను” ఆంటున్నాడు. కంకుడు మాతం “నేను చెప్పాను గది ఇది తథ్యం 
విను. బృహన్నలే సీ కుమారుని సారథిగా తీసుకొని వెళ్ళి అందర్ని గెల్చి ఉంటాడు. 
ఇది తెల్చికొనాల్సింది” అంటాడు, ధర్మరాజు ఆంతర్యం “అలా ఎందుకనుకొంటు 
న్న్నావు” అనె ఉత్పుకతతో విరాటుడడుగుతాడని 111 విరాటుడికి మాతం కోపం 
ఆగ్గలమెపోతోంది. చివరకు ధర్మరాజు, “బృహన్నల విజయాన్ని పురంలో 
చాటింపు” మంటాడు. దీనితో ఓర్పు నశించిపోతుంది విరాటునిలో. ఆసాఠి 
౬క'దానిని తీసికొని ధర్మరాజు ముఖాన కొట్టాడు. నెత్తురు కారుతుంది. వెంటనే 
_దౌవది తన చీర చెరగుతో ఆ ర క్రం [కింద బడకుండ అపి వ త్రిపట్టుకుంటుంది. 
a ఇద్దర కూ సంబంధ మేమిటని ఆయినా విరాటుడు అడగక నీె చీరతో ఆర క్రం 
ఆంత భదంగా ఎందుకు పట్టుతున్నావు అని ఆడుగుతాడు _సెరం్మధిని. సెరంధి 
ఆయన తన భర్త అని చెప్పటం అనంభవం ఆ నందర్భంలో. ధర్మరాజు ఆజ్ఞ 
లేకుండా ఆమె అలా బయటపడదు. కనుక అంటుంది ఆయన ర క్షం ఎన్నిబొట్టు 


5§ మహాభారత కథలు వీరా__.చ క 


[కింద వడితె అన్ని నంవత్సరాలు ఆ రాజ్యంలో అనావర్షభయం కలుగుతుందని" 
ఆయన ద్విజాడవడ మె దానికి కారణమని ఒక సూచన నిసుంది. 


ఇంతలో (పతీహారివచ్చి “ఉతరుడూ బృహన్నల ఇద్దరూ తమరు రమన్న 
కారణంచేత వచ్చారు (వవేళ పెట్టుమంటారా?' అంటాడు, వెంటనే ధర్మరాజు “బృహ 
న్నలను రానీయకు. ఉత్తర కుమారుని రమ్మనవలసింది.బృహన్నల ఈ రకాన్ని నా 
ముఖాన ఈ దెబ్బను చూస్తే కోపిస్తాడు” అంటాడు. విరాటుడికి ఈ నలహా మకీ 
బాగుండి యుండవచ్చు. “అలాకానీమం”'టాడు_ ఎందుకంటె బృహన్నలన తాను 
చూడటానికి ఇష్టపడక పోవచ్చు ఉ తరుని కలిసిందాకా. 


ఉ తరుడు వచ్చి తండికి నమన్కరించి కౌగలించుకొని, కంకుభట్టుకు నగొర 
వంగా నమన్కరించి ఆయన ముఖంపై నెత్తురు దెబ్బ చూచి ఆదేమిటంటాడు, 
విరాటుడు తాను సారె తీసి వేశానని చెప్పి ఎందుకంటే, “నీ విజయాన్ని నేను 
పౌగిడినవ్పుడు ఆతడు నరిగా [(గహింపకపోయినా” డంటాడు. ఉ త్రరుడు “అ యో! 
ఎంత పొరపాటు చేయడమయింది. ఈ సందర్భంలో తమరు ఆరోన్ని _ప్రార్థించా 
ల్సింది కరుణింపుమని” ఆంటాడు_విరాటుడు _ పాపం కంకుభట్టును భ క్రియక్త గొ 


వేడుకొంటాడు, తరువాత బృహన్నల రాంగానే కంకుభట్టు తన ముఖంపై దెబ్బ 
కననపడకుండ కాటిక ప్పుకొంటాడు, 


నమర విషయాలన్ని చెప్పవలసిందని తండి అడిగినప్పుడు ఉత రుడు తనకు 
ఒక మహాత్ముడు నహాయం వచ్చి రక్షించాడనీ నిజానికి తాను భయపడి పారిపోతున్న 
ప్పుడు అతడువచ్చి ధైర్యం చెప్పి రక్షించాడంటాడు. ఆ రక్షించింది బృహన్న్మలని. 
గాని అర్జునుడనిగాని చెప్పడు. ఎందుకంటే అర్జునుకు అలా కట్టడి చేశాడు. అక గ్హై-డ 
యుద్ధం మొదలయిన దగ్గర్నుంచీ ఒక్కాక్కరిని ఎలా జయించడమయిందో అంతా 
వర్ణించి చెప్తాడు. చివరకు ఒకొక్కరు గెలువలేక ఎలా పారిపోయిందనిన్నీ తప్పించు 
కొన్నదిన్నీ కూడ వర్షిసాడు. ఇది ధర్మరాజూ, (దౌపదీ కూడ వింటున్నారు. మాది కీ 
అర్జునుని పరాక్రమం వర్ణించటం ఎంత ముదావహమో విరాటుడికి తెలీదు. ఈ 
కంకుడు ధర్మరాజనీ, అర్జునుడు, ఖీముడు, నకులుడు, నహడేవుడూ [దౌపదీ ఆంతా 
ఇక్కడే ఉన్నారని తెలిసిన ఉత్తరుని సంతోష దేకానికి ఆమాట చెప్పకూడని 
ఆంత ఒకటి హద్దు అయిపోయింది. తన కుమారుడే ఎలాగయినా గెల్బివచ్చాయనే 
నంతోషానికి అడ్డుగా ఆ యమడెవడో వచ్చి ఇంత పేరు కొప్రేశాడనె కించ విడాటు 


చెడ్డరోజులు చీవ రెళ్ళటం రి 


డికి ఉండటం చి తమైన నన్ని వేశం, చివరకు ఉ తరుడు' ఆ గంథర్వుడు మన వంకా 
నికి మీలు చేయట మె తనకు (పధానమిన్నట్లు చెప్పాడు. 
ఛా 


ఇలాంటి విజ్బంభమాణమయిన యుద్దం చేకాడెవరోను అని ఉ తరుడూ, 
బృహన్నలే ఆంత మేధావీ అని కంకుభట్టూ చెప్పిన మాటలను నంధానంచేసి. ఆలో 
చించటం విరాటుడు చేయలేదు. అతడిది నపుంసక త్వ బుద్ధి అంటాడు తిక్కన్న. 
నిరృతి అని ఆర్థం. బృహన్నలను విలిటరాజు ఆదరించి, ఉ తరుణీ బృహన్న 

rr” 

లనూ అంతః పురానికి పంపి వేస్తాడు. అలా వెళూ బృహన్నల ఉ తరుని నీవు బాగా 
మాట్లాడినావని మెచ్చుకొంటాడు, ధర్మరాజుకు అంతకంటె ఎక్కువ తెలియనీయ 
నక్క_ర లేదంటాడు. 


తను చేసిన వనికి ధర్మరాజు ఎలా భావిస్తాడోనని అర్జునుని శంక అనేది 
గమనీయం. 


4. అభిమన్యుని వివాహం 


ఇ రాతి రోజువారి కృత్యాలు పూర్తి చేసుకొని ధర్మరాజు ఉంలున్న 
గృహంలో ఫీమార్దున నకుల నహదేవులూ (దౌపదీ అంతా వెళ్ళి కలుసారు. 
గో గహణపు కథా విషయాలన్నీ ఒకరికొకరు తెల్సుకొని సంతోషిసారు. కాని 
అర్జునునకు ధర్మరాజు తన ముఖాన్ని పూర్తిగా కనపడసీయక మారుమొగంతొ 
ఉన్నాడు, దానికి కారణ మేమిటో తెలియట లేదని ఖమ సేనునితో అర్జునుడు 
అంటాడు, అప్పుడు యుధిష్టిరుడు జరిగిన నంగతిని చెప్పక తప్పలేదు. వెంటనే 
ఖఫీముడూ అర్జునుడూ చంపేస్తాం ఈ విరాటుడినంటారు. అప్పుడు ధర్మరాజు జ్ఞాపకం 
చేస్తాడు వీరిద్దరికీ 


“ఆ రాజుకు మనం ఫలాన అనేది ఇంతవరకూ తెలియదు. ఇన్నాళ్ళూ 
అతడి చాటున మనం దాగి పబ్బంగడుపుకొన్నాం. అతనికి ఏ విధమైన ఎగ్గుగాని 
చేయటం సమంజనం కాదు. మనం ఫలాన అని తెలిసిం తరువాత అతడట్రా (పవ 
ర్రిస్తే ఆ నంగతి శేరు అంటాడు. ముందు తమని తాము రాజునకు తెలియపరచు 
కోవటం కర్తవ్యం, ధర్మరాజు కర్మయోగి. కర్తవ్యం లేని పనులను చేయడు. 
ఇప్పుడు కర్రవ్యం తమని తాము రాజున కెరిగించుకొనటం. 


60 మహాభారత కథలు వీరా-చ_ళ 


మరునాడు లాజదర్చారులో తెలుపుకొందామని నిశ్చయించుకొని ఆనాడు 
అక్కడ నే వీశమించి ఉదయం స్నాన సంధ్యలు పూ ర్రిచేసి రాజదుస్తులు ధరించి 
వచ్చి విరాటుని దర్బారులో ఉన్నతాననాలమీద కూర్చుంటారు. ధర్మరాజు విరాటుని 
సింహాసనంప్షీదనే కూర్చుంటాడు _ విరాటుడు వచ్చేటప్పటికి. ఈ రంగం విరాటు 
నికి చాలా కోపాన్ని తెప్పిస్తుంది. ఆయన వచ్చినా, వీళ్ళు లేవరుకూడ. విరాటుడు 


కంకుభట్టుని పిల్చి మదకారణంచేత కదా నీవు నా సింహాననంమీద కూర్చొని నేను 
వచ్చినా లేవకున్నావు అంటాడు. 


అప్పుడర్దునుడు “అయ్యా ఈయన నేల నాలు చెరగులా ధర్మపరిపాలనం 
చేసినవాడు, దిక్కులన్నీ ఇతడి కీ_రితో వెలుగొందీనయి, రాజనూయాధ్యరం 
చేనినవాడితడు. నత్యభాషా మహ్మావతళాలి. ఈయనే భర్మరాజు సుమా: ఈయన 
ఈమా|తపు సింహాసనానికి తగడా అంటాడు. విరాటుడప్పుడు అలాఅయితే ధీమా 
రునులు మొదలయినవారంతా వరి? అంటాడు అమాయకంగా. అప్పుడు అర్జునుడు 
వాళ్ళను ఒక్కొాక్క_రినే చూపిస్తూ వాళ్ళను పరిచయం చేస్తాడు. ఖీముడు అర్జునుని 
తెల్పి పరిచయం చేస్తాడు. ఉత్తరుడప్పుడు ఈ అర్జునుడే నన్ను యుద్ధంలో 
సారధి చేసికొని కౌరవులను గెలిచినవాడు. ఆయన వెంటనే ఆ నంగతి 
చెప్పవద్దనటం చేత ఇప్పటివరకూ చేను చెప్పలేదు.” అంటాడు. విరాటుడు ధర్మ 


రాజు పాదాలకు నమన్కరించి మిగతావారిని, కౌగలించి సుధేష్టకు కబురంపి ఈ 
సంగతంతా తెల్పి |దౌపదిని గౌరవింపచేసాడు. 


అర్జునుడు విరాటుడికి కృతజ్ఞతలు తెల్పుతూ ఈ ఆజ్ఞాతవాన వత్సరం విరా 
టుని ఆస్థానంలో తాము ఒదిగి ఉండటానికి ఎన్నో వీళ్ళు కలిగినదై విరాట్సురి ఉన్న 
దని మెచ్చుకొంటాడు. అందుకు వితాటుడు “మా పుణ్యవశంచేత నే మీరు ఈ నంవ 
త్సరం ఇలా కడపగలిగారుగాక ఇందులో నా గొప్ప తనమేమీ లేదు, పెగా మీరు 
వేరూ నేను వేరూ అనుకో వద్దు. మీరు నంతోషపడటం నాకెంతో నంతోషం. ఈ 
రాజ్యాన్ని మీరు వలుకోవలసింది అంటాడు. అప్పుడు ఉ తరుడు ఏంతో తెలివిగా 
మాట్లాడతాడు, “ర్మ రాజ్యాని కేమి. ఈ రాజ్యం వాళ్ళు జయించి ఇచ్చిందేగదా 


నిన్నటి రోజున _ ఆ ఇవ్వటం చాలదుగాక. ఇంకా ఒక కొ త్త కాన్క నివ్వాలి 
ఉత్రరను పిలిపించాల్సింది” అంటాడు. 


అభిమన్యుని వివాహం గ్రే 


విరాటుడికి చాలా నంతోషమవుతుంది. “ఉ తరను అలంకరించి తీసుకొని 
రమ్మంటాడు. సుధేష్టకు కబురంపుతాడు. మంగళ వాద్యాలతో ఆమెను తీసుకొని 
వస్తారు, విరాటుడు ఉత్తరను ఆదరంతో తీసుకొనివచ్చి ధర్మరాజు (పక్కన నిలిపి, 
'యేమంతా మీకు పనిచేయడానికి ఇష్టపడుతున్నాము. ఈ బంధువుల కందరకూ 
మీతో కలిసియండటం ఎంతో ఇష్టం అంటాడు. ధర్మరాజు అర్జునుని వంకచూస్తాడు. 
ఆర్హునుడు మత్స్య రాజుతో ఈ పిల్లను నా కోడలుగా తీసికొంటానుగాక. ఈ సంవ 
తరమంతా వీరందరి పరిచయంతో మెలగిన కారణంగా నేను ఈమెకు గురువు 
నవుతాను కనక అదే నమంజనమంటాడు. 


అర్జునునికి సుభ్యదయందు అభిమన్యుడ నే కుమారుడున్నాడు పెండ్రీడువాడు. 
విరాటుడు వెంటనే చాల బాగున్నదంటాడు. ధర్మరాజు అంగీకరిసాడు. ఆంఠతొా 
౬ ప్పుకొంటారు వెంటనే, డె వజ్జులను పిల్చి ముహూర్తము నిశ్చయించి యాదవ 


ఇజపాంచాలాది బంధుజనుల నందర్నీ పెండ్లికి రావలసిందని రెండు వంళాలవారున్నూ 
కబుర్లు పంపిస్తారు, 


ఇక దుర్యోధనుడు కర్ణశకుని దుశ్శాసనులతో మంతనం చేసి ఆజ్ఞాత వాన 

కాలం పూర్తి అయిందని ఫీష్ముడు చెప్పింది సరికాక పోయి ఉండవచ్చుననీ, ఆయన 

హాండవులమీద పక్షపాతంతో అలా చెప్పి ఉంటాడనీ ఈ నంగతి నిజమైన లెక్క. 

'ఆలియాలం టే ధర్మరాజువద్ద కే కబురు పంపితే అతడు నిష్కర్షగా నత్యమెన నంగ 

ని చెప్తాడనీ తీర్మానిసాడు. ఇది ధర్మరాజు యొక్క ధర్మనిరతిని తెలుపుడు చేయ 

డానికి ఎంత బలమైన నిదర్శనమో యువకులు ఆలోచించి చెప్పడానికి [పయత్నం 
చేస్తే ధర్మరాజుమీద దురభిపాయం కలగడం మానుతుందనిపిస్తుంది. 


దుర్యోధనుడు ఒక దూతని ధర్మరాజు వద్దకు పంపి ఆజ్ఞాతవాన కాలావధి 
వూ రీకాక ముందే అర్జునుని తాము గుర్రించారుగనక ఇప్పుడేం చేయాలో అదిచేయా 
అందని కబురు చేశాడు. ఆ దూతవచ్చి చెప్పంగానే ఆ కాలావధి కచ్చితంగా 
ఆంతకుముందే పూర్తి అయిందని చెప్పి... 


“నిండ సమయాబ్రములు నిం 

కొండన లేదిపుడచని సుయోధునుతో భీ 
ష్ముండు గురుడును వినగా. 

నిండెననుము ని.డె నిండె నిక్కంబునకున్‌ ” 


62 మహాభారత కధలు విరా.చ కో 
-- అంటాడు తిక్కన. కౌరవులు బది విని మాట్లాడకూరుకొన్నారు. 


ధర్మరాజాదులు తమ తమ ఆయురాలు తెచ్చుకొని ఉపప్లావ్యానికి వెళ్లారు. 
అప్పుడు శ్రీకృష్ణుడు, బలదేవుడు సాత్యకి ఇతర యాదవులు అంతావసారు. షాండ 
వులు ఎదురు వెళ్ళి సుభ[దాభిమన్యులు నహాఅంతరనూ ఆదరిసారు.పాంచాల రీశంనుంచి 
(దువదుడూ అతని పుత్రుడూ వస్తారు. వీరందరూ కలిసి విరాటప్పరికి పెండ్లికి తరలి 
వెళారు, 


అక్కడ మత్స్యపురాధీళడు మహార్భాటంగా ఉ త్రరను అభిమన్యున కి చ్చి 
పెండ్లి చేస్తారు. పాండవులకు శుభం ఇలా కలిగింది, నభావర్యంలో కలిగిన తా ౭ 
సుఖం గొవ్పదేగాని ఇప్పుడు తమ కుమారుని పెండ్లిలో ఇంకా ఎంతో (వశకాంత'మెన 
సుఖాన్ని వారు పొందార నేడి గమనీయం. 


విరాట్పర్వ కథలో వ్యాసమహర్షి, అదివఠ కె అహం[బహ్మస్మి సాధన పూ ర్తి 
చేసిన సాధకుడు, [బ్రహ్మ అయి తాసు తిరిగి లోకంలోకి పచ్చి నర్వమూ [(బవమ్మా 
యేను ఆనే “సర్వం ఖల్విదం డఉ్రహ్మమనే సాధనను” ఆరంభించటం నూచించాడు. 
పాండవులు మహ తర స్టీతిని వదలి సామాన్యునిగా మనటం నేనే బ్రహ్మమనే నైతి 
నుండి వచ్చి నర్వమూ భగవన్మయమనే దోవవె పునకు రావటమేనని గమనీయం,. 


ఇదీ వీరాట్పర గ్రిము 


a tutu $n 


వుహాఖారత కథలు 
ఉద్యోగ పర్వము... (పథమాశ్వానం 
1. ఉద్యోగం 


పాండవుల ఆజ్ఞాతవానకాలం పూర్తి ఆయింది. సక్రమంగా పూ రి అయింది. 


ఆ మీదట ఆభిమన్యునకూ ఉ తరకూ పెండ్లి వెభవంగా అయింది. బంధువులంతా 
విరాటనగరంలోనే ఉన్నారు. 


అంతా కూర్చొని ఉన్న నమయంలో శ్రీకృముడు వారితో అంటాడు. _-- 
మీరంతా ఈ పాండవుల నంగతిని ఆలోచించాలి. వాళ్ళు శకునిచేత కపట 
జ్యూతంలో క్రిడించబడినా రాజ్య [భంకాన్ని ఒప్పుకొని అరణ్యవానం అజ్ఞాతవాసం 
వహించి ఇప్పుడు బై టపడ్డారు. వీరికి కౌరవులతో యుద్ధంరాకుండా పీరి రాజ్యం 
వీరికి ఇవ్వడం జరిగితే ద్యూతానికి సంబంధించిన సంవిద పూర్తి అవుతుంది. 


పూర్వం ధృతరాష్టుండే రాజ్యం చెరినగంగా పంచి పాండవులకూ కొరవు 
లకూ ఇచ్చి ఉన్నాడు. వీరికిచ్చిన భాగం పాండురాజు జయించిన భాగం, ఇప్పుడీ 
విషయంలో కౌరవులకు క ర్రవ్యంచెప్పి వీరి పాలు ఏీరికిప్పించాల్సి ఉంది. అలా 
కాకపోతే పాండవులు తమ బలం (పదర్శించాల్చి వస్తుంది. దుర్యోధనుడు నూది 
మొన మోపిన మేరైనా వీరికి రాజ్యమివ్వనంటున్నాడు. వీలయితే వీరిని చంపేస్తా 
నంటున్నాడు. యుద్ధమ నేది కలిగితే వీరి తరపునా వారి తరపునా కూడా అనేకులు 
చేరి యుద్ధంచేసి నశించడానికి దోహదమపుతుందే మో. ఏవరిచ్చైనా వారిద్దకు 

కర్తవ్యం చెప్పడానికి పంపడం మంచిదనిపిస్తుంది” అన్నాడు, 


బలరాముడు అంటాడు అవును వంపాలి, ఆ వెళ్ళిన వ్యక్తి కౌరవుల్ని తిట్టి 
కార్యం చెడగొ-పై వాడుగా వుండరాదు ఎంతవాళ్ళు దుర్మార్గులని మన మంటున్నా 
. జూదంలో ధర్మరాజు సాహన పూర్ణమైన పందెం వేయడమే ఈ అరిహ్టైనికి కారణరి. 
. శకునికి అతు విద్య తెలుసు గనుక గెలిచాడు, తనకు రాదుగనుక ధర్మరాజు ఓడి 
పోయినాడు. ఇప్పుడిక వాళ్ళు అధర్మ పరులని నిందించడ మెందుకు? ? 


రిక్త మహాభారత కథలు ఉద్యో. ప. 


సాత్యకి మాటనందుకోొని, అదేమ్మాట ! ధఠ్మరాజు వేడుకకోనం జూదమ. 
లేదు. వారు బలవంతం చేసి ఆడించారు. పెగా కపటంతో ఆడారు, అది న్యా 
మెలా అవుతుంది ? పాండురాజు జయించిన రాజ్యం ఎప్పుడూ పాండవులడే. కౌ 
వుల వద్దకు అడుకో)_డానికి వెళ్ళినట్లు ఎళ్ళాల్నా?.... వాళ్ళు వీళ్ళ రాం. 
కివ్వకపోతే నా ఆయుధాలతో వాళ్ళను నిర్జించి మరీ ఇప్పిసాను. ఈ నీమారు ను 
కవలు, పాంచాలురు, వృష్టివరులూ ఉన్నారు గదా! మత్స్యరాజున్నాడు. దృ 
రాష్ట్రడు మర్యాదగా వీరి రాజ్యం వీరికి సే తప్ప ఎక్కు.స తక్కువలు మాట్లా 
ఆ ఫలితాన్ని అతడనుభవింవపక పోడు. 


ద్రువదుడు కల్పించుకొని “అనువు, దుర్మార్గునికి చెప్పే మెత్రని మాలులక 
వారికి మదమెక్కించటమే అవుతుంది గాని వారికి (పసన్నతా మహిమ కలుగక 
అక్కడ కుటచేసి నంధి చెడగొచ్లు కర్షుడు మొదలై నవారే ఉన్నారుగాని ధ॥ 
వరులులేరు. మా పురోహితుని రాయబారిగా వంపుదాముగాక. ఐనా మన! 


నహాయం చేసే వారిని అర్థించి మనవై పు చేర్చుకొనాలి. రెండు విధాలా [వయత్న 
చేయడం అత్యవసరం” అన్నాడు. 


ఆక్కడున్న వారంతా ఇది విని చాలా సంతోషిస్తారు. యుద్దమే నిశ్చ 
మయితే మాకు కబురు పంపండి. మేమంతా సహాయం వసాము అంటారు. | 
పర్యవసానంగా అంతా తమ తమ నెలవులకు వెళ్ళడానికి నిశ్చయించి వెళ్ళిపో తార, 


ద్రుపదుడు తన పురోహితుని పిల్చి “మీరు వెళ్ళి, ఒక్క. ధృతరాష్టు 9 నిళో 
మ్మాతమేగాక, ఖీష్ముడూ (దోణుడూ ఇతర నజ్జనులైన వారితో మాట్లాడి కౌద పు॥ 
చేనున్న దుర్మార్గం చెప్పి ఈ కులాంతరితమయిన తగాయిదాను తీర్పవల సి ంద! 
చెప్పు. కులవె రం పెద్దలు తీర్పు చేయటం భారతీయ నంన్క్భతి, దానికి భిన్నంగా 


మొరాయించిన వారి కులాలు యుద్ధంలో నశించిపోవటం తథ్యమని 


పూద్యుః 
నమ్మకం” అన్నాడు, 


ఇప్పుడు ఎవరికి వారె గొప్పవారమనుకొంటూ పెద్దల న్మాశయించే అలణూట 
వదులుకొన్నారు. పెద్దలూ కలిగించుకోరు, 


నళించేవారు నశిస్తారుగాక మన కేమన్న 
భావం ఎక్కువ (పకలితమవుతున్నది [పపంచంలో, ఆందుకే రహన్యంగా చంవటు( 
ఇళ్ళు తగుల జెట్టటం బందిపోటు చేయడం 


దుశ్చర్యలు నడుపటం ఎక్కు... వరు 
పోతున్నాయి, న్యాయమని ఆకోనించేవాళ్ళు మాతం కోర్టు కెక్కి చివరకు నె తి; 


ఉద్యోగ 65 


గుడ్డ వేసుకొని తిరుగుముఖం వట్టుతున్నారు. ఆమో; అయితే ఇకనెలా” అనిపి 
స్తుంది గాక. దానికి నమాధానం “మనుషుల మనసులు మారాలి” అనే. కాని “ఎలా 
మారటం” అనే దానికి నమాధానం లేదు. కేవలం సాధన తప్ప. 


(దుపదుడు చెప్తున్నాడు. __ సవ్య అక్కడ ఉన్నన్నాళ్ళూ రోజూ అక్కడి 
నంగతులను నాకు సమాచార మందిస్తూ ఉండు. దుర్యోధనుడు నంది కొడబడితే 
అది మనం మేలుగానే భావిద్దాము, ఒడంబడక పోతే యుద్దానికి సిద్ధ మే. రెండు వజ 
లకూ కాంతి కలుగడమే మన ఇచ్చ”. ఇదే సా త్వికుల ఇచ్చ అనేది గమసీయం. 


ఆ తరువాత [ద్రుపదుడూ, పాండవులూ యుద్ధనన్నాహాలు చేయడాని కువ 
మిసారు. ఈ సంగతిని దుర్యోధనుడు విని, వెంటనే తనకు స్నేహితులయిన రాజు 
లందరకూ నండేకాలు పంపుతాడు. 


అత్యంత మెన పలుకుబడి గలవాడు అప్పట్లో శ్రీకృష్ణుడు. ఆయన సహాయం 
ఆర్హించడానికి గాను ఆర్జునుడూ, దుర్యోధనుడూ కూడ ద్వారకకు వెళారు, ఎవరు 
ముందు ఆర్ధిస్తే వారికి మాటయిచ్చి ఆ (పకారం వారికే నహాయం చేయడం యోరు 
లకు ఆ రోజుల్లో మామూలు. అదేమిటి ధర్మాఒధర్మాలు మాట్లాడరా ఆని ఆశ్చర్య 
పడవద్దు. ఆ స్టీతి దాటి యుద్ధం నిశృయమయిళేనే నహాయం అర్థించేది. ఇక ధర్మా 
ధర్మాలు లేవు జయాపజయాలె ఉన్నయి, 


అర్జునుడు శ్రీకృష్ణుని మందిరం లోపలకు వెళ్ళి ఆయన న్మిదపోతున్నాడని 
చూచి లేపకుండా కాళ్ళవె షు |కూర్చున్నాడు. దుత్యోధనుడూ వచ్చి తలవైపున 
కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి వరునగా చూసి ఇద్దరూ నవాయాన్ని ఆర్థించ 
డానికే వచ్చారని తెలిసి, చిరునవ్వు నవ్వుతాడు. చివరకు సెన్య విభాగంచేసి, ఇద్ద 
రకూ సహాయం చేయాలని నిర్ణయిస్తాడు. ఎలాగంటే తనతో నమానమయిన శరీర 
బలం కలవారు పదివేలమంది ఒక [(వక్కనూ, తాను శరీరబలం యుద్ధంలో ఉపయో 
గింపక కేవలం తెలివితేటలు మాతం ఉపయోగిన్తూ రెండో వక్కనూ ఉండేట్లు 
విభాగం చేశాడు. 


రెండూ నమానమెలా అవుతవి? అనే శంక ఉదయించవచ్చు. ఆ రోజుల్లో 
శరీరబలంకం టే మనోబలం బుద్ధిబలం పదివేలరెట్లు ఎక్కు_వ ఆనే ఆంచనా 
ఉండేది..అందుకని ఆవి రెండూ నమానమైన బలాలుగానే గమనించారు. నిజానికి 


66 మహాభారత కథలు ఉద్యో 


దుర్యోధనుడు తగన కె ఎంపికచేసే హక్కు ఇచ్చినట్లయితే పదివేలమంది క 
ఎంపిక చేసేవాడు. ఆ ఎంపిక హక్కు అర్జునునికిచ్చినందుకు కొంచెం వ్య 
పడ్డాడు. కాని అర్జునుడు శ్రీకృష్ణునే ఎంపిక చేయటం గమనీయం. 


అరునునకు తన బాహుబలంమీద అత్యంత మైన నమ్మిక. పదివేల 
జ్‌ 
నారాయణాఖిధానులయితే మాతం తనకు లెక్రా? కొని శ్రీకృష్ణుని మనోబలం అచి౦/ 
మెనది. అది తనకు రక్ష. వెంటనే ఆపక్షాన్నే ఎంపిక చేశాడు. 


ఇది దుర్యోధనునికి కూడ అత్యంత నంతోష విషయ మైంది. ఎందుకం 
అతడి దృష్టిలో కర్లుని తెలివితలేటలము౨దు _ తన తెలివితేటలుసహా_అందరి ౩|| 
కేటలు దిగదుడుపే. అందుకని నారాయణాభిదానుల బలమె తనకు మంచిదని సంఖ 
షించాడు. 


ఏమయినా (శ్రీకృష్ణుని ఆశ్రయించిన ఇద్దరూ ఎంతో పుష్కలమైన నంళ 
షాన్ని పొందారు. శ్రీకృష్ణుని దివ్యత్యం ఎలాటి నంతోషాన్నిస్తుందో అలోచించి 
కొర్టీ ఆనందబాష్పాలు వస్తయి. 


ని, శల్యుడు 


దుర్యోధనుడు 'ఆక్కణ్లుంచి వెళ్ళి బలరాముని చేరి సహాయమడుగుతాడు. 
కాని బలరాముడు తాను యుద్దంలో పాల్గొనననీ అదే తాను దుర్యోధనునకు చేయ 


గలిగిన నహాయమనీ చెప్తాడు. దుర్యోధనుడూ నంతోషిస్తాడు ఈ నందర్భంలో 
కూడ, 


ధర్మరాజు మద దేశాధిపతియైన శల్ఫుడికి సహాయంకోనం కబురంపుతాడు, 
ఆయన మ్మాదికి అన్నగారు. మేనమామ వరునవాడు. ఆయన బయలుదేరి పాం 
వుల్ని కలవాలని ఉపప్తావ్యానికి [ప్రయాణం చేస్తుంటాడు. దోవ ఎడారులద్యారా 
ఉంది, దుర్యోధనుడు ఈ నన్ని వేశం తెలిసీ, స్యయంగా వెళ్ళి దోవలో అనేక 
(వదేశాల్లో చలి వేందాలు శీతలకర సౌకర్యాలూ, మనోహ్లాదెక మధురిమలూ కల్పిం! 
శల్యుని నంతోష పెట్టుతాడు. శల్యుడు ఈ ఉపచారాలు చేయిస్తున్న వారెవరో 
తెలిసికోకుండానే *ోనాకోనం ఇంత శ మపి చేస్తున్న మంతి పుంగవుడెవరో అతీ 
కేం కావాలంటే అది ఇచ్చేసాను” అంటాడు, వెంటనే అప్పటివరకూ |పచ్చన్నంగా 


శల్యుకు 67 


శేషంలో ఉన్న దుర్యోధనుడు సహాయం చేసే వరం ఈయమంటాడు. శల్యుడు 
తప్పనినరిగా అందుకు అంగీకరిస్తాడు. కాని తాను ధర్మరాజును కరిసిన తరువాతనే 
వచ్చి దుర్యోధనుని వక్షంలో చేరుతానని చెప్పి ఉపస్తావ్యానికి పోతాడు. దీనర్గ 
'మేమని,. గట్టిగా ధర్మరాజు మాతో ఉండి తీరాలంపే ఉండక తప్పదనా అర్థం? 
లేకపోతె తకానుకూడ ,శీ కషుడలె తన బలగం నగంచేసి పాండవులకు ఇవాంలి 
వసుందనా! ఏదో స! 11 స్ట _ 


తరువాత ధర్మరాజును కలిసి, ఇలాఇలా జరిగింది అనీ తాను దుర్యోధను 
పకంలోనే ఉండి యుద్ధంచేయాల్సి వచ్చిందనీ నొచ్చుకొంటాడు. ధర్మరాజుమ్మాతం 
“శ్చ వేలాటి చింతగాని ఆ విషయంలో పడకు, యుద్ధం అన్న తరువాత ఎవరెక్కడ 
యుద్దం చేశారనే (పన కి అనవసరము. ఐతే ఒకానొక విషయంలో సీపు మాకు 
నహాయం చేయగలవు. ఆ అవకాశం వస్తుంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు రథసారథి. 
రథసారధులలో ఆంతటి చాకచక్యం సీకుతప్ప ఇంకెవరికీ లేదు, కర్చుడు సీ నహా 
యాన్ని తెప్పించుకొనే అవకాశం రావచ్చు, నీవు అంగీకరించేటప్పుడే నీకున్న 
వాక్స్వాతం్యత్య విభవానికి అడ్డులేకుండా చూసుకొని, అర్జునుని రక్షించాల్సింది, 
అదెలాగంటావేమో। కర్తుడు యుద్ధంచేస్తున్నప్పుడు వాని వక్షాగతకు భంగం కలి 
గించే మాటలు చెప్పటం ద్వారా అర్జునుని రక్షించు" అన్నాడు. శల్యుడు ఆ సరి 
స్టీతుల్లో అందుకు అంగీకరించుతాడు. 


శల్యుడు ధర్మరాజును అరణ్యవానం తరువాత కలువడం ఇదె మొదలు. 
ఆంత కషం అనుభ వించి నవాళ్ళను పరామర్శించటం బంధువుల బాధ్యత. ఈ ఆర్ధ 
బుద్ధి కలిగిన శల్యుడు థర్మరాజు అడిగిన అభ్యర్థనను కాదనటలేకపోయినాడు. ఐనా 
యథాతథంగా తాను సారథిగా ఎందుకు పనిచేసాడు? అందుకు తాను ఒవ్పుకొనకనే 
పోవచ్చు. అందుకని “సంల”మ్మని నమాధానమిచ్చి తరువాత పరామర్శ చేసాడు. 


“మీరు ఎన్నో కష్టాలు పడ్డారు, ఒకొ,_.క్కప్పుడు అలాటి స్థితులు తప్పవు. 
దేవతల'కె నా... 


'“వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాక నధిక దైన్యము నొందెన్‌, 
మీ నంపద పెద్దయె విధిసేసినగతి బడయకుండ శివునకు వశమే,” 


68 మహాభారత కథలు ఉద్యో ప_4 


ఇందుడే భార్య యెడబాటు సహో ఎన్నో కష్టాలు అనుభ వించాల్సి వచ్చిండి, 
ఆ ఇతిహాసం చెపాను ఏను 


“త్వష్ట అనే మునికీ ఇం[దునకూ పడలేదు: త్వష్ట అప్పుడు విశ రూపే 
మూడు తలలవాణ్ణి నృష్టిస్తాదు. ఆతడు జగత్‌ న్వప్న సుషు పిలు అనే మూడవన్గల్లో 
ఆ తలలతో తపస్సు చేసున్నాడు హై ఇం[దపదవికోనం, ఇందుడిది నహింరక 
ళవాన్యంగా వచ్చి ఆ మూడు తలలనూ (తుంచి వేస్తాడు, అందువల్ల అతడికి (బహ్మ 
హత్యా పాతకం నంకమించింది. [బహ్మత త్వం శరీరమనో బుద్దులతో అనుభూకి 
చేసీ మోక స్థితిని పొందటం ఇం్మదునికైనా త్వాష్టుడికెనా కర్తవ్యమె ఉండగా' 
దానిని చెడగొట్టినప్పుడు పొపం వస్తుంది. (బహ్మత త్వ సాధకుడ్ని చంపీనందుకు 
"పెద్దపాతకం రా కేం చేస్తుంది? భూతాల ఆ[కోశం ఎక్కువె ౦ది అతడికి, దానిని 
తట్టుకోలేక ఏదో కష్టతరమైన (వతం జరిపి, తన పాప ఫలాన్ని నముదానికీ,. 
చెట్టకూ భూమికీ స్త్రీలకూ వంచి అందుకు (పతిగా వారికి తానేవో వరాలిచ్చి నమా 
ధాన పడుతాడు. 


త్వష్ట మళ్ళీ కోపించి, వృతృడ నేవాణి పుట్టించి, వెళ్ళి ఇందుణ్రి జయించు 
మంటాడు. త్వష్ట నియమశీలి _ ఇం(దుడు అంటి మనసు. మనసును నియమించా 
లని నియవుశీలి అనుకోవటం అనలె న నంగతి, ఆప్పుడు వృతృడు నోరు తెరుచు ' 
కొసి వచ్చి ఇర్మదుబ్దీ (మింగేస్తాడు. కొని వానిలోపలనె ఇం దుడు కొంత సేపుండి 
వృతృడావులించిన సమయాన తిరిగి నూశ్మరూపంలో బయటకు వస్తాడు. యర్దు 
చేస్తాడు. ఐనా ఓడిపోతాడు. చివరకు వృతృనితో సంధిచేసికొంటాడు,. అతిగ్షకి. 
అందుకుగాను మునులు ఒక వరమిసారు. వమనం టే ఆర్జ6 మెన దాని చేతగాన్ని 


శుష్క మెనదానిచేతగాని, తరుపాషాణ శస్తారస్ర్రములలో దేనిచేత గాని, వృతృడు. 
చావకుండా వరమిసారు. 


కొంతకాలానికి ఇందుడు ఆర్జ్రమూ శుష్కమూ కానట్టి సమ్ముదపు నురుగు. 
కనుపడగా దానిని తన క త్రికిపూని, నారాయణమూర్తి నందు (ప వేశింవబేనీ, 
వృషతుని జయిస్తాడు. కాని వృతుడు చచ్చిన కారణాన బ్రహ్మహత్య తిరిగి ఇందునికి . 
కలిగింది. భూతచయం చలముతో వానిని నిందించడ మార ంభించింది. ఇం|దుడు 


నిషధాచలం పారిపోయినాడు. ఇం[దఫదవిలోనికి మునులు నహుషుని పిల్చి తెచ్చి 
నిలుపుతారు, 


శల్యుడు 69 


ఇందుడు వెళ్ళి ఎక్కుడో ఉత్తరాన సరస్సులో ఒక పద్మనాళంలో దాక్కొా-ం 
టాడు, శనీ దేవి కష్టాలు వెంటనే [పారంభమవుతాయి. నహుషుడు తానింద 
పదవి నధిష్టించాడు గనుక శవీదేవి కూడ తనవశం కావాలంటాడు. ఆమె బృహ 
నృతీని శరణు బొచ్చుతుంది. బృహస్పతి ఆమెను కొంత కాలంపాటు వ్యవధిని 
నహుషునివద్ద కోరుమంటాడు. అందుకామె నహుషుని ఒక సంవత్సర కాలవ్యవరికి 
గాను అఖ్యిర్థిస్తుంది. నహుషుడు అంగీకరిసాడు. 


ఈ నంవత్సర కాలంలో ఇం|దుణ్లి వెదకి పిలిపించి అశ్వమేధ యాగం 
చేయిస్తారు అతడు |బహ్మహత్యనుండి బయటపడాలని, ఆలా ఆతడు తప్పించుకొన్న 
వాడే నా నహుషునివంక చూడలేనివాడె తిరిగి వెళ్ళి దాగొంటాడు. నంవత్సర 
కాలం అయిపోతున్నదని శచీదేవి ఉప శతి ఆనే దేవతను ఆరాధిస్తుంది. ఊఉప్మశుతి 
(పత్యతమై శవీదేవిని తీసికొనిపోయి మంజుతరం అనే పర్వతంమీద నూరు యోజి 
నాలు దాటి అక్కడి సరస్సులో పంచ వర్దాత్మక మైన కమలనాశం చీల్చి అందు 
లోంచి వెళ్ళి నూకు రూవంలో వున్న ఇందుని చూపి తానదృశ్యమవుతుంది. 
ఇదేదో నహస్రారంలో నున్న ఒకానొక [పకాళ మైన తేజస్సును వెదకినట్టుంది. ఆంత 
రార్థ మేమిటో దీనికి భగవంతుడె అన్నుగహించాలి,. 


ఇందుడు శవీదేవిని హఠాత్తుగా అక్కడ చూసి కంగారుపడిపోతాడు, 
ఆప్పుడంటాడు: “సీవ్ర కష్టాల్లో వున్నావని తెలును. ఐతే కాలం కలిసిరావాలని 
చూసున్నాను. మొన్న నే నొచ్చినప్పుడు నహుషుని తేజస్సుని కళ్ళిత్తి చూడలేక 
ఫోయినాను. ఇప్పుడు సివొక పనిచెయ్యి. ఆ నహుషునికి కబురంపు. నిన్ను పొందా 
లనే ఉద్దేశ్యం ఉన్నట్లయితే పల్లకీ నెక్కి దానిని _జాహ్మణులూ, మునులూ అయిన్‌ 

ఎ (Sf) ౧ 
వారిచేత మోయించుకొని రమ్మను. అతడలా చేస్తే అతడి పుణ్యం షయమవు 
తుంది” అంటాడు. 


ఆమె వెళ్ళి అలాగే నహుషునకు క్రబురంపుతుంది. నహుషుడు ఆలా నడుచు 
కోవడానికి ప్రయత్నిస్తూ [కింద మోస్తూ వెళ్తున్న ఆగస్తుని కోపంతో తన్నుతాడు. 
పుణ్యం శయించింది. వెంటనే పాముగా శపింవబడుతాడు. మునులు బృహస్పతి 
ఇంటికి వచ్చి శచీదేవికి ధైర్యం చెపారు. దేవతలు వెళ్ళి ఇం్యదుని తిరిగి తీసికొని 
వచ్చి పదవిలో నిలుపుతారు. 


70 మహాభారత కథలు ఉద్యో. పం 


ఇందుడు...అంటే మనసు _ నిలవాలి (పపంచ రచనకు- చచ్చిసోతె కేవ 
మోక్ష మె. వ్య కికయితే. ఇం|దుడు వట్టి మనసుకాడు. సమష్టి మనసు, అందుక్షని 
ఆతడె జయించాలి. దై వదృష్ట్యా-వ్య కిదృష్ట్యా కాదు || 


ఈ కథ పేరు పురందర విజయము. శల్యుడీ కథను ధర్మరాజుకు చెప్పి శ 
కథ విన్న వారందరకూ సౌఖ్యాలే కలుగుతవనీ అం ఇక ధర్మరాజుకు వగ వృ 
అక్కరలేదనీ చెప్పి వెళ్ళిపోతాడు. 


పురందర విజయాన్ని ఉపాఖ్యానంగా చెప్పడంలో ఒకానొక నత్య విషయం 
గర్భితమె ఉన్నదనిపిస్తుంది. ఇందుడు సహా నర్వులూ కాలానికి కట్టుబడి ఉండక 
తప్పదనే భావమె ఆ సత్యం, ఎవరి తెలివి మేధ చాకచక్యం మహాత్మ్యం వారిదె, 
కాని ఎవరికివారు తమ కిష్టమైన విధంగా (బతుకుతామం కే మాతం కుదరదు, 
భగవంతుడికి లేదా కాలునికి లేవా పరిస్థితులకు వీటికి లోబడి మ్మాతమె అవి 
ఉప మోగి నవనేది గమనీయం. 


ఇందుడు పెద్ద పదవిలోనివాడు. అతడికి కామ (కోధాలుంటవి. త్వష్టకూ 
ఉన్నయి. మరి ఇలా ఏందుకు జరగాలి అనే దానికి సమాథానం అదృష్టమె, దానినే 
కాలమనీ భగవంతుడనీ అనట. దానికి అంతా కట్టుబడి ఉండటమనేది తప్పనినరి 
అనేది స్మరణీయం. నహుషుడూ దిగిపోవలసిన వాడె. అతనికి మదం విజృంభించి 
ఆగన్సుని తన్నిన క్షణాన చెడ్డకాలం అతడికి ఆరంభమయిందని తెలిసికొంటాము. 
కాలం కారణంగా దిగిపోయినాడా_ పవ రన మారింది కనుక దిగిపోయినాగా 
అనేది శంక. ఈ రెండూ రెండుగా చూసినంత సేవూ నమస్య తీరేదికాదు. విత్తు 
ముందా చెట్టు ముందా వంటిది ఈ సమన్య కూడా. విత్తుకూ చెట్టుకూ తేడా లేడని 
తెలినినవ్పుడు ఆ సమన్య విడిపోతుంది. అలాగే [ప్రవ ర్ర ర్రనలో కలిగే తేడాయే కాల 
(పభావం అని తెలిస్తేగాని ఈ చెడ్డ అనేణాని సమస్యా తీరదు. 


సాంగత్య సాధనం 


ఉద్యోగమంటే, ఉత్‌ - యోగం అని విడదీస్తే సాత్త్విక వృత్తికి (పతీక 
లైన పాండవులు మోక్షసాధనలో ఇంకా ఎన్నో సాత్విక వృత్తులను నమకూర్చు 


కొని మయోగళ కిని ఉచ్చస్థితికి కొనిపోవటమనె వ్యాన మహర్షి చెప్పిన నందేశ మని 
పిసుంది, 


సాంగత్య సాధనం 7 


శెండు వృత్తులనూ తనలోపలే కలిగి యున్న సాధకుడు కొన్ని సిదులను 
హాశమె సాధనచేయడం ఒకరకం. అలాటవ్పుడు సాధనచేసే నమయంలో 
వర్వత్తులు రాకుండా చూనుకొంటాడు, కాని నిరతి తత్వాన్ని చేరి (శ్రీకృష్ణుని 

—_ కాక్‌ ఆ 
చేరి) నత్సాంగత్యం జరపడంవల్ల ధర్మరాజు మోఇున్ని మాత్రమే ఆశ్రయించిన 
వాడు. ఇది రెండో రకం. ఈ మార్గంలో వె మాతపు దుర ఎతుల్ని మిగుల్చుకొన్నా 
మోక్షం అసంభవం, కేవలం సైర్యం _ శమం_ అనే పరాక్రమంతో సాత్త్విక 
వృత్తులు దుర్వత్తుల్ని గెలవాలి, ఈ మార్గాన్నె కృష్ణుడు నొక్కి చెప్తుండటం ముందు 
ముందు వింటాం. 


కాని విరాట్‌ నగరులోని సదస్సులో మాతం |దువదుని (పతిపాదన (వకొ 
రం రెండు విధాలుగానూ ప్రయత్నించి సాధన చేయాలనేదాన్ని నెగ్గింప జేయడం 
జరిగింది. అది నిర్ణయించడానికి కూడ సాధకుడు కొంత అనుభవం పొందాలని 
వ్యాస మహర్షి అర్ధ మేమో. 


నిర్వృతి తత్వాన్ని (శ్రీకృష్ణుని సాంగత్యం) పొందటం ఉద్యోగ పర్వంలోని 
అధ్యాత్మిక మైన మెట్టు. 


4. సంజయ రాయణారము 


ఉపష్టావ్యంలో పొండవులూ హ_సివురంలో కౌరవులూ యుద్ధానికి ఆయ త 
. మవుతూ ఉంటారు. పాండవులతో సాత్యకీ ధృష్ట కెతుడూ జరానంధ పుతుడయిన 
నహదేవుడూ కేకయ రాజూ (దుపరుడూ మత్స్యరాజూ పాండ్యరాజులూ చేరి వడక 
హిణజీల బలమయినారు. కౌరవుళలొ" భగదత్తుడూ శల్యుడూ నదవీణుడు జయ్మదరుడు 
మొదలై నవారు చేరి పదకొండమెహిణులయినారు. 


[దుపద పురోహితుడు హ సిపురి చేరి థృతరాష్ట్రంని కృపుని |దోణుని ఖీష్ముని 
,. వేరు వేరుగా కలిసి తిరిగి ధృతరాష్ట్రునికి నభలో ఇలా చెప్పాడు... 


“ధృతరాష్ట్రా ! పాండు రాజ సుతులూ నీ సుతులూ వారి వారి ఆస్తులను 
తీసికొనడం ఉచితమయినపని. అలాగాక ఒకవేళ బాహుబలంచేత రాజ్యం నంపాదిం 
చాలంసే ఎవరికీ ఏసూక్తి చెప్ప పనిలేదు, కాని మీరు వంచనచేత పాండవుల 
రాజ్యాన్ని పుచ్చుకొన్నారు. ఇదేం న్యాయం! వారి స్తంని సభలో అవమానించి వారి 


79 మహాభాతర కథలు ఉదో కవ! 


నంపద పుచ్చుకొని వారిని ఆరణ్యాలపాలు చేశారు, దీనులుగా చూచి చుల్క-నగ్‌, 
మాటాడారు. కౌరవుల ఈ అపరాధాన్ని పాండవులు వదలి వేశారు. వగ పె 
కొనటలేదు. తమ రాజ్యం తమకీయవలసిందన్న దొక్క ల ఇప్పుటి మాట ః అ 
చెల్లకపోతే మాతం యుద్ధం జేసారు మీతో. 


పదకండకాహిజీల బలముంది ఫరవాలేదనుకొంటున్నారేమో ! ఖీముడూ 
సాత్యకీ యుద్ధంలో వేల అకైహిణులకు నమానమనేది మరువద్దు. అర్జునుడ్నీ 
ఎదిరింవగలిగే వారెవకు? శ్రీకృష్ణుడే వారి పక్షమనే నంగతి మరువకలిగిన విషయ: 
కాదు. అందుచేత ఆవకాశం తప్పిపోకుండా పాండవులకు కబురంపి వారి రాజ్యం 
వారికివ్యాల్సింది. మనందరకూ మేలవుతుంది” అన్నాడు, 


అప్పుడు భీష్ముడు చెపాడు. “ధర్మరాజు అలా కేవలం తమ భాగం మాతం 
ఆరిగి నంది కావాలంటం మేలు, తమకు మీరు చేసిన ఎగ్గులు మనసులో పెట్టుకొనక 
పోవటం ఎంత మంచితనం ! అర్జునుడు అలిగివ సె ఎదుర్కోగలి గే దెవరు ? ఇంత 
ఆయిం తర్వాత కూడ నంధికి ఉపపాదించటం ధర్మరాజు ధర్మవృతానికి రుజువు”. 
అన్నాడు. కాని, కర్షుడు;_ “మనం చేసిన తప్పేమిటి? శకునితో ధర్మరాజే &డీ 
పోయాడు. సిగ్గులేక మళ్ళీ వచ్చి రాజ్య మిమ్మంటున్నాడు. అప్పుడే యుద్ద నన్నాహో 
లారంఖభించాడు.... ఆరిడిదే తప్పుగాని మనకేమి ?” అంటాడు. 


బహుశా సంవిద వకారం 18 నంవత్సరాలకే హక్కు. అనేది పదిలి కరుడు 
పచ్చి అబద్ధం ఆడాడు, రాజ్యాన్ని పూ ర్లిగా వదులుకోవటం కాదు అప్పటి పందెం. 
ఆలాంటి పందెం మొదటి జూదమాడినప్పుడు పెట్టుకున్నారు. కానీ ఆ రాజ్యాన్ని 
ధృతరాష్టుండు తిరిగి దౌపదికి వరం రూపంగా ఇచ్చివేళాడు. రెండవసారి జూదానికి 
పీల్చి 18 నంవత్సరాల పాటు రాజ్యంలో లేకుండా పోయి తిరిగి అజ్ఞ్జాతవానం 


తరునాత రావటం (పజ్జ. పాండవుల రాజ్యాన్ని కౌరవులు ఈ రెండోసారి జూదంలో 
గబుచుకొనవలసీ యున్నదనే వన క్రి లేదు 


కర్ణుడు తాను మహా నత్యవంతుడనని చెప్పుకొనేవాడు. మహా దానపరుడనని 
కూడ అనేవారు. ఇక్కాడ ఇంత వచ్చి ఆబద్ధం ఎందుకాగినావని ఎవరూ హెచ్చరిక 
చేయకపోయినా రెందుకనోః! బహుశా “వీడికి నిజాయితీ ఏమిటి? వట్టి కుట మనిషి” 
అని (పతివారూ అనుకొని వదలి పెట్టి యుండవచ్చు, 


నంజయ రాయబారము "క్ట 


భీష్ముడు మాతం “ఎక్కువ మాట్లాడ వద్దు” అంటాడు. “నీకు నేను ఉత్తర 
గోగహణ నందర్భంలో చెప్పలేదా ఆ వచ్చింది అర్జునుడనీ అప్పటికే వాళ్ళకయిన 
కార్మటాక్టు ఆధిక మాసాలతో నహ చెల్లిందనీని, కాంటాక్టు ఏమిటో తెలిసి కూడ 
మనలనందరనూ అర్జునుడ ప్పుడు గెలిచినాడు కూడ. నీవిలా పలకడం _ బహుళా 


ఈ మహారాజు కొలువులో మాతమే చెల్లుతుంది కావలె” అంటాడు. ఎంత తీ వమెన 
విమర్శ రాజరికం మీద | 


భీష్ముడు చేసిన ఈ విమర్శను చూసే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ భీష్ముని 
అవ్చటి పరిస్థితులలో అవసర మైతే కాళ్ళు పట్టుకొని (మొక్కి. అయినా తమ పక్షంలో 
ఉంచుకొనటానికి దుర్యోధనాదులు సిద్ధంగా ఉన్నారనేది పరమ ముఖ్యమైన విష 
యం. అందుకే అంత త్మీవమైన విమర్శ ఆయన నోట వచ్చిందనచ్చు. 


ఈ రాజరికపు దుఃస్టితి అంతా ఈ వచ్చిన (దుపద పురోహితునకు తెలిసి 
పోతన్నదని ఆకణాన ధృతరాష్టుండూ, కౌరవులూ కటకట పడతారు. అందుకని 
పెకి ధృతరాష్టుండు ఇలా చెపాడు ఆ పురోహితునితో._ 


“బాబూ మేము ఈ సంగతి కూలంకషంగా ఆలోచించి నరియైన మనిషిని 
అక_డకు పంపి మా మాటలు తెలియజేస్తాము. నీవు (ప్రస్తుతం వెంటనే వెళ్ళా 
లింది” అంటాడు, 


ఆ తరువాత కౌరవులు ధర్మరాజు వద్దకు సంజయుని రాయబారిగా పంపు 
తారు. ధృతరాష్టుండు కేవలం ఒకే ఒక). విషయం నొక్కి చెప్పి పంపుతాడు. 
“యుద్ధం అనేది మాతం తల పెట్టొద్దని. మరి దానికి [పతి ఫలంగా తాను ఏమైనా 
ఇసున్నాడా అంటే ల. చెప్పక కేవలం అంతా కలసి వుండటమే (వధాన 
మంటాడు. అంటే (దౌపదిని పెళ్ళి చేసుకొని పాంచాల పురంలో పాండవులు 
వుండగా తాను పిల్చి వారిని రప్పించుకొని ఐ దేళ్ళు తన ఇంట్లో ఉంచుకొ న్నాడు 
గదా_అలాగే ఇప్పుడూ వారు తనతో ఉండాలెనని అర్థం, 


ఈ మాటలు చెప్పేటప్పుడు భీష్మాది వీరులతో “అమ్మో యుద్దం వసే 
వాళ్ళను_ఆ ఫీమార్జునులను జయింవపగలి గేవారు ఎవరుగనుక_ఆ ధర్మరాజుకు కోపం 
వసే ఆవగలి గేవారెవరుగసుక” అంటాడు. పెగా ఒక నత్య విషయం చెపుతాడు, 
పాండుసుతులు దోషాన్వితులుకారు. ఈ దుర్యోధనునివల్ల ఇంత పుట్టింది అని. 


74 మహాభారత కథలు ఉదో-|పక 


“మనలనింక నమ్మ రనృతాత్ముల 

న్యాయ పరులు గర్వులనుచు బాండుసుతులు 
గూడి మనుట కియ్యకొన 

నేరరైనను ధర్మజుండు గలడు దగవునడుప.” 


మనం క్షమింపదగని దుష్టులమె అయినా ధర్మరాజుతో నంధిచేసికొంటే 
దానినీ *తు' 'చి తప్పకుండ ఆయన నడిపిసాడుగదా అని ధైరం చెప్పుకుంటాడు. 
ధర్మరాజుమీద ఈ పగవాడి న ముసలివాడికికూడ ఎంతనమ్మకమో ః 


నంజయుడు ఉపస్థావ్యం వెళ్ళి కృష్టార్దునులను చూచి మరునాడు ధర్మరాజు 
ముందు సభకు వసాడు, తనను ధృతరాష్ట్ర్రడు పాండవులను పరామర్శించి రమ్మని 
పంపాడు అంటాడు. ధర్మరాజుకు తెలుసు. అది ముఖ్యంకాదని। రాయబారం వంపు 
తాను ఎవరితో నె నాను” అని కదా [చుపదుని పౌరోహితునితో చెప్పి పంపేశాడు. 
ధృతరాష్ట్రుడు ఇప్పుడే సంజయుడు చెప్పే మాటలన్నీ రాయబారాన్నే చెప్పుతున్న వి 
ఆని ధర్మరాజుకు అర్థ మయిపోయింది. 


అందువల్ల ఎన్ని మాటలు నంజయుడు చెప్పాడో అన్నిమాటలకూ ధర్మరాజు 
దీటుగా తానూ నర్మగర్భంగా పలుకుతాడు. అంతా కౌరవులలో బాగున్నారా ? 
కర్లుడి మాట చెల్లుతున్నదా ? భీష్ముని అంతా గౌరవిస్తున్నారా అని పరామర్శ 
చేస్తాడు. సంజయుడు ఆసలు విషయం కదిలించడానికి వీలుకాక పత్యేకంగా, గాలి 
పీల్చుకొని “ఆ మాటల కేమిగాక నేను చెప్పే మాటలు విను” అని చెప్పడమారం 
ధభిసాడ్తుః = 


“ధృతరాషుడు మునలివాడై న కారణంగా దుర్యోధనుడి దర్పం తగ్గింవ 
లేక మనసులో భాధపడుతున్నాడు ! నీవు సౌమ్యంగా రాయబారిని పంపినందుకు 
ఇప్పుడు శాంతిగా ఉన్నాడు. సీన్స నిజంగా అజాత శ శుడవు, సీ తమ్ములు మహా 
బలవంతులు. అయినా మీరు కాంతమూర్తులు? నేను చెప్పవలసిన మాటలు ఈ 
శ్రీ కృష్ణుని ఎదుట అందరి ఎదుటా చెప్తానుగాక ! జ 


మీవంటి ధర్మజ్ఞాలూ శాంతులూ చులకనైన వని చేయరాడ నేది జ్ఞాపక 
ముంచుకోవాలి. దుర్యోధనుని కారణంగా మీ సత్కులానికి మసివంటి నింద 
అంటటం మంచిదికాదు. దానిని అలాకాకుండా చేయగలిగింది నీవే, బంధువుల 


సంజయ రాయబారము 75 


నందరనూ చంపేట్టు యుద్ధం చేసినట్టయిలే జయంఅపజయం ఏదయినా సుఖాన్నివ్వ 
జాలదు అనగా. నీకు రాజ్యం ఏం [పయోజనమని ధ్వని! నీకు భీముడే 'పెట్టనికోట 
అర్హునుడున్‌ రణంబున దొట్టినమంట, ఈ గురువులైన ఖీష్మ[దోణ కృపాశ్వత్టామలు 
సుయోధనుని పక్షంలోనున్నవారని వారిని చంపుతావా? ఈ కలహం ఆందు చేత 
హితంకాదు. కనుక అసూయలు వదలి పెట్టండి. మీకందరకూ నేను నమన్క-రిసాను. 
కోపం శాంతింపజేయండి” _ అంటాడు. 


ధర్మరాజు ఎంతో చాకచక్యంగా నమాధాని మిసాడు_ నేను మాటాడిందాంలో 
స్నేహంకాక వేరే మెనా విన్నావా! సంజయా? ఫమార్జునులై నా [పపంచహితం 
చే సేవా శ్ళీగాని దుష్క్టర్మలు చేయనే; చదురులేనివారెవరో మనసులో సుఖం 
కోరుతూ దుఃఖకరేమెన పనులు చేస్తుంటారుగాక, భోగాలకోనమైెనా వారితో 
వుందామన్నా వస్ర్రమాల్యాను లేపాబు ఆయన మాకివ్వ డనను గాని _ ఆనాడు మాకూ 
కొడుకులకూ కూడ బుద్ధి చెప్పలేకపోయినాడే ! మేము గగ్బినప్పుడొక విధంగానూ 
ఇలా ఉన్నప్పుడొక విధంగానూ చూడటం నాశ్రియమా? తనకు రొ ఫ్రై ఇంకొకరికి 
ముక్కా అన్నట్టుండ వచ్చునా? అతడి (ప్రవర్త రన నీకూ తెలియందికాదు. ఇంత 
దూరం వచ్చి సీవు అది మాట్టాడడం వ్యర్థ మైన పని. జూదంలో వచ్చిన ధనం 
ఆసించరాదని విదురుడు చెపితే విన్నాడా ? కర్ణళకునులెళా చెపే అలా చేశాడు 
గాని! ఇప్పుడు మళ్ళీ మేము వారితో చేరినా అందే! మశ్శీమాకు అలా వెశళే కౌర 
'వుల అవినయమైన మాటలు కలుగుతాయని తెలిసి అంటున్నావో అమాయకంగా 
అంటున్నావో వెళ్ళి వాళ్ళను చేరండని ! చెప్ప లేకుండా ఉన్నాను, 


కళ్ళు మూసుకొన్న కారణంచేత_అశ అనే పొగలోబడి యుద్దానికి వచ్చిన 
క్షణాన, కపిధ్వజుడి (పతిభాకాంతి 3 నా అంధత్వం వదలకపోదులే. సగ్గుణుడ వైన 
సీవు వచ్చావు. నంతోషం. వాళ్ళు చేసిన ఎన్ని దుష్ట చర్యలను నహ శ్షమిం 
చామో నీకు తెలిదా? ఇక ముందుగూడ ఇప్పటికి మేము గడించిన (పతిప శి తికి గౌర 
వానికి విపతిప తి లేకుండా (వవ రిసాముగాక మమ్మల్ని పిల్చి ఇదిగో ఈ రాజ్యం 
మీది అని యిన్వటం అతడికి ఉచితంకాదా!? 


నంజయుడు_“ధర్మరాజాః నేను చెప్పదలచిందొక్కటి ఉంది. నీ గొవ్ప 
దనానికి కారణం నీ అహింన. కౌరవులు పాలు ఇవ్వక పోయినాన ర. ఆహింసా 
పరుడ వెన నీకు భిశాన్నమైనా మేలుగాని రుధిరాన్నం కోరదగిండి కాదు. దుష్ట 


7 మహాభారత కథలు ఉద్యో- (ప= 


దూూతంలో వాళ్ళు కొల్పగొట్టినా గంగిగోవులా నీ వడివికి పోయింది అందుకు కాదె 
తీరా ఇన్నేండ్లు అయిపోయిం తర్వాత ఇప్పుడు యుద్ధంచేసి వెతికి వెతికి బంధువు 
€ 
చంపే సితికి నీవు దిగజారడం కోరదగింది కాదంటున్నాను.'' 
థి 


నంజయుడు చెప్పిన అహింసా సిద్ధాంత భావం నిజానికి పాండవులకె శ 
బాధింపకసోలేదు. ఇదె అర్జునుడి బుర్రలో నెలవేసి యుద్ధారంభగ గో భగవద్గీత 
(వవచనానికి శ్రీకృష్ణుని కదిపింది. ఈ క్షణాన మాత్రం ధర్మరాజె “ంజయున! 
నమాధానం చెప్తున్నాడు జానంజయా 


సమ అది యెల్ల నీపలికినట్టిద _ధర్మువులటయుండి బో 
౧ ట ౧ 


ధనులరయంగ వచ్చిన నధర్మములె చెడుగొన్ని ధర్మవ 


రనములుగాకతోచి తుది ధర్మముతె చను గొన్ని కర్మముల్‌ .” 
జాంటీ మొ 


కొన్ని పనులు ముందు ధర్మాలుగా అవుపడీ చివరకు ఆధర్మాలవుత వి. & 

ముందు అధర్మాలై తరువాత ధర్మాలవుతవి. అందుచేత నేచేసింది అధర్మ జ 
డానికి పూర్వం నిరూపించి మరీ దూషించు. అహింస ధర్మమె. నందేవాం లేడి 
కాని తోకకంటకులూ పాపాత్ములూ అయిన వారిని నిర్మూలనం చేయటం ధద్మా మె 
రాజులు యుద్ధం ద్వారా దుర్మార్గుల్ని చంపి _వజల్ని వారే దుర్మార్గంనుంచి రశ! 
చాలి. అది కర్రవ్యం. శ్రీకృష్ణు డున్నాడు. ఆయన్నడుగు నాకది కర్తవ్య మో 
కాదో! అది క ర్రవ్యమెతె నన్ను లోకం ఏమనుకుంటుందనే (పన కి ఎందుకు; 
కర్మయోగ సారాంశమంతా పిండీకృతం చేశాడు ధర్మరాజు. 


శ్రీకృష్ణుడు ఆప్పుడు పర్యవసానం చెపాడు. నంజయా! ధర్మరాజు మూతులు 
విన్నావుకదాః నంధి పహొనగే అవకాశ మేదీ కనిపించటల్లేదు. దుర్యోధనుడు యర్మా 
ర్గడు. ధృతరాష్ట్రుడు ఏమో మాటలు చెప్పినంత మ్మాతంచేత వీరిపాలు ఏీదికివ్వ 
కుండా వివాదం తీరుతుందా? తమపాలు తమకి సే స్నేహంగా ఉంటాననడలం వీరీ 
ఓర్పుకు (వతీక. ఇంకొకరయితె కార్పణ్యంకొద్ది ఘోర యుద్ధం లేవదీయ రా! 
నా ఉద్దేశ్యంలో పీరు అన్న వస్తారిలకుగాను వాళ్ళల్తొ కలిసీ ఉండటం మేలుఇజాదు 
వాళ్ళు అడుక్కొని తినేవారు వారుకారు. వాళ్ళు మ్యతియులు, చెడుచేసినది కౌద' వులు 


సంజయ రాయబారము 77 


గనుక వారికి చెప్పు నువ్వు నీతి. ఎంతమంది పూర్వంజూదమాడ లేదు, ఇంతటి అవ 
మానకర మైనవని ఎవరైనా చేస్తారా! 


శ్రీకృషుడు ఊఉ చేకం పెంచి మాటాడుతునా? డు. ఆక).డీ అందరికీ కోపాలు 
అ ఇ న గ్రా 

పెరుగుతున్నయి. కర్లుడిలా అన్నాడట. దుళ్ళాననుడిలా చేశాడట. నభలో 
ఒక్కడైనా ధర్మం చెప్పలేదట అ |పవర్తనలవల్ల ఇంకా వీళ్ళ గుండెల్లో గాయాలు 
రేగుతూ జే ఉన్నయి. ఈ మాటలకు సభానదులు కుతకుతలాడి పోతున్నారు. దోవ 
దొరకటల్లేదు. ఇంకా క్పష్టుడంటున్నాడు ఇక నంధెలాగయేది? అందుచేత... 


అప్పటికి గాలిపీల్చుకొన్నారు జనం ఏ౪ చెపాడో విందామని_ “నేను అక్క 

డకు వచ్చి సంధికి [పయత్నం చేసాను. నంధి కుదిరినా కౌరవులు తాము చేసిన 

' పాపాలకు వరిష్కృతి లేకుండా పోదనేది మాతం జ్ఞాపక ముంచుకొను. పాండవ 

బాణాగ్నికి కృశింపక పోయినా వారు లోభమనే చిచ్చులోబడి చనూనే ఉన్నారనే 

సంగతిని గమనింపుమను, పాండవులు ధర్మమహాతరువు, దానికి వేదాలూ నేనూ 

మూలం. కౌరవులు రోషమహాతరువు. దానికి ఆస్తార మెన ధృతరాష్ట్రుడు మూల 
శక్తి. నేను మాతం రాయబారానికి వన్నన్నానని చెప్పు” అంటాడు. 


నంజయునకు పెదభారం లీరింది. తన రాయభారంతో నంది చెడినట్లుగాక 
ఇంకోరాయబారం (శ్రీకృష్ణుడు నడుపటం ఆతకికి హృద్యమయింది. అందరికి 
నమన్కరించి వెళ్ళివసానంటాడు. 


ధర్మరాజు కొన్ని వలుకరింపు సందేశాలు కౌళవులలోని వారందరికీ పేరు 
పిరునా పంపుతాడు నంజయునిద్వారా, ధృతరాష్ట్రునికి _ మేము మొత్తం రాజ్యం 
మాకివ్య్వమన్నా అది అధర్మం కాజాలదనేది గమనింపుమని చెప్పమన్నాడు, * ఫీష్ము 
నితో _ “శంతనువంశం నగిలోచిక్కి నశించకుండా అధర్మంనుంచి రవించాల్సిం" 
దని చెప్పుమన్నాడు. దుర్యోధనునితో “మావంటి బలవంతుల్ని ఉపేషించటం 
తెలివితక్కు_వని తెలిసికొనుమను.పాత స్పర్గలు వదలిచేశామనిచెప్పు. మా [పక్కన 
(పత్యేకంగా ధర్మ మనేది నహాయంగా ఉండటంచేత అధర్మపచ మైన మీరు గెలువ 
లే"రని చెప్పు అన్నాడు. అన్ని టినీమించి ఆభిలలోక సేవితుడై న శ్రీకృష్ణుడు 
మాకు (పాపు ఉన్నాడని తెలిసికొనుమను. చివరిమాటగా కుశస్టలము, వృక స్థలము, 


వానంతి,వారణావత ములయినా కనీసంగా మాకీయవలసింది. లేదా మా బదుగుర్రకూ 
ఐబదూశ్సీయవలసిం” దన్‌ చెప్పు అన్నాడు. 


నంజయునకు ధర్మరాజు బుద్దికి తలమువ్క.లయినంతవనయింది. ఆర్థున! 
కూడ సంజయునితో బాల్య, కీడ విషయాలు జ్ఞాపకం చేని సమాదరించుతొా[ 
నంజయుడు నెలవు తీసికొని వెళ్ళిపోతాడు. 


ఆధాత్మిక నందేశం ఈ కథిలో వమంటే ధర్మరాజు అష్టాంగయోగికి EX 
అతడి ఉద్దేశారల్లో తామసిక వృత్తులు సాధకుని యోగనమయంలో ఆవహించకుం 
ఉంటే చాలుననేది ఒక ఊహ.” పె చెప్పిన కుస్టళలాది [ప్రదేశాలు మణిపుర స్కా 
ష్టాన అనాహత విశద్ద చకాలవద్దగల సాధనలకు |పతీకలు. అక్కడున్న ప్పు! 
దుర్వ్రుత్తులడ్డం రాకుం పే చాలు ననేది ఆ ఊహ, ఐతె వూరిగా మోక్షం గడం 
డానికి ఆ సాధన చాలదని శ్రీకృష్ణుని తత్త్యమా అనిపిస్తుంది. ఏమయినా చెం 
సాధనలూ పాటించడాని కే వ్యక్తి |పయత్నించాలి. మోతుం రావాలంటే దుర్వ 
తులు సంపూర్ణంగా నశించాల్చిందె. సనద్భృ తి చేసే కాలంలో దుర్చృతి రాకుం' 
చాలునంటే అది మోక్షం దాకా తీసుకుపోలేదు. ఆదీ (శ్రీకృష్ణుని త త్వం. 


=! ఇది (పథమాశ్యానము pn 


tuum 


పంహాభారత కథలు 
ఉద్యోగ పర్వంద్వితీయా శ్వానము 


1. ధృతరాష్ట్ర (పజాగరణం 


నంజయుడు పొండవులతో రాయబారంచేసి తిరిగి వచ్చి ధృత రాష్టు9ని (పొద్దు 
|కుంకే వేళకు కలుస్తాడు. “ధర్మరాజు మీ అందరి షేమం పేరు పేరునా అడిగాడు, 
ప ఆశీర్వచనం వల్లనే వారు సుఖంగా ఉన్నారట చెప్పుమన్నా”డన్నాడు. “ధర్మ 
రాజుకు ధర్మం రుచించినట్టు భోగాలు రుచింపవు, అతడికి నిర్మలమైన బుద్ధి కూర్మి 
అహింసా ఉన్నయి. కేవలం మనుష్య (పయత్నం మీద మ్మాతమే ఆధార పడడు. 
దైవాన్ని ఆధారంగా మనుతుంటాడు” అందుకని పుణ్యం పాపం అంతా నీ మీదనె 
పెట్టాడు. “నీవేమో న్వంత తెలివిని వదలి కొడుకుల తెలివిమీద నడుస్తున్నావు. 
నిన్ను అంతా చెడ్డవాడివని తిట్టుతుంటె వినడానికి చెవులు చీములు కట్టుతున్నాయి. 
ఆనాడ వాళ్ళు తిరగబడి మీ మీద యుద్ధం (ప్రకటిస్తే యేమయేది ? కమి అనె 
పుణ్యానికి కట్టుబడి అతడు తన తమ్ముల కోపానికి ఆనకట్టలా నిలిచి ఉన్నాడుగాని 
ఆలా కాకపోతె ఏమయేది ? మీరంతా ఆతడు చేతకాని వాడనుకోవటం మీ తెలివి 
తక్కువ, గృహదహనం చశేయటం నీ ఉ పెక్షవల్ల ! దానికితోడు జూదంలో కపటం 
ఈ రెండే చాలు వాన్భ్ళ నిన్నూ నీ పిల్లల్నూ మట్టు బెట్టడానికి ! ధర్మరాజు మె త్తని 
పులి! _పపంచానికంతకూ సీ దుర్మార్గాన్ని తెలిపి నర్వులూ నిన్ను చీదరించేటట్లు 
చేస్తున్నాడు. తీరా అనుకొన్నంతా అయి వాళ్ళు యుద్ధానికొన్తె వాళ్ళ నావగలిగే 
దెవరు? నే నిప్పుడు చెప్పగలిగిందింత వరక, రా[తంతా ఆలోచించు, రేపు దర్భా 
రులో అందరి నమక్షంలో వారేమన్నదీ చెప్తాను.” సంజయుడు వెళ్ళిపోతాడు, 


ధృతరాష్టుంనికి తల బరువెక్కింది. నంజయుణి పంపింది. అక్కడి యుద్ద 
సంగతులు తెళిసివచ్చి చెపాడని, ఇప్పుడతిడు యుద్ధంలో కౌరవులాగలేరని 
చెప్తున్నాడు. ఇలా అలోచిన్తూ ఇక న్మిదవట్టటమనె దుండదనుకొన్నాడు. వెంటనె 
విదురుణ్ధి పిల్చి... “నంజయుడు వచ్చాడు, వాళ్ళన్నమాటలు రేపు చెపానన్నాడు; 
నేను పాపాత్ముణ్ణని సూచిస్తూ తిట్టిపోయినాడు. నాకు నిద్రపట్టటళ్లేదు. ధర్మరాజు 
మనను నీకు తెబుసుగదా_ చీమని ఉంటాడో చెప్పరాదా ?” అంటాడు, 


80 మహాభారత కథలు ఉద్యో_ద్వి ౪ 


విదురుడు, “ని దపట్టటల్లేదంటున్నావు ! నిదపట్టనివాళ్ళు_. ఎవరో ఎరుగు 
దువా? (1) బలవంతుడు పెనెత్తిన బలహీనుడు (2) ధనము గోలువడిన యతడు 
(4) (మువ్చిలవేచువాడు (4) కామాకుల చిత్తుడు.. నిదలేక కుందుదురంటారు, 
నీకీ నాల్గింటిలో ఏది వచ్చిపడింది ? ఇతర్హ సామ్ముతిందామనే బుద్ధి మళ్ళి పుట్టిందా ! 
ధర్మరాజు. నీకు బాంధవుండును జెలికాడునుందగు భటుండును (బెగడయున్‌ 
గురుండుగా డ” అంటాడు, 


“ఆతడెన్నడయినా తప్పుపలుకుతాడనుకొన్నావా? సీ వంపె_. నీ కుమారుల 
మతం పట్టుకొన్నావు రాజ్యపాలనలో, అందుకె ఆది నరిగా నడవటల్లేదు. రాజ్యం 
నడ్డి పేవారికి (1) తమను తామెరిగియండటం (1) తొందరవడకపోవటం (తి) 
ఓర్పు (4) విడుపు ఇవి ఉండాలి, వీళ్ళక వెక్క.డున్నయి 2” అన్నాడు. 


“విదురుడా, ఇప్పుడు నా మనసంతా తల్లడిల్లుతోంది. క్ర రవ్యమేమిటో చెప్పు, 
పీత మేమిటో చెప్పు. నా సంతాపాన్ని పోగొట్టు" అంటాడు ధృతరాష్ట్రుడు, 


“ఏది క ర్హవ్యమనేది ధర్మశాసా9లు చెప్పేమాటలె, నేనవి చెపాను విను. 
ఏది సుఖాన్నిస్తుందో అదె చెపాను విను ;”__ 


“సుఖం కలగాలంటె జనాలకు ఒప్పుదలగా నడుచుకోవాలి. నింద్యాలు?ా 
లోకం చెప్పేవాటిని చేయరాదు. వారితో పొంది పౌనగి మనాలి.” 


ఇది చిత్రానికి వూర్వం తెరమీద పూసే పూతలాటి నీతి. దీన్ని స్థిరంగా 
మనసులో సిలుపుకొనటం వల్ల మిగతా నీతులను అర్థం చేసికోవడానికి ఆధారం 
కలుగుతుంది. విదురుడు ఎన్నో నల్లక్షణాలను వర్షిస్తాడు.“కోవము. ఉబ్బు_ గర్వము... 
ఆపోవకుండటం _ దురభిమానము నిర్వ్యాపారత్వం” ఇవి నీచపురుష లశ్షణాలు. 
వాటిని దగ్గరకు రానీయరారు. రాజును, దైవాన్ని భార్యను బంధువుల్ని (పేతులు7గా 
చేయాలి. లేకపోతె వా డలసుడవుతాడు. ధనం, విద్య, వంశం ఇవి దుర్మతికయి త 


మదాన్ని నవి. నజ్జనుడికయితె వినయాన్ని నవి, ఈ మంచీ చెడులు పాండవుల జే 
పాటి ఉన్నాయనేది నీకు నీవె నిర్ధారణ చేసికొను.” 


“రాజా ! విలుకాని బాణం గురితప్పిత ఒక్క క్లో చంపుతుంది. కాని, ధర్మరాణా 
వంటి నీతిపరుని స్ఫురణము రాజునీ రాజ్యాన్నీ గూడ హరిసుందనేది మరువదు, 
అలా ళు 


దృతరాష్టుం [పజాగరణం రష 


మనిషి భగవంతుని ఒక్కథై _గహించాలి. ఉపనిషత్తులూ ధర్మాలూ _ రెంటినీ _ 
నిశ్చల యుకితో అనుసంధానం చేయాలి. ధర్మార్థ కామాల్ని మూడింటినీ, దాన, 
తప, జవ అధ్యయనాలనే నాల్గింటి ద్వారా పౌందాలి. ఐదు ఇండియాల్నీ గెలువాలి. 
కామ్మకోధాదులారింటినీ తెలిసికొని న ప్రవ్యననాలను కూడ వదలి నడచుకొనాలి. 


“వవర్తన అనేది ఒక సము దం వంటిది, దానికి ఓడ అనేది నత్యం, దీన్ని 
అనుసంధానం చేయడ మె పరమమైన న్యూతం. కమ శరీరానికి కవచంలాంటిది. 
అది.వ్యక్తికి ఉతమ  రూపాన్నిస్తుంది. వానిని చేతకాదనేవాడు మూఢుడు. 
పరుష వాక్కులు పలుకకుండానూ ఇతర్హకు నష్టం కష్టం కలుగ జేయకుండా ఉండే 
వాడినే ఉ తముడంటారు. సాధించకలిగి కూడ ఇతరుని కృమించేవాడూ తను పేద 
అయినా ఇతర్లకు సె'పీవాడూ ఇద్దరూ పుణ్యపురుషులనబడతారు. పా [తు లకు 
న్యాయార్హనను పెట్టాలి. పెట్టకున్నా అపాతులకు పెట్టినా కీడు ఆనేది కలుగుతుంది. 


ఇవన్నీ మంచి అనీ అవి పాటించిన వారికి ఎప్పుడూ సుఖమె కలుగుతుందనీ 
చెప్పడానికి చెప్తున్నాను, సీకు న్మిదపట్టలేదుగనుక కనీనం మంచి యేదో వింటె 
దుఃఖశమన మవుతుంది. ఆందుకే గదా నన్నుపిల్చి ఈ నం[పళ్నము చేస్తున్నది! 


న ప్రవ్యసనాలేవంటె (1) 'వెలడి (2) జూదం (81 పానం (4) వేట (5) 
(పల్దదనపు పలుకులు (6) పరునదనమైన దండనము (7) నిష్పయోజనమెన వ్యయ 
ములయందు వ్యామోహము కలిగి యుండటమని ఆర్థం, ఐతె మరలా ఉండాల 
న్నట్టయితె,_ తగిన వేషం, న్వకీయ [(పశంన లేకపోవటం, నొచ్చినప్పుడి నా కీడు 
పలుకక పోవటం, ఇచ్చికూడ అయ్యో ఇచ్చానని వగవకపోవటం, జీవనం నరిగా 
నడవకున్నప్పుడై నా సరియైన మార్గం తప్పక పోవటం, కొంచెమున్నా అందరితో 
పంచుకుతినటం_ఇవి ఉండాలి, అడిగినప్పుడు శ|తువునక యినా ఇవ్వాలి. 


ఈ గుణాలన్నీ ధర్మరాజుకున్నయి. సీకు తెలును, అలాంటివాడిని సీ 
కొడుకుతో సమానంగా చూడ్డం మానేశావు. మీరూ మీరూ కలిసివుంటేు దేవతలయినా 
మీ వేలు వంచగలిగేవారాః 


ధృతరాష్ట్రండు నిట్టూర్చి “బత ఇప్పుడేం చేయాలో చెప్పి నౌ చిత్రానికి శాంతీ 
చేకూర్చు” అంటాడు. 


82 మహాభారత కథలు ఉదోో-ద్వి-ళ 


రాజుగారికి కలిగిన ఒక్కొక్క మూడ్‌లో కొన్ని నిర్ణయాలు వొందచటం 
మరం్యతులకు అలవాటు. విదురుడు ధృతరాష్ట్ర్రనకు తమ్ముడేగాక మంతికూగ, 
వెంటనే “నీశమ్ముని భాగం వాళ్ళకి చెయ్యి, దాన్ని నువ్వు (మిం గేస్తామనుకొం లె 
ఇలాగే న్మిదపట్టటం మానేస్తుంది.” అంటాడు, 


ధృతరాష్ట్రుడు ముఖం తిప్పుకొని “ఇందాకట్ను. చీ నువు చెప్పే ధర్మాలు 
ఎంతో మనోజ్ఞంగా ఉన్నయి. ఇంకా మంచీ చెడూల సంగతులు చెప్పు” మంటాడు' 
బుద్ధిదోవలోకి వస్తున్నా ఇంకా మనను వెనక్కు. పీకుతున్నది ధృతరామ్ల్రిడికి. 
బుద్ధికూడ దిగజారిపోతున్నట్టయి తె మంచీ చెడూల నంగతిని కూడ వినగలిగేవాడు 
కాడనేది గమనీయం. 


భారతంలో ఈ ఘట్టం నద్‌ బుద్ధిని నంతరింన జేయడానికయిన బోధ అనేది 
జ్ఞావక ముంచుకోవాలి, మనసు మలినమైన దోవలో ఉన్నా బుద్ది మంచి మాటలు 
రుచిచూస్తూనే ఉంటుంది. కాని మనసు కూడ మంచికి తిరగాలంటే ఎ మనసు ఎలా 


కోరికే అలాగే జీవితం నడిపిస్తుం టే బుద్ధియొక్క్ల (ప్రభావం వ్యక్రికి ఉప మోగింన 
తొలగు, అందుకని విదురుడు. 


“అరె చెప్తున్నాను. పండకముందే పంటను కోస్తే రుచీ ఉండదు... వితుకూడ 
చెడిపోతుంది. అందుకని కార్యం అదనులో చేయటం ముఖ్యం. ఆ చేయటం కూడ 
మృరువుగా చేయాలి, పూవును కోసినట్లుగా, తేనెను తేనెటీగ (గ్రహించినట్లు చేయాలి. 
అంతేగాని, క్‌టైలో ఉన్న బొ? కను హరించినట్లు చేయరాదు. ధర్మరాజూరులను 
చేర్చుకొని ఎక్కుప రాజ్యం నంపాదించవచ్చుగాని వాళ్ళను నాశం చేయటం కర్ణ ౧ 
కాదు. గొడ్డలితో కొట్టినా చెట్టు మళ్ళీ చిగుర్చుతుందిగాని, మాటలతో సామం న్యం 
చెడగొట్టితే మళ్ళీ సౌసిగేది ఉండరు. కాళ్ళూ చేతులూ విరిగినా అతికించవచ్చుగాని 
నిష్టరమైన మాటలు మనసు నుంవీ పోగలిగేవా;” 

న మళ్ళీ నిట్టూర్చి “నాకు నీతి వాక్యాలు చెప్పు తమ్ముడూ 
విరురుడుః:_ అలాగె. న్యాయం తప్పక పోవటం అనేది అన్ని ఇతర పుణ్య 
శర్మలకందటెకూడ గొప్పతనంలో బరువుతూగుతుంది. ఏంచుకనం టే న్యాయం 


(వక్కన ఎన్నో పుణ్యకర్ములుంటయి కనక ఇహంలో. ఫలం కీర్రిరూడ కలిగి, 
క్రీ ఉన్నంతకాలం పరంలో న్వర్గ(పా ప్రి ఉంటుంది. 


ధృతరాష్ట్ర (పజాగరణం రఫీ 


ఒకసారి (పహ్హాదుడి కుమారుడై న విరోచనునికీ సుధన్వుడ నేవాని కీ ఒక ధర్మ 
శాస్త్ర విషయంలో వివాదం వచ్చింది. పందేలు వడ్డిన నవాశ్ళై ఎవరు ఓడితే అతడు 
చచ్చిపొవాల్సిందె ననుకొన్నారు. ఇద్దరూ కలిసి వ్రహ్హాదుని దగ్గరకు వెళారు. |ప్రహ్లా 
దుడికీ వందెం సంగతి కూడ చెప్పారు. వారిలో విరోచనుడు తన కొడుకు. తానే 
మధ్యవ ర్రిన్నీ. న్యాయం ధర్మం ఏదో చెప్పక తప్పదు. చెప్తే తన కుమారునికి 
చావు తప్పదు. ఇదీ పరిస్థితి. చివరకు న్యాయం చెప్తాడు. విరోచనుడు తన జీవితం 
అంతం చేస్తాడు, సుధన్వుడు (పహ్హాదుని మెచ్చుకొని, వరమిసానడుగుమంటాడు.” 


విరోచనుని (బతికించమని (ప్రహ్హాదుడర్ధి సె అతడు (బతుకుతాడు. ఇది జరి 
గిందా? కథాః అని కాదు ఇక్కడ తెలియాల్సిన మర్మం, (పహ్హాదుని నడవడివల్ల 
అంత ఫలితం కలుగగలదని బోధగా తలియగలుగుతాం మనం! విదురుడు ఇంకా 
చెస్తున్నాడు... 


“పరిస్థితుల్ని చూచి పాపాలు చేయక తప్పదని అనుకొంటారు కొందరు. 
ఆలా పావంచేసి ఆ పరిస్థితుల (పాబల్యంతో నంతోషాన్ని వారూ పొందుతారుగాక .ో 
ఈ పరిస్థితి మనకు ఇప్పటికి చాలచోట్ల నంభవించిందనిపిస్తుందిః 


సభ అని ఉన్నప్పుడు ఆర్యులె నవారుండాలి. ధర్మం తెలిసినవారని అర్థం. 
వాళ్ళు ధర్మం పలకాలి, ధర్మమంటే దేనిని పాటించి నందువల్ల నిజమైనది వ్యక్త 
మవుతుందో ఆది. అలాకాకపోతె అది నభాకాదు. అందలి వారు ఆర్యులూక్షారు. 
ఒక నెపంకోనం చెప్పజడిన మాట సత్యంకాదుగ దా?“ 


నీతిపథంలో (బతకాలి. అది ఉత్తమం, శౌర్యనంపత చేత (బతికితె ఆది 
మధ్యమం. నిజం నీతి తప్పి భారవహామైన జీవనం జీవించేవారు అధములు, [ప్రపంచం 
వారిని మెచ్చదు. ఒకరినుంచి నర్యసంపదలూ సౌంది చివరకు వానికి కీడు చేసిన 
వాడి పీనుగును కసీనం కుక్కలుకూడ ముట్టవంటారు. పాండుళాజు నీకు చేర్చిన 
రాజ్య నంపదను మరచి పాండవుల్ని వదలి వేయటం నీతికాదు. 


ఈ |ఐతుకు వచ్చింది. దాంతో చేటు_పొగ డ్ర_దూషణం_త్యాగం అడుక్కు. ' 
తినటం_ఇలా సౌఖ్యం దుఃఖం వస్తూనే ఉంటయి. వాటికోనం నినృహగాని వగగాని 
పొందటం సరికాదు. చెడు రాకుండా చూచుకొనటం, వస్తె సుఖంగాని దుఃఖంగాని 
అనుభవించటం ఇదె కర్ణ మెనది. వగవన్తుండిగాక . దాన్ని తలచుకొని తలచుకొని 


గ్రిక్ల మహాభారత కథలు ఉద్యో-ద్వి | 


మాతం దుఃఖించరాదు. శరీరంలో బలం కలుగుతుంది. ఎంతకాల ముంటుండ్షి, . 
వగ ఆమ్మాతం కాలంకూడ ఉండలేదు. ఆలోచించకుండా ఉం పే కణంలో పోతుందీ, 
ఆలోచించిదాన్ని చాలాకాలం ఉంచుకొంటొు మతి పోతుంది. తెగులు పుట్టుతుండి, 
ఇతర్గను తిటటమవుతుంది. అందువల్ల అృపియం పెరుగుతుంది. అందుక్రని వగ: 
వడం [ప్రయత్నపూర్వకంగా మా నేయాలి, 


ధృతరాష్ట్రుడికి ఈ నీతుల్లో |బతుకున కుపయోగించే మాటలు బుద్దికి తట్ట 
తున్నయి. శారీరకంగా, భౌతికంగా సీతిపథం అనునరించేమాట తరువాత. బరీ 
దాంతోపాటు మననూ మంచికి మళ్ళుతున్నయి అనిపిసుంది, అప్పుడంటాడు. “నా. 
పు[తులు దుర్భృ త్తితో ఉన్నారు. నేను వారి ఉపచారాలు చూసుకొని ఉ త్రిముడైన 
ధర్మరాజును ఉడికింపచేశాను. యుద్ధం వస్తె మనకు ఓటమి తప్ప కలిగే 
దేముంటుంది." 


స్వార్థవరమె మనుతున్న మనకు కూడ ఈ ధర్మమార సూచక మెన మాటలు 
వింపే తప్ప నన్మార్గమనేది ఒకానొకటున్నదని తెలియకపోవచ్చు. బుద్దికి తెలియటం 
మొదటిస్టాయి. అది [పవరనలో జీర్ణించి అనుభూతి కావటం తరువాతి ఎత్తు. ముందు 
తెలియందె నడవడి బాగు చేయడమనే [వన క్రి అవస్తుతము అవుతుంది. అందుకని 


విదురునివంటి వారి మాటలు వినాలి. నత్సంగమంటె అదె, విని వాటిని జారవిడువ 
కుండా పాటించటం తరువాతిది, 


ఇంతకూ ధృతరాష్ట్రండు విదురుని మళ్ళీ అడుగుతాడు. “వగ అనేది 
రాకుండా నిలుపుకోవాలం టే దేన్ని ఆశయించాలి?” ఆని, అందుకు విదురుడు. 
“నియత తవమును నిందియ న్మిగహంబు 
" భూరి దయయును శాంతికి కారణములు 
వాని యన్నింటికంపె మేలైన శాంతి 
కారణము “లోభముడుగుటి' కౌర వేంద ! 


అనీ... *ఆందుచేత సీకు లోభ మేమన్న ఉంటి అది వదలివేయి.. వగ 
నశిస్తుంది.” అఆటాడు, 


ధృతరాష్ట్ర (వజాగర ణం 85: 


లోభం “న్వకీయ (వకర్షోకు సంబంధించి కలుగడంచేత మొదట వాఠణావ 
తానికి పాండవుల్ని పంపేశాడు, అందుకే వాళ్ళను చంపాలని ఇల్లు కాల్చేశాడు. 
మళ్ళీ తెచ్చిపెట్టుకొన్నా తమ సొమ్ము వాళ్ళెందుకు తినాలని రాజ్యం నగంచేసి 
ఇచ్చేశాడు. జూదం పెట్టి కా జేశాడు. 


ఇవ్పుడు కాం టాక్టు (వకారం రాజ్యం ఇవ్వటం ఇష్టంలేదు. పగతో కుమిలి 
పోతున్నాళు కౌరవులు. ఇదంతా లోభంవల్లకాదూ? ఆందుకని విదురుడొక మధ్యే 
మార్గం చెపామని చూశాడు... 


రాజ్యమివ్యక పో తెమానె వోళ్ళసు మీతో కలుపుకొని కలిసి ఉండండి. మీక 
సిరినంపదలు పెరుగుతవి, అలా ఇవ్వకపోతేకూడ పాండపులు ఊరుకోరాదా ఆన 
బోతావు! అలా ఇప్పుడూరుకున్నా ఎప్పుడో ఒకప్పుడు _ విడిగా వాళ్ళుశ్నారం టే. 
నీకు చీకాకు కలిగింపకపోరుకదా? ఈ నంగతి మరువకు. అవసరమయితే దుర్మార్గ్లు 
డయిన నీ కొడుకునె వదిలేయి. అంటే వేరు సెట్టుమని ఆర్థం, 


ధృతరాష్ట్రు)డంటాడు _..._ 
“నీవు చెప్పిన మాటలు నిర్మలములు 
నిపుణ నమ్మ త ములు రాజనీతి మార్గ 
బోధకంబులై నను బుతువిడువ 
నోపధర్మో జయతియని యుండువాడ.” అని 


ధర్మం ఎవరిపక్షంలో ఉంటే వాళ్ళే జయిసారనా అర్ధం? లేక _.ధఠ్యమం కే (పకృతి. 
లక్ష ణమని అర్థం, అదె జయిస్తుంది తప్పదు అనా? అనగా నీ వెన్ని చెప్పినా నా 
(సకృతి జయిస్తుంది సుమా అనా?.. చివరకు రెండూ అయినవిగాక. యుద్ధ మూ 
వచ్చింది ధర్మపక్షమూ జయించింది. 


“అంతేగాక ఒక వేళ దుర్యోధనుని జ్ఞాతిగనుక విడవకూడదని అన్న ట్లయితి 
ధర్మరాజూదులూ నీకు జ్ఞాతులేగదా। వారినికూడ తెచ్చిపెట్టుకొను. అందుకు కాదన్నా 
వంటే తరువాత వళ్చాతావ పడాల్ప్సివస్తుంది.” 


వాళ్లొచ్చి నీ బిడ్డల్ని చంపుతారని భయపడు తున్నావేమో. చావుకు భయ 
వడినందువల్ల వయోజన మెప్పుడూ లేదు. ఇప్పుడుకాతపోతే రేపు రుజావ్యాథులతో 


ర్ర్‌గ్‌ మహాభారత కథలు ఉద్యో-ద్వి-ఆ 


ని. సనత్పుజాతుని బోధ 


ఇని విన, తరువాత Su రాష్టుకోడు విదురునితో “నీవు చెప్పిన ర ధర్మ 
టాడు, తడు ఒక [పక్క నంతోషం ఇంకో 
వక్క అతజ్ని నమ్మ mee అనుభవిసాడు. “నీవు నీ కుమారుడిమంతనంలో 
మళ్లీ పడకుండా ఉండేకదా?' అంటాడు. 


q 
గ్‌ 
fx 
a 
[ 
పై; 
ళ్‌ 
[న 
(౫ 
? క్స్‌ 
ప! Pp 
గ్లో 
(| 


ని మనసు ఈ సిరినంపదల్లో గల ఆస్థరతను ఆలోచి 
స్తూవే వున్నది. త్రగుణాలో సన త్తగుణం పాళ్పు See wa అతడితో -పెంపొండినయి 


ళు 
వరమా; జహికారాల కంక గొపుదచే విషయం అరమయింది. అందుకని విదు 
త 3 థి 


రున్‌తో “నాకు పరమార్ష దృష్టిని కలిగంచే మాటలు చెప్పవలనిం"దంటాడు. 
థొ బి 


. దృషి ఆంకు ఐహికంలోనే మునిగిపోయే దృష్టికానిది. మునిగేదీ 
డీ మనసె, ధృతరాష్ట్రరిని మనసు ఐహికంలో మునగ 
మసంన్య క జీయము. విదురుడన్నాడు ___ 


క్‌ ఆ నీ మనసుకెజిగించటం వరకూ నేను చేయగళి 
పెన అనుభూతి కావాలి. దానిని నేను కలుగజేయలేను. ననత్పు 
జూచుడ్‌ఏతటివాడు వచ్చి ఆలా అనుభూతిని నీకు కలిగించాలిః?ి' అంటాడు, 


కాని విదురుడు అవ్వుడు ననక్సుజాతుని తలచి భక్తితో పార్దిస్తాడు. ఆ మునీ 
శ్యరుడు అప్పి కప్పుడు అక్కడికక్కడ (పత్యక్షమవుతాడు, ఆయన్ను విదురుడు 
తమ రాజుకు వరమార్థి తత్త్యం భోధ చేయాల్సిందని కోరుతాడు, అప్పుడు ఆ ముని 

పిన తత్వం ననత్సు she తత్వ (గంథమయింది. వ్యాన మహర్షి మహా 
భాకళంలో ఇలాంటి మహ త్తర తత్త విషయాలు చక్కగా చేర్చి మహోపకారం 


జనాళికి వేశాడు. శ్రీమద్భగవద్గిత _ విదురనీతులు _ ననళ్చు జుతీయము, అను 


సనళ్చుజాకుని బోధ ర్‌ 


గీతలు అలాంటివి, అవి (ప్రత్యక్షరం చదివి తెలిసి ఎజిగి అనుభూతి చేయాల్సి 


నట్టివి. ఇక్కడ మీకు చెప్పే అధికారం అవకాశం కూడ నాకు లేవు అన్నాడు 
బాబాయి. 


తెల్లవారేదాకా ఆ మునీశ్యరుడు ధృతరాష్ట్రఏనికి తత్త్వ బోధచేని, తెల్లవారే 
నరికి అదృశ్యుం వెళ్ళిపోతాడు, \ 


విదురుడు అంతా తెలిసిన వాడుగానే ఉన్నాడు. కానే ఆ తత్త్వ విషయాన్ని 
ఎందుకు చెప్పలేదు ఆని శంక. ఆయన యమధర్మరాజు అంశతో పృటినవాడు కదా 
అనిపిస్తుంది. విదురుడు ధృత రాష్ట్రంనితో “తాను మా దయోనిజాడు కావటం చేత 
ఇతర్లకు చెప్పేటంతగా తెలీ"దన్నాడు. తనకు మ్యాతం తెలుసు. 


ఆ మాటకర్ధం ఎంతో అనిపీస్తుంది. తత్త్వ విషయం కేవలం మాటలతో 
భాషా మ్మాతంగా తెలియజేయగలిగింది కాదు. ఆ ననత్పుజాతునకు దేవతలకు 
తెలియనివి కూడ తెలుసునంటాడు విదురుడు. తత్వం మాటల్లో తెలియజేస్తే తిరిగ 
(వశ్న వేసే మాటలు దొరకవు. భావ [పథానులయిన దేవతల కందని అతీత మైన 
భావమసి ఆర్థం, అందుకని (బహ్మపదార్థ త త్వ వేది ఎవరో అతడే చెప్పాలి.లేడా 
అనుభూతి కలుగ జేయాలని ఆర్థం. ఈ (బహ్మ అనే పదం శూ ద అనే పదం 
వ్యాసుడు రచించింది ఈ కులాల్లో విభేదాలు పుట్టించడాని కెనని అనటం సహృదయతా 
లోపం వల్ల, శూూదుజి అని విదురుడనటం ఆలియ జెప్పే అనుభవం లేనివాడనట మే 
గాని ఇంకేమీ కాదనిపిస్తుంది. ఈ దోషం మనలోది. భారతాన్ని చదువడానికి 
ముందె జాగతపరులమై దిన్ని తొలగించుకొంటి తప్ప అర్థం కాని ఆంధకారంలో శే 
మనం ఉండిపోయే ప్రమాదమున్నద నేది మరువకండి. 


లీ. ధృతరాష్ట్ర మనఃస్థితి మెట్లు 'నెక్కటం 


నంజయుడు రాయబారం నడిపి ఉవప్పావ్యం నుంచి తిరిగివచ్చి మర్నాడు 
దర్భారులో అందరకూ ఆ విషయం చెపాడు. “పాండవ పక్షంలో అందరి కంటె 
ఎక్కువగా శ్రీకృష్ణుడి కౌరవుల (వవర్తనను నిరసిస్తున్నాడు”. కౌరవ మవానభలో 
ఆనాడు అన్యాయానికి బలియై |దౌవది ఎక్కడో ఉన్న తనను “గోవిందా రక్షించు” 
మాడం జరిగిందంటే అందుకు తానెంతో అప్పు పడిపోయినాడట,. అర్జునుడి రతం 


88 మహాభారళ కథలు ఉద్యో-ద్వీ-ఆ 


తోలుకొంటూ తానొచ్చినప్పుడు మీరంతా ఎక్కడకు హోతారో చూసానన్నాడు. 
ఆ. అప్పు తానప్పుడు తీర్చుకొంటా" నన్నాడు. 


ఇది విని పేరోలగం విలవిలలాడిపోయింది. 


. “అర్జునుడు భీముడు మీ సైన్యాన్ని నుగ్గుచేన్తుంటే తనూకవలూ ఊచకోత 
కోనుంటే ఆవ్పుడుగాని ధర్మరాజును మీరు సరకు చేయరుగాక అన్నాడు. గాండీవం 
గుండ మెలేగాని మీ మెదళ్ళకు నంధి మాట తగులదు లెమ్మన్నాడు. ధర్మం తమ 
యందున్నది గనుక తామే గెలువడం ఖాయమన్నాడు. 


ఇది చెప్పి సంజయుడు, “ఇక మీ ఇష్టం కురువృద్ధులెలా నిర్ణయిస్తె ఆలా 
జరుగనీయండి” అన్నాడు, 


ఫీష్ముడు - నరనారాయణులు (బ్రహ్మ సభలో ఉండే మునులనీ దేవాసుర 
యుద్ధంలో విజేతలనీ పౌలోమ కాలకేయాదుల్ని గెల్చినది వారిలో నరుడనే యాతడే 
ననీ_వారిద్ద రే ఈ కృష్టార్దునులుగా వినోదార్థం అవతరించారనీ వారు దేవతలనైనా 
సాధింపగలిగేవార నీ చెస్పాడు. దీనికి దుర్యోధనుడు సెడనరి వాలకం మాత మే 
(వదర్శించటం చేత మళ్ళీ అంటాడు భిష్ముడు,_*“నీకు మేము చెప్పే హితం నెత్తి 
కెక్కటల్లేదు. నీవు దుష్టులూ కషులూ నికృషాత్ములూ సలహా చెపే వింటావు. 

వా మై టబ టి నీ 
వాళ్ళు మంచిని మాతం వదలి మిగిలినవి చెప్తారు” అన్నాడు. 


కర్ణుడు ఆ మాటకు అభ్యంతరం చెప్పాడు = సభా మర్యాద దాటాడీ భీష్మ 
డంటూ. ఆ క్షణాన తెమలవలనిన నిర్ణయం కేవలం దుర్యోధనుడి మేధనుబట్టి 
మ్యాతముండేది గాని మిగతావారి ఇష్టంతో సంబంధం లేదు గనుక కర్చుని వ్యర్థ 
[(పగల్ఫ్భాలను గూర్చి మళ్ళీ చెపాడు. భీష్ముడు_ “వీడేమిటి! ఏదో మాట్లాడుతాడు! 
ఆర్షునుడు ఎన్ని యుద్ధాల్లో విజయాన్ని గడించాడు? ఉత్తర గో[గహణ నమయంలో 
ఈ కర్షుడు లేడా? వెట్టి (పేలావనవల్ల [పయోజన మేమిటి?” అన్నాడు. [దోణుడు 
“అర్జునుడితో నమానమెన యోధుడెవడున్నాడు? ఎక్కుడయితె మాతం: ఖాండవ 
దహనం చేయించాడం టె సామాన్యుడా!” ఆన్నాడు, 


ధృత రాష్ట్ర9డు ఉత్సుకతతో అంటాడు_“ధర్మరాజు ఇక్కడి మన యుద్ద 
'మోహశరం విషరోం తెలిసి వమనుకొంటున్నాడుః ఎవరెవరి నహాయాన్ని అతడు 
తెచ్చుకొన్నాడు?” 


4 


ధృతరాష్ట్రం మనఃస్థితి మెట్లు నెక్కటం 89 


సంజయుడు ఆశ్చర్యంతో నూ దుఃఖంతోను సమాధానం చెపాడు. “ఎవరి 
సహాయషూ। అంతటి పరాకమం కలిగిన ఫీముని సహాయం; మహా పీరుడయిన ఫలు 
ణుని సహాయం; సింహనములయిన కవలు, (దౌపదీ పతులు. సాత్యకి, దువదుడు 
విరాటుడు వాని తమ్ములు, జరానంధుని కుమారుడె డె న నహదేవుడు, శిశపాలుని కుమా 
గుడు ధృష్ట కేతు, వృషభుడు, చేకితానుడు ఘటోత్కచుడు ఇలా అనేక మంది”. 


వెంటనే ధృతరాష్టుండంటాడు : 
ట్‌ 


“అబ్బో ఆ భీముని తలుచుకుంటేనే గుండెలవిసిపోతున్నాయి. అర్జునుడూ 
ఇతరగ్జూతోడ్ర తె ఇంకా చెప్పగలిగేదేముంది! మిగతా వారందరూ పాటవారె? పాండ 
వులతో యుద్ధం కులక్షయానికే రాబోతుంది. కాంతి హైందటమె మేలు, మనవారి 
వ కిష్టమయితే నేను దానికే పయత్నం చేస్తాను” అన్నాడు. 


మనవారం టె ఎవరు? దురోకధనుడూ ఆతడి బృందమూను. ధృత రాషు9ని 
బుద్దికి కిందటి రాతి సద్‌బోధ కలిగి ఉంది. మనసు పూర్తిగా మారలేదు. ఇంది 
యాది శరీరం ఇంకా మారలేదు. తన భావం సంధి చేయటమె కర్ణమనిపించినా, 
దానిని దురోధనాదుల యోజనకూ నిర్ణయానికీ లొగ్గు చేశాడు. అందుకె వ్య క్రికి 
తగిన సాధన ఉండాలనటం, ముందు బుద్ధిని నరియెన దోవలో పెట్టాలి. దానికి 
గాను ధర్మసంహితల నెజుగాలి. అలా చేసిన కొంత కాలానికి ఇది ధర్మం అది 


ఆధర్మం అని తెలుస్తుంది. ఐనా మనను ఇంకా దుష్టత్వంతోనే నిలవడం కద్దు. 
ఆప్పుడు బుద్ధిచేత మనసును నియమించాలి. ఇది సాధనలో రెండో స్థాయి. అది 


నెగ్గినప్పుడు మనను అధర్మం మీదకు వెళ్ళటం మానుకొంటుంది. ఇం దియాలు 
ఇంకా అలవాటుగా అటు వెళూనే ఉండటం సంభవం. ఎప్పటికో వాటిని సాధించాలి. 
అప్పుడు గాని శరీర మనోబుద్దులు ఏకమై చక్కని నిర్ణయాలను మనిషి అలవాటుగా 
తీసికొనడమనేది జరుగదు. నునోబుద్దుల నుద్చుద్ధం చేయకుండా Se 
నియంతణలో నుంచుమంటె అది అసంభవమని చె ప్పదగినంత కష్ట పిస్తుంది. 
ఒక వేళ హృదయ (పధానులై న్వకీయమైన మేధ లేక కేవలం తల్లి వన గురువు 
దైవం చెప్పినట్టు చేసేవారు మాతం మనోబుద్ధుల కంచె ముందు ఇందియాలను 
ఉద్భుద్దం చేయగలరే మో! ధృత రాష్టురిడు ఇక్కడ చేసున్న సాధనబుద్ధి, మనసు, 
ఇంద్రియాలను వరునగా ఉద్భుద్ధం చేయడమని ఇక్కడి బోధ. ఈ ఆధునిక 


[(వపంచంలోని మనకు కూడ అదే బాట. ఎందుకంటె ఆచారాలవల్ల చెప్పబడే 
నియమాలు మనం పాటించటల్లేదు. 


ర్ట మహాభారత కథలు ఉద్యో-ద్వీశీ 


దుర్యోధనుడు వెంటనే క ల్పించుకొన, అంటాడు “పాండవులు ఎక్కడో క 
వుల్లో జనపదాల్లో పడి రూపుచెడి వున్నారు. ఈ శ్రీకృష్ణుడు వారిని కక్ష 
చేర్చాడు. ఆ మాతానికి భయపడటం అనవసరం, మనవైపు ఈ కాంతను 
(దోణుడు అశ్వత్థామ కృపుడు కర్ణుడు ఎంత మంది ఉన్నారుః వీరిని జయించగ॥ 
గిందెవరు? పాండవులకు మావైపు చూడగలిగే శ కి ఉన్నదా? నీవు వట్టి వీదమాట॥। 
మాట్లాడకు. మనకు పదకొండు అమెహిణీలున్నయిః వాళ్ళకు ఎడు మ్మాతపే 
ఇంతకూ ధర్మరాజు తన నిశ్చయ మేం చెప్పాడు అది చెప్పనీ విందాము" ధర్మరాః 
యుద్ధం మనకొద్దని తమ్ముల్ని మాన్పించి యుండవచ్చు కదా అని దుర్యోధన! 
ఊహ బహుళ. ధర్మరాజు శాంతి న్మూతం మీద వానికి కూడ అంత ఆశ !! 


నిష్కర్షగా నంజయుడు చెప్పాడు_“వాళ్ళందర కూ కూడ యుద్దమం' లె చాల 
పెళ్ళి నంబర మన్నట్టుగా ఉంది. ఎవరెవరిని వివరెవరు ఎదిరించాలని కూడ ని 
యించుకొన్నారు. ఫీముడు నిన్నూ, శిఖండి ఖీష్మునీ, ధృష్టద్యుమ్నుడు (దోణ!. 
ఎదుర్కొనాలిట! 

ధృతరాష్టుండు _వీరినిలా పురికొల్పినవా రెవరు? 

యట్‌ 
సంజయుడు... ధృషద్యుమ్నుడు అంటాడు, 
ట్‌ 

అప్పుడు ధృత రాష్టు9డంటున్నాడు_ దుర్యోధనా, ఇది విను ;_ 

“పరిజనులకు నీకును నిద్దరలోన సగంబుసాల 

దక్క_టి నగముం గరముచితముగ బాండవ 

వరుడగు | ధర్మజునకిచ్చి (బతుకుమునెమ్మిన్‌ 


కరుండు రేచిజెట్టగ దుర్ణయవరులై న శకునిదుళ్ళాన 
నులీ నిర్ణయమె మేలనగ సీ కర్ణములకు నించు నెట్లు కార్యవచనముల్‌ 


సీకూ నీ పరిజనులకూ నగం రాజ్యం చాలు. మిగతాది పాండవుల కుచితంగా 
ఇచ్చెయి. ఇంత సేపటికి శరీర పూర్వకంగా కూడ (వాక్కు) నద్వాక్కు ధృశ 
రాష్ట్రరిడనగలిగాడు., 
ఐతె “ఉచితంగా” ఇవ్యడ మెలా ఆవుతుంది? పదమూడేళ్ళ వ్రవానం తరు 
వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి చెయ్య వద్దా? కాలదోషం పటే (పన క్తిలేదు కదా! నభ 
లెవరూ ఈ న్యాయం మాట్టాడక పోవడ మె యుద్ధానికి మూలమనిపిస్తుంది. 


ధృతరాష్ట్ర) మనఃస్టీతి మెట్టు నెక్కటం 91: 


ఇద్దరి మధ్య పోరాటం _ ధర్మవిదుడై నవాడు ఇది ధర్మమని చెప్పితే త్మ 
పోతుంది. ఆలా చెప్పే అలవాటు (పనుత కాలంలో లేదు. అందుకె నర్వతా పోరా 
టాలు ఎక్కువవుతున్నాయి. ఎవరైనా ఒకరు ఫలానిది ధర్మమని చెప్పినా, అధర్మ 
పరుగు ఇతడి మీద పెద్ద పోరాటం లేవదీసాడు. ఆ నమయంలో మిగతావాళ్ళవరూ 
అడ్డం రాక పోవటం శోచనీయం. అం ఆ మొదటివాడు కూడ ఇం కెప్పుడూ 
ధర్మం చెప్పుడాని కె (పయత్నించడు. కనీనం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడు. 
సామ్యం చెపి తననేం చేసాడో ఎవరూ అడ్డురాక పోవచ్చునని భయమే కదా! 


ఇలాటిస్టితి కౌరవ సభలో వావటంచేతనె దేశానికరిష్టంగా యుద్ధం వచ్చి. 
పడింది, ఆయుద్ధంలో కలిగిన పరిణామం విమర్శించిచూ సే బద్రి అధర్మం అని 
చెప్తన్నవాళ్ళు మాతం (బతికారు. శ్రీకృష్ణుడు, విదురుడు, భీష్ముడు మొదలయిన 
వారు, . 


ఇంతకూ ఆ నభలో దుర్యోధనుడు మాతం తాను సూదిమోపినంత స్థలం 


' కూడ పాండవులకీయనంటాడు. ఇక తనను బాధ పెట్టవద్దంటాడు. 


అదత్తాంజులు కిలా కటా ఆకటనాత్యుంచాన్నూ ల జ 


శాల కిల శిలల జన అ ఇ 


ధృతరాష్టుండు మళ్ళీ ఎన్నో చెపాడు. భీమార్థనుల శౌర్యం భీభత్స మెందనీ 
పాండవులకు దేవతల సాయముందనీ అన్నాడు. దురోధనుడు, దేవతలు పత్షపాతు 
లై నట్లయితే ఇకవారి దేవ త్త్వ మేమిటి. వాళ్ళను మేము తేలికగా జయించేస్తామం 
టాడు. తాను రాక్షసాంశ సంభూతుడని ఒకప్పుడు పాతాశలోకంనుంచి వచ్చిన 
రాతసులు 'ఘోషయమాతనాటి రాతి తనకు చెప్పటం జ్ఞాపక ముంది, తనకు తానూ 


తన స్నేహితుడు కర్లుడూ ఎంతో గొప్పవాళ్ళమంటాడు. తసకు తెలిసినట్లు గదా 
యుద్ధం ఎవరికీ తెలీదుట, 


ధృతరాష్టు9 డే ప్రీ అనలేదు. అలా అన్నా [పయోజనం కలిగె ఆదను దాటి 
పోయిందప్పటికి, భీష్ముడు ఉండబట్టలేక అర్హునుణ్ణి జయించేవాడే లేడిందరిలోనూ 
అంటాడు. కర్దుడే దుర్యోధనుణ్ణి చం పీయాలని ఇలా దుర్చోధ చేసున్నాడంటాడు. 
కల్తుడికి రోషం వస్తుంది. వెంటనే “ఇదిగో నేను అస్ర్రసన్నా నం చేస్తున్నాను 
భీష్ముడు యుద్ధంలో పడిపోయేదాకా నేను యుద్ధం చేయను” అని వెళ్ళిపోతాడు. 
ఫీష్ముడు_ “ఇప్పుడు తెలిసుకొను. కరడు యుద్ధం చేయనని వెళ్ళిపోయినాడు. నేను 
చేస్తానంటున్నాను. అతడో నేనో_ ఎవరో తెల్చుకో”మని దుర్యోధనుని హెచ్చరి 
స్తాడు... దురోధనుడప్పుడు “తాతా? మా నిర్ణయం నీతి ఆయినా.అఆవినీతి అయినా 


(ep) మహాభారత కథలు ఉద్యో-ద్వి-! 


మీ అండ చూసుకొని యుద్ధం చేయాలనె నిశ్చయించాము. క రుణించాల్సిం 


దంటాడు. ధృతరాష్ట్రడు. హఠాత్తుగా వచ్చిన ఈ వివాదానికి బాధపడి సంజయుని 
“జంకా నీవేం చెప్పాలో అది చెప్పు” అంటాడు, 


ఇదె ప్రారబ్ధ బలం. నా “కర్మ” అంటూ నెత్రి కొట్టుకుంటా మే... దాని! 
ఉదాహరణమిదె।; సంధి చేయడమనేది అప్పటిదాకా తన అధీనంలో నున్న విషయ 
ఇష్టంలేక పోవడమూకాదు. ఐనా చేయలేదు, దీనివల్ల కలిగిన ఫలితం య 
మయింది. అందుకె అతడ్ని ఎప్పుడూ మనం “దుష్టుడు” అంటూ ఉంటాం, ఫలాని 
బట్టీకదా మంచి చెడూ నిర్ణయించడం! 


ఆ సమయంలో మళ్ళీ సంజయుడు. “వాళ్ళీంకా ఎమన్నారం మే, షు 
రాజ్యం మాకిస్తె నరేనరి లేదంటే కౌరవుల మొత్తం ఐశ్వర్యాన్ని పుచ్చుకో వట 
ఖాయం అని చెప్పుమన్నారు. ఇదే నిశృ్చయ”మన్నారు. ఇది చెపే బు నమయాని! 
నభలో మిగిలింది తం|డ్రీ కొడుకూ సంజయుడూ మా(త మె. ఇంత కఠినమైన మాట 
వదిమందినోట పడకపోవటం, వారి అదృష్టం అనచ్చు నే మో. 


ధృత తాష్ట్రు)డు అడుగుతాడు “పాండవుల బలంచూసీ వచ్చావు. నున జల, 
నంగతి నీకు తెలుసు. వీరిద్దరిలో ఎవరు గెల్బేట్టున్నారో నీవు చెప్పు” అంటాడు 


సంజయుడు _ అసంగతి నన్నడగదు. స్‌ తండినే (వ్యానునే) ఆడుగు, 
ళు 
అంటాట్‌ు. 


ధృతరాష్ట్రండు నిజమెననుకొంటాడు. ఆయనే చాల నరిగా చెప్పగలిగిన 
వాడు. వెంటనే గాంధారిని పిలిపిస్తాడు. కృష్ణద్వైపాయనుని మనసా న్మరి స్తాడు, 
వీరి మనోబల కారణంగా గాని ఆయనకు వీరిపై పెగల అభిమానం అనుగహాంపవల్లి 
గాని వచ్చి [సత్యక్షమవుతాడు. కాని ధృతరాష్టు ముని (పశ్నకు నంజయునె నమా ధానం, 
చెప్పాల్సిందని ఆదేశించి, అతడికి తెలిసిన విషయం నరియైందేననీ అతడు తన 
ఎదుటనే చెప్పగలడనీ అంటాడు, అప్పుడు సంజయుడు. 


“ర్మ రెండు సేనలకూ తేడా వాసుదేవుడే! విష్ణువె 1 ఆయన పాండవుల్ల 
పవాన ఉన్నారు, ఎంత కఠిన కార్యాలనై నా ఆటలాడినట్టు చేయగలవాడు, ఆయన 
కున్న నుదర్శన చక్రం అయన మాయా బలంచేత పాండవులకున్న అన్ని అయుధా 


ధృతరాష్ట్రం మనఃస్థితి మెట్టు నెక్క_టం ర్ట 


ల్లోనూ వ్యాపించి నిలిచింది అనేది తెలిసికొనాక్సిన నంగతి. నమన జగాలకూ 
విష్ణువే యైన ఆ శ్రీకృష్ణుని పోల్చితె అతడె ఎక్కువ అని చెప్పాలి. 
ధృతరాష్టు9డు, “విష్ణుని గూర్చి నాకు విశదీకరంగా చెప్పాల్సింది” అని 
అబ ణ 


ను! 


(పార్టిస్తాడు. అందుకు సంజయుడు, “వ్యకికి సా త్రిక రాజసిక తాముసికాలనే 
మూడు గుణాలుంటయి, వాటి పాళ్ళు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఏది 
ఎక్కువగా ఉంటే ఆ మనస్థ త్తం అతడికి ఉన్నదంటూ ఉంటాం, న త్వగుణం 
ఎక్కువ చేసి విషయ విమర్శనం చేసి జ్ఞానం పొందితె._ముందు బుద్దీ, తరువాత 
మనసూ ఆ పెన ఇం|దియాలూ శుద్ధ మె ఆ... భగవంతుడె నర్వత ఎలా వ్యాపించి 
ఉన్నాడో అవగతమవుతుంది. ఆప్పుడే ఆ విష్ణు నెజుగటం ! ఆడి విద్య, మిగిలింది 
ఆవిద్య, కేవలం విద్యవల్ల నె విష్ణు నెరుగాలి 1" అంటాడు. వ్యాసుడు ఆద౭తా నత్య 
మని స్థిగమని చెప్పి ఆశీర్వదిసాడు. 


దుర్యోధనుడు మాతం ఉపద్రి యేమైనా అర్జునుని 'స్నేహితుడయిన శ్రీకృష్ణుని 
' నేన్ను సేవించే పనకే లేదంటాడు. 


— ఇది ద్వితీయాశ్వాసము కా 


WACO 


ముహాభారత కథలు 
ఉన్యోగపర్వం_తృతీయాక్వానము 
1. సంధి|పయత్నం 


నంజయుడు ఉపపావ్యానికి వచ్చి పాండవులతో సంధి విషయం మాట్టాకి స్మ 
౧ 
పోయిన మరునాడు ధర్మరాజు సహోదర నహితంగా (దౌపదిని వెంట బెట్టక్షా 
(శ్రీకృష్ణునింటికి వెళ్ళి ఆయనతో సంపదిస్తాడు. 


“కృష్టా : మా తండి తరువాత తండంతటి వాడివి నీవు. ఇప్పుడు నీ సప 
యం మా కవనరమెంది. దుర్యోధను డవినీతిపరుడు. నీవు మా మధ్య సంధి శే! 
టట్టయితె మా పాలికి వచ్చిన రాజ్యం మేము సుఖంగా అనుభవిస్తాము, నిన్న 
నంజయుడెలా మాట్లాడేడో నీకు తెలిసే ఉంది. రాజ్యం మ్మాతం ఇవ్వడట ! సా త్రిక 
నంవన్నులమై మేము మ్మాతం యుద్ధానికి గడంగరాదట ! 


“నేను మా అమ్మనీ బంధుజనాన్నీ నంతోషింపజేయాల నే ఉద్దేశ్యంతో నం 
చేసికొని పాండవులం కౌరవులం విడివిడిగా (బతుకుతూ ఎవరి సాధనలు వారు శేసికో 
వచ్చుననే భావంతో ఐదూళ్ళ మా అయిదుగురుకూ ఇచ్చి వేయవలసిందని ఆడి గేను.* 
ఆ మాతం దుర్యోధనుడు తన అధికారాన్ని వదలుకోలేడా ? మేము మంచివాళ్ళమనీ 
వాళ్ళు చెడ్డవాళ్ళని ఎవరికివారు అనుకొంటూ ఉంటాము, మమ్మల్ని ఆ ఐదూళ్ళలో 
వదలి వారు వారి మంచిచెడులను చూచుకోరాదా ! ఒకరి నొకరు చంపుకోవలసిన 
అవనర మేమిటి ? పగ అనేది వదలి ఎవరి పనులు వారు చేసికోవచ్చునుగదా ! 


“కాంతి కావాలయ్యా ! పగ కాంతిని నాశనం చేనుంది, నంధి దాన్ని సమ 
కూరుసుంది, అందుకని కాంతి కలిగింపవయ్యా ఖో 


అక్కడకు వెళ్ళి మాయందు వత్షపాతంతో మాట్లాడవద్దు. వాళ్ళకూ మాకూ 
సమమైన హితం కలిగే విధంగా సంధి చేయాల్సింది, 


నీ మాటలకు దుర్యోధనాదులు పరుష వాక్యాలు పలుకటం కదు. కురువృదులు 
చెప్పే మాటలనతడు వఏననివాడు కావచ్చు. ఐనా మనం, ఆ సలహా వింటున్న 
వాళ్ళంగానూ వాళ్ళు విననివాళ్ళుగానూ (ప్రపంచానికి అవగతం కానిచ్చి, కురువృద్ధు 
లేంచెపి తె దానికి ఒప్పుకొని రావటం మేలకదా అంటాడు. ధర్మరాజు ఒకవేళ మా 


నంధి [యత్నం 95 


పి త్రం్యడే అవినీతిపరు డై మాట్లాడినా నీవు విజృంభించి మాట్లాడి సంధి చెడగొట్ట 
వదు సుమా; నీవే ఈ తతనారాపిక తగిన వాడవని నాకు 'శలునుగాక. ఇన్ని 
చికు గ్రాలు లొలగింవగలిగేది సీ ఒక్కడ వె. 


కాని నాకొక్క టే భయంగా ఉంది. సీవు శాంతుడవై [ప్రవర్తించినా కుటిలా 
తులు కావటంచేత దుగోధ నాదులు సీకు కష్టాలు తెచ్చిపెటారో ఏమో! నిన్ను 
వంకు ఆసంకటాలు నీపరం చేయటం నాకు హితవు కావటళ్లైదు __ అన్నాడు 
ధర్మరాజు, 


అందుకు శ్రీకృష్ణుడు ఆ దుర్యోధనాదులే అలాంటి పని చేసారనీ వాళ్ళ 
దుమోత్ములనీ ఆనుకొంటున్నావా ధర్మరాజా ! ధృతరాష్టు9డూ అలాంటివాడే! వారి 
3 టి 
వణాన భీష్మ [దోణాదులున్నారని వారు రొమ్ము విరుచుకొని ఉన్నారు. కష్టం లేకుండా 
రాజ్యం వళపరచుకోనిసారా ? వాళ్ళు అధర్మానికి వెనుకాడనివారుకదా ! ఆందు చేత 
ఈ నందికి ఒప్పుకోరు, 


శ్రీకృష్ణుడిక్కడ ఒక లోక విషయం (పస్ఫుటం చేస్తున్నాడు. ఎవరి బతుకు 
వారు _బతుకుతాము ఆస్తి విడగొట్టుకొని_అని ఆలోచించటం పగలేని వారు అను 
కౌ నేమాట. అనగా కలిసి ఉండాలనేవారు ఆత్మీయత కలవారనాలనిపిస్తుంది. ఇక 
దుర్వృతులె'న దుర్యోధనాదులకు సద్వృత్తులై న పాండవులంటేనే పడదుకదాః 
ఇద్దరూ ఒకే రకమెన ఆలోచనగలవారయితె నంధి కుదరవచ్చుగాని రెండవ పక్షం 
వాదినెలాగయినా నశింప చేయాలనే వారితో ఎలా నంధికుదురుతుంది? కుదరదు. 
ఈ లోక విషయం ఆధారంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా ఈ సంధి కుదరదని చెపు 
తున్నాడు. 

ఎందుకు వారంత చెడ్డవారంటున్నాడీ శ శ్రీకృష్ణుడ నేదికూడ ఆయన మాటల్లో 
మశ దమవుతుంది. “ దోణభీష్మాదులు చూస్తుండగా సభలో మీకెంత కీడు తలపెట్టా 
రానాడు! మీరు అరణ్యానికి వెళ్ళేటప్పుడెలాటి మాటలు ఆ దుష్టచతుష్టయం మాట్టా 
డఊనారట! అలా చేసినందుకు సమ స్త జనులూ వారిని ఎంత తిట్టకొంటున్నారో 
సొకు తెలీదా ? జనుల తిట్టకు గురియయేవారు దెవోపహతులే అవుతారు. వారు 
ఆప్పటికే చెడినవార నాలి, కూరాత్ములు వాళ్ళు. వాళ్ళను నకింపజేయటం ఆవశ్య 
క్‌ రవ్యం. వారియందు నీకు. ఆనగా స క్త్వపూద్ణుడ వైన నీకు _ బంధుత్వ మేమిటి? 
అన్నాడు. 


96 మహాభారత కథలు ఉదోర-తృ.8 


“నేను వెళాను, నీ మంచితనం (పస్ఫుటమయ్యేటట్లు కౌరవ సభలో మాట్లాడ 
తాను. ఆ దుర్యోధనుడు (బతికున్నంతవరకూ భూమి నీకు పంచి ఈయడమనె! 
ఉండదు. కచ్చితంగా యుద్ధం వచ్చితీరుతుంది. అందుకు [పయత్నాలు చేస్తూ 
ఉండండి సుమాః” అన్నాడు శ్రీకృషుడు. 


ఫీముడు శ్రీకృష్ణుని మాటలను విచ్శితంగా విన్నాడు. మహాయుద్ధం జరిగి 
వంశ నాశనము కాబోతుంటే ఎలాగయినా సంధికి [వయత్నంంచేన్‌ [(పజానాళం తొల 
గించాల్సిన సమయంలో శ్రీ కృష్ణుడింత కచ్చితంగా యుద్ధం వచ్చేది ఖాయమని 
చెప్పటం చ్మితమనుకొన్నాడు. ఈయన నిజంగా ఈ మాటలు చెస్తున్నాడా ! కేవలం 
దుర్యోధనాదుల మన నత్యాన్ని దూషించడానికి మాత మె అన్న మాటలా ఇవి? 
అని నందేహపడ్డాడు, 


భీముడంటున్నాడు, “శ్రీకృషాః యుద్దం వస్తోంది_వస్తోందని మమ్మల్మి భయ 
పెట్టుతున్నావటయ్యా! నీవన్నట్లు _నాకు తెలుసు నీవు చెప్పిన మాటనెలాగో ఆ 
పాపాత్ముడై న దుర్యోధనుడు వినడు, నాకు ఆతడంటే ఎంతో అయిష్టం, ఇఐఅనానరె 
వంశనాశం కారాదనే లక్ష్యంతో _ఫోనీ ఆ ధృతరాష్ట్రు9 డు చెప్పిన ప్రే అసి విడ 
కొట్టుకోకుండా నే ,సాలూనిరూలా కలిసి [బతుకుదామనిపిస్తుందిగాక. ఐనా ఆలా 
ఉన్నరోజుల్లో పూర్ణం వాడెంత దుర్మార్గం చేశాడో ఎరుగుదువు కదా. ఎమెనా ఇలా 
చెప్పువారితో:= అన్నదమ్ములం. ఒకరితోనొకరం పోట్లాడుకొని ఇతర్త గేలిని 
పొందటం నబబుకాదని చెప్పు. a 


_ో 


శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయినాడు. భీముడిలాటి మెత్తటి నండేశం పంపు 
తాడని తాననుకోలేదు. మన కనిపిస్తుంది. _ “శ్రీకృష్ణుడు భగవానుడంటారు. 
వీముడు రజోగుణం కలవాడు కదాః కనీసం భీముడి సాత్విక ఆలోచనైనా 
శ్రీకృష్ణుడికి లేదా? అలా ఆశ్చర్యపోవడ మెందుకు” అని, శ్రీకృష్లుని తత్వం వయ 
పాత రహితమైన తత్త్వం, భారతయుద్ధిం అయిపోయింతర్వాత తాను ద్వారకకు 
వెళ దోవలో ఉదంకుని ఆశ్రమానికి వెశే_ ఆ ఉదంకుడు అడుగుతాడు. “బంధు 
వులందర్నీ చంపించావా” ఆని, అందుకు చక్కగా నవ్వేసి “అవును। వాళ్ళు 
వాళ్ళ కర్మవళాత్తూ వాళ్ళు యుద్ధంలో చచ్చిపోయారు!” ఆంటాడు. అదె అతిడి నిజ 
మైన మనఃన్థితి. ఐతె మరి ఖీముడ్ని యుద్ధానికి పోద్భలం చేయజూన్తున్నాడేమని 
మళ్ళీ సందేహం కలుగుతుంది మనకు, ఎందుకనం టే యుద్ధంవచ్చితీరే అవకాశ 


సంధి (వే యత రం 97 


మున్నట్లు అతడికి తెలును. దానికి ఫీమార్దునాదులు సుముఖంగా ఉండాలిగనుక 
వారి బుద్ధిని (పబోధింపజేనున్నాడు, యుద్దం [పారంభింప జేయటంకాదు. ఆది. 


ఎప్పుడో “పారంభమయింది పద్ధెనిమిది అ హం బలం సమావేశమె ఉండి కురు' 
మేత ప్రాంగణంలో. - 


ఆశ్చర?ంతో శ్రీక ఎపుడు మాట్లాడుతాడు *బ్షదేమిజి; వీముడిలా మాట్లాడటం 
వింగగా ఉండ! యుద్ధినుంపే ఎంతో వ మక్కు_వగలిగిన ఇతడు అన్నగారికి రాజ్య 
సంసిద్ధి కలుగువేయాలి అనేమాటను వదలి ఇలా పిరికివానివలి మాటీడుకున్నా 
డేమి?'' అంటాడు. ఫీముడ ప్పుడు..." అను, ఆను, అలాగే,అను, ౮ డంలో [వతావం 
చూపి “అప్పుడేమన్నా వయ్యా? అని 'రెట్టిస్తానుగాక”' అంటాడు. శ్రీకృష్ణుడు ఇంకొ 
నిశిత మైన విధంగానే మాట్లాడుతూ, ' స్టో “అర్జునుడు యుదంలో నా నహాయం కోరి 
నాడులే, మేమిద్దరం యుద్దార్థులం. సీకోనం ఇమ శ పడ్డాములేవయ్యా 
బాబూ! వ ఖముడికి సంతో మహాకోపం పన్తు EE , మీరిదరే 
యుద్ధం చేయగ లవాళ్ళు కాబోలు. ఆలా మీరు యుద్దం es మిక్‌. 
చూస్తాము లే” అంటూనే ఫీముడికి కోవం పెరిగిపోయి" యుర్ధ్య వలో *శేనిలా చే ఇస్తా సాను 
అలా చేస్తానంటూ గంథగజ[పకరాల్ని చం పేసాను. క్షే తువుల్ని చంపే పేస్తా సహె”నంటాడు. 
అప్పుడు (శ్రీకృష్ణుడు తగ్గిసవాడై “నాకు ఇెలీదుటయ్యా న్నీ [వకాపం ఊరికే 
అన్నా నుగాని” a "మాకు యుద్ధ విషయంలో కుదురు సీశే గదయ్యాః!” 
అంటాడు. 


అప్పుడర్జుసుడు . -మాట్లాడుతాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు భగవంతుడేననే 
నమ్మకానికి దగ్గరగానున్న మన న్తత్వం కలా అంరుకని ఆయనతో “నీవు 
కాబాలనుకుంటే యూ యుద్ధమ నే కేకు రాకుండా చేయగలిగినవాడివి. అలాంటి. 
వాడిని “సంధి ఎలా అవుతుంది? కానేకా”దన్నట్టు మాట్టాడావు! మా మీవగల వత 


పొతంతో మేమనుభవించిన కష్టాలు తలచి అలా అసి వటావ్లో ఆంటున్నాడు* 
“ఆయిందేదో అయింది. పడ్డ కష్టాలు వెళిపోయినయి. ఇమ్వుడు నందిచేసే మార్గం 
చూడు” అలా మంచిదికాదనే చి త్తం సీకుంటె స్పష్టంగా చె చెప్పేయి, ఈ పువధివర్దని+ 


సివు చెప్పటం మేమువినడం ఇది కొ. త వి విషయ మేమీకారు గా అన్నాడు. 


అందుకు శ్రీకృష్ణుడు- “నీ. ఛీ, ఆదికాదయ్యా నా ఊహా. కృషిచేసి bre. 
క్ష రవ్యం వదల్‌ పెట్టడానికి ఎ వీల్లేదు. సంధి చేయడానికీ వెళ్ళాల్సిన 2. వెళాను. కాసి 


మహాభాతర కథలు ఉద్యో-త్పలో 
కలిగేది 'దెవంవల్ల నేన నేది 


g§ 
ఒకటి జాపకం పెట్టుకొను. ఏ కృషిక యినా ఫలితం 
Cy 
మరువకు"మన్నాడు. 
ఇంకా అంటున్నాడు. “కారవులు సంధి కొడబడేవాళ్ళే అయితే, పుట్టిన ప్పటీ 
నుంచీ ఇప్పటివరకూ ఇంతటి పాపాలు చేస్తుండేవారంటావా?” అతలా ఉంచు, ఉత్తర 
గోోగహణ నమయంళతో భీష్ముడు సీ విజృంభణం చెప్తూ రాజ్యం పంచి కొరవ 
పాండవులు ఏలుకోవడం మేలని చెప్తే దుర్యోధనుడేమన్నాడో విన్నావుక దా! “నేను 
రాజ్యమీయను-నూది మోపినంత యినా యోయిననలేదా? అందుకని సంధి పొనగ 
దన్నాను-ఐనా పోయి మాట్లాడి, కనీసం వారి బలాబలాలేవో చూసివసానుగాక = 
ఆన్నాడు శ్రీకృష్ణుడు. 


'పయత్నానికి అవకాశమున్నదంళే శ్రీకృష్ణునికి చేతకానిది లేదని పాండవుల 
నమ్మకం, అందుకని నకులుడు “శ్రీకృష్ణా సీ చాకచక్యం మాకు తెలుసు. స్‌వు 
వెళ్ళి మాట్లాడినట్టయి తె నంధి కుదురుతుందని నా నమ్మకం, అక్కడి పెద్దలనంద 
ళనూ న్యాయమైన దోవకు తేవలసింది" అంటాడు... 


నహ దేవుడు మాతం త్మీవంగా లేచి చెపాడు. ఇప్పటివరకూ మహాయోధు 
లైన యుధిష్టర భీమార్జున నకులుల మాటలు వింటున్న యోధవరులు నిటూర్పులు 
విడునూ నీళ్ళు చప్పరిన్తున్నారు. ఇప్పుడు సంధేమిటి నా మొఖం అంటూ, ఇప్పుడూ 
శవా దేవుడు చెప్పేమాటలో మహోత్సాహులై శభాష్‌ అంటూ వికసిత ముఖాలు కల 
వారవుతారు. నహాదేవుడంటాడు.. “ఈ పీచ్చి మాటలన్నీ ఎందుకు. మనమేమెనా 
ఆడుకో. పటానికి పోతామా కౌరవుల దగ్గర కి? ఇలాటి పాడుపని చేయాలని మనం 
ఆరంభిస్తే మన చుట్టూ ఉన్న ఈ యోధవరులు, ఆలోచనా పరులు ఛీ అనరా? ధర్యం 
ధర్మమని ఒక వేళ నంధికి వెళ్ళినా వాళ్ళ దృష్టీతోనై నా ఆనంధికి ఒప్పుకొన్నా ఆ 
ఇజప్పందం నిణుసుందంటావా? అబద్దం, నేనన్నానని అక డిలా చెప్పు శ్రీకృష్ణా? 
జూం టాక్టు (సకారం మా నగం రాజ్యం స్‌వు పదమూ డేళ్ళుంచుకొనటం. మేము 
అర టా వ నా యా ల టీ ల 
స ష్టం టే , ఎలా ఉ-టుంది? 

నూయలు పన్నడం మానెయ్యి. జ్మాగతి అని చెప్పు” అన్నాడు. 


న. (బౌవది శ్రీకృష్ణునితో ఆంటుంది. “ఐదూళ్ళయినా చాలని ధర్మ, 
భూజా అడగడ మేమిటి: వీరిబలం వాళ్ళకి చాలనిదని అందరూ అనుకోరా? వాళ్ళని 


సంధి పయత్నం 99 


ids భయమా వీరికీ, ఎందుకంత తక్కువవరచుకొన్నారు వీరిని వీరు? 
వాళ్ళ అవికూడ వీరికి ఇవ్వమన్నప్పుడై నా యుద్ధం చేస్తారో చేయరో వీరు! నేను 
టల అన్నానని మీ మంచితనాన్ని త్యాగం చేసి అవ|పథ పడకండినుమా। చేతనయి 
నంత మట్టుకు_మనకూ క _కవ్యమైన పని జరిగే వీలుగానూ ధర్మస్థితికి వ్యతిరేకం 
శేకుండాను నంధి నడపాల్సిండి. 


.. నన్నెంత దైన్యస్థితికి తెచ్చారువారుః ఏక వస్త్రనయినదాన్ని పట్టి దాసినని 
సభకు తెచ్చాడా దుళ్ళాననుడు. ఈ వెంటుకలు పట్టి ఈడ్చి కెచ్చాడు. ఇప్పుడు 
'నంధి చేని వాళ్ళతో కలిసి మనవలసిందని మీఠంటే 'ఓవో నేను కోడలుగా వెళ్ళనా 
అక్కడకు దాసిగా వెళ్ళనా? అది నిశృయించండి ముందు! నా కడుపులో మండు 
' తున్నది |కోధాగ్ని_దానిని ఆర్చగలిగేదెవరు? దుస్ససేనుని శరీరం తునియలు 
'తునియలుగానయి రూవంచెగిపోయి ఉన్న ప్పుడుకాక మరొక మార్గంద్వారా ఈ 
| అగ్ని చల్దారుతుందా? ఇంత అఆలుకను అగ్నిని మూటగట్టినట్టు ఒడిగట్టుకొని 
న్‌ “దినిని ఆర్ప లేకపోతే ఈ భర్తల తేజన్సు ఎందుకింకా?" ప 


శ్రీకృష్ణుడా మెను ఓదార్చి “నీవేం దుఃఖపడకమ్మా ! కౌరవులెలానూ రాజ్య 
_మివ్వరు, యుద్దం వచ్చితీరుతుంది. ఇంత అధర్మపరులకు శుభ మెలా కలుగుతుంది? 
. (బహ్మవారికి యుద్ధంలో చావునే (వాసి పెట్టాడు” అంటాడు, 


శ్రీకృష్ణుడు నంధికిగాను పురానికి ఎప్పుడు బయలుబేరాలో కూడ ధర్మరాజే 
తారాబలం లెక్క చూసి నిశృయిస్తాడు. అది మరునాడే ఆయింది. 


ఆనాడు శ్రీకృష్ణుడు కాలకృత్యాలు తీర్చి నూర్యోపాననచేసి, అగ్ని నారా 
ధించి మం[తాతతలూ దర్భలూ తీసికొని, సాత్యకికి కబురంపీ మాట్లాడుతున్నాడు. 
"'సాత్యకీ ! నీవుకూడ నాతోబాటురా. దుర్యోధనుడు దుష్టుడు. అందువల్ల చ|క్రాయు ' 
ధాలుకూడ రథంలో పెట్టించు” అన్నాడు. నూతుడ్ని పిల్చి రథం సిద్ధం చేసి 
గరుడధ్వజం ఏర్పాటుచేసి తెమ్మన్నాడు. మంగళ తూర్యాల మధ్య రథమెక్కి. 
వీడ్కోలు ఇచ్చేవాళ్ళను నంభావించి బయలుదేరాడు భగవానుడు. 


ధర్మరాజు అప్పుడంటాడు. కృష్ణా సీవు వచ్చావని తెలిసి మా అమ్మ కుంతి, 
పోయిన (పాణాలు కూడుకొని వచ్చినట్టు లేచి ఎదురుచూస్తూ ఉంటుంది, ఆమెకు 
చెప్పు_..“పాండవులం ఆర్గర మమ్మా” అని. ఇన్నాళ్ళు ఆమె వడిన కష్టమంతా. తీరి 


160 మహాభారత కథలు ఉదో్యో-ళ్ళం-। 


పోయేట్లు “మెను ఆడరించిరా" అని కన్నీరు కార్చుతాడు. ఇన్నాళ్ళూ పొలళీ 
పడిన 'బల్లిలా ఆమె ఉంటూ ఉంది అక్కడ బహుశ నంటాడు, దిక్కులేని దాని? 
అకడ. ఆమె పడుంది. “చూడు కృష్ణా. కష్టాలు తీరే నమయం నసోందని చెప్ప, 
ఆమె ఎప్పుడూ “అన్ని టికీ కృష్ణుడే ఉన్నాడు ఆంటూ పతం ' అన్నాడీ 
ధర్మరాజు, 


అరునుడంటాడు. కౌరవులు “నమ్మ తితో కార్యనిశ్చుయల” చేశారా న రేసీ 
fb 
లేకపోతె నప్పుత మితంగా_నద్దెన నందణ (గొచ్చిపొతుదున్‌ అన్నానని చెప్ప 
ఆటాడు. ఈ మాటలకు భీముని శరీరం ఒక్కసారిగా ఉబ్బిపోతుంది. “అమో? ఆగి 
(బవ్మో౦డఐ దద్దరిల్రేటట్లరుస్తాడు. ఆందరీకీ నవ్వుముఖాలు (పన్ఫుటించినయి. 


రథాలు బయలుదేరి వెళుతున్నాయి. ఎంతో దూరం వెళ్ళిన తరువాత + 
భగవానుడి రాకకోనం నారద జమదగ్ని కణ్వాది మహామునులు అక్కడ వే! 
యుండటం కన్పడుతుంది. వెంటనే (శ్రీకృష్ణుడు రథందిగి వారికి నమన్క రెం 
కుశలమడిగి ఇలా వచ్చారేమంటాడు, అందుకు నారదుడు “పుణ్యాత్మా నీవు 
కౌరవ నభలో ఎలావలుకుతావో ఆ తీరు తెలియాలనే ఉద్దేళ్యంతోనూ, భీష్మాడు 
లెకా వింటారో చూడాలనీ ఉండి మా కందరకూ. మేమూ ఈ రాయబారం చూడ 


టా స భగవానుడు “ఆలాగే_..జలాగే రండి తప్పకుండా. 


వెళ్లామా?” అన్నాడు. నారదుడు అయన్ను దీవించి “మీరంతా పదండి. మేము చేరే 
ఆక ,_డకు శేరుకుంటాము” అని శ్రీకృష్ణాదులను పంపివేళాడు. 


రం ఆల వీ /| ఇ 
ఎల్లప్పుడు న తంలో ఉంటూ (బతుకుతున్నవాళ్ళీ బుషులు కృష్ణుడూ అంబే 
నని వారికి తెలుసు, ఈ తామన రాజసాల వలయంలో శన్నప్పుడు నత్వువూరు 
ద శ: —__ 
ఛా డు “వీ ey అళ్య 
లలా మాట్ల డుతార నది తెలియాలని వారి ఆశయం. ఆ రాజసం తామసం వచ్చి 


ఆయన్నూ ఆవరి రిస్తాయా కా? లేక ఆయనే వాటిని తెచ్చి ఉపయోగిస్తాడా అని తెలియయా 


అని ఆలా వస్తామ న్నారు, 


PRS 


శ్రీక న్‌ దౌత్యజలగమంతా కుశ స్థలం చే రేటవ్పటికి సాయంకాలమయింది. 
అర్షడీ (బాప హ్మణులెదుషు వచ్చి ఆరా| త్రికి తమ. ఇదిడకు రావలసిందన్నారు. 
బ్‌ ౧ 
శ్రీకృష్ణుడు మాతం విశాల స్థలంలో డేరాలు వేయించి తనవారినంతా ఉండండని 


సంధీ [ప్రయత్నం tli 


చెప్పీ తానూ సాత్యకీ మొదలయిన ముఖ్యులు సమయోచితంగా ఆహ్వానించినవారిని 
గొరవించి (పవర్తిల్దారు. 


అ శ్రీకృష్ణుడు తమతో మాట్లాడ్డానికి వస్తున్నాడన్న నంగతి ధృతరాష్ట్ర)నికీ 
ధార్రరాష్టు9లకూ తెలిసింది. ధృతరాష్టుండు భీష్మాదులనూ కర్గాదులనూ కూడ పిలి 
పించి “సర్వలోకాభిగమ్యుడై న ఆ మహానుభావుడికి మనమభిగమ్యుల మైనామిప్పుడు. 
అయనకు సంతుష్టి నెవరు కలిగిపై వారికి శుభమంటారు. అందుకని ఆయన్ను 


నమాదరిం చే (పయత్నాలుచేసి గృహాలంకరణాది మంగళ (పకారాలు జరుపాల్సింది. 


అతడికి మనమీద (ప్రియం కలిగేటట్టు (పవ ర్రించాల్సింది" అంటాడు. అందుకు 


సీష్మాదులూ నంతోషిస్తూ అంగీకరించారు. కర్ణాదులూ వారి కారణాల ఆధారంగా 
వొరూ అంగీకరించారు, 


ధృతరాష్ట్రుడు విదురుని పిల్చి కృష్ణుని కెన్నో వివిధ మణిమయ రధాలు, 
జవనాశ్వాలు, భదసామజాలు, రత్న విభూషణాలు, దాసీ నివహాలూ, ఇస్తానంటాడు 
వెంటనే విదుకుడు ధృతరాష్ట్రుని రాజసిక దానవృ టిని కనిపెట్టి “రాజా పాండవులకు 
ఐదూళ్ళివ్వనన్న లోభివి శౌరికి ఇవన్నీ ఇస్తానంటున్నావు! లంచమిద్దామని అంటున్నా 
వల్లె ఉంది. నీ వెంత చేస్తే మాతం అర్జునుడ్ని వదలి శ్రీకృష్ణుడు వసాడనుకొన్నావా 
మనవై పు! అసంభవం. అతడు మనవద్ది కెందుకు వస్తున్నాడో తెలిసి ఆ పనిని 
వంచింపకుండ నెగ వేర్చుటం అతడికి (ప్రియం చేయడమవుతుంది సుమా ౯” ఆన్నాడు 
ఖీష్మడు.._ నీ వేమిచ్చినా ఈయకున్నా కేశవుడైన శ్రీకృష్ణుడు తన పంథా మార్చు 
కొనేది ఉండదు. ఆయన నారాయణుడె అతడు చెప్పింది విని నీవూ వీళ్ళూ ఆ 
(వకారంచేస్తే పగ తొలుగుతుంది” అన్నాడు. దుర్యోధనుడు “అది జరగనిపని. 
ఆయన సగం రాజ్యాన్ని పాండవుల కిమ్మంటాడు. నేనొల్లను. ఆదలావుంచి నేను 
శ్రీకృష్ణుడి. ఇక్కడి వాణ్జీక్కడ బందించి వేస్తాను. అప్పుడు హెండవులు రెక్క 
లూడిపోయిన పకులయిపోతారు” ఆంటాడు. ఫీష్ముడు ఆది సె నాశనానికి నివు 
నేసికొనేవని అని హెచ్చరించి ఇలాటి మాటలు నేను విననంటూ వెళ్ళిపోతాడు. 
ధృత రాష్టుడు దుర్యోధనుని మందలించి ఇలాంటేవ ఆలో చించి నిశ్చయించినప్పుడు 
జీయాల్సినవిగాని, మనసులో ఊరికే పిటిని ఆలోచిస్తూ ఉన్నావంటే ఆయన చెప్పి 
నట్లు చేటుమూడే పనులు చేసి వేయగలవురాః ఇలాంటివి తల బెట్టకు, దూతను కల్లా 
అవమానించడం ధర్మంకాదు” అంటాడు. 


102 మహాభారత కథలు ఉద్యో. తృ. 


మరునాడు శ్రీకృష్ణుడు పురంలో ఆహ్వానితుడై షా (పాసాదాలకు వెళూం? 
(వజలు మిద్ధెలెక్కి చూస్తున్నారు. - ఈ మహారాజకీయ వే లేనా ee అ 
కొన్నది. బాలుడుగా పూతనాదుల్ని చంపింది! రోటికి కట్టబడింది ! కంసుని చంప 
దిన్నీః వెన్నలు దొంగిలించింది ! ! అంతేగాక “శుతి శిరోభాగముల దన సుభ 
చరణ నరసిజామోదమును గూర్చు చతురుడితడె?'' అంటున్నారు. శ్రీ కృషుక 
కేవలం పరమాత్మేనని గోకుల బృందావనంలో వాళ్ళకు తెలుసు. మధుర వానుల$ీ 
తలును. ఆయన మహత్తరమైన శ కిగల మహానుభావుడనీ భగవంతుడే అయియుం! 
వచ్చుననీ ద్వారకావాసులకు తెలుసు, కురుషేత వాసుల్లో అతడు రాజకీయ వే 
ఆనే నంగతితోపాటు ఈయన భగవానుడే అనే [పధ మాతం తెలిసి ఉన్ని, 
న్వయంగా తెలీలేదు. ఆయన హఠాత్తుగా ఏ విశ్వరూవమో చూపిసె “ఓహో 
ఈయన భగవానుడేగనని విశ్వసించడానికి తగిన [పవృ త్రి ఉందన్నమాట. మ! 


మయితె ఇంతకాలమయింతరువాత వుట్టిన కారణాన అదంతా ఇం|ద జూల మో 
మెన్మరిజ మోన నే అనుమానంపడే ఆవకాశం ఉంకచ్చుగాక. 


శ్రీకృష్ణుడ్ని ధృతరాష్టాందులు ఆహ్వానించి ఎదురేగి తెచ్చి అ ర్ల్యపా ద్యాడ 
లచ్చి అర్చిస్తారు! శ్రీ కృష్ణుడు వారిని మెచ్చుకొన్నవాడ్లై తాను విదురునింటి! 
పోయివస్తానని చెప్పి వెళాడు, విదురుడు భోజనం తన ఇంటో ఏర్పాటు చేస్తానంశే 


౧ 
నరేనని వెళాడు కుంతి ఇంటికి. ఆమె అకుపూరిత నయనాలతో వచ్చి ఎలుగా | 
ఏడుస్తూ 


శ్రీకృష్ణుని కౌగలిస్తుంది. ఆయన ఆమెనోదార్చుతాడు. 
ఆమె అంటుంది...'కృష్ణా నా బిడ్డలు నీ శిక్షణలో పెరిగినారు గనుక పుణ్య 
వరులూ శూరులూ అయి ఉన్నారు. కాని నన్ను ఇక్కడ వదలి అడవృులబడిమోయి 
నప్పుడు నా హృదయాన్ని వాళ్ళతోపాటు తీసికొనిపోయినార నుకొ। 
' కులానగ ఉన్నారా? నా కోడలికి నా కొడుకులకంపె నావయిసె 
ఎన్ని ఇడుములు పడింది!” 


వాళ్ళు ఉం 
క్కువ భక్తి ఆయె 
కంటనీరు కార్చుతున్నది కుంతి. తనవారి పూర్వ శాధ 
లన్నీ వర న్మగుచ్చి వ్మాకుచ్చింది, చివరకు ఇదంతా ఒకటీ. ఈ పదమూ డేళ్ళూ ఈ 
నావకొడుకుల అధీనంలో ఉండటం ఒకటీ నాకు' అన్నది. వీళ్ళ అంతా [కూరులు. 
ఒక్క విదురుడు తప్ప. నేను వీళ్ళందర్నీ నా పుతులతో నమానంగా భేదించని 
విధంగా చూసుకొంటున్నాను, ఈ నా ధర్మానికి ఆధారమైన ఫలం నీవూ నా వితలూ 
దుష్టముక్తులై సుఖంగా మనడం నే చూడగలగనని నమ్మి ఉన్నాను. అన్నది. 


నంది పయత్నం6 10$ 


సీ స్నేహితులయిన నీ బావలకు నే చెప్పే మాటలున్నయి. విని నారికి చెప్పు 
'రాజపుతులై నవారు వేడుకొనాలని పోవడం నిప్పు తన వేడిమిని వదఅడమే”నని 
యుధిష్టిరునకు చెప్పు. భీమార్జునులలో “వారిని నేను కన్న దెందుకో అందుకు 
నమయం ఇప్పుడు కలిగిందని చెప్పు," 


“నుజబలమున జీవించుట నిజధర్మము..మె తబడుట నింద్యము అని మాదీ 
(వజలకు ఇప్పు, |దువదా త్మజ(గార్యం బడుగుమనుము_తగ నందరతోన్‌” 
వంచేయాలో (దౌపదినడిగి తెలిసికొమ్మంటోంది కుంతి, కోడలి పె ఎంత నమ్మకం! 


“కృష్టా! నాయలత నార్బ్భవలసింది నన్ను కడ తేర్పవలసింది” అని వాపో 
యింది కుంతి, 


(శ్రీ కృష్ణుడామెను ఆదరించి, “వినమ్మా నీబాధల్ని హరింపకపోతె ఎలాగమ్మా 
తప్పకుండా నీ పుతులు శతువుల్ని గెల్చి సామాజ్యం పొందటం సీవ్చ చూసావు 
గాక_ఆంటాడు. ఆమె కృష్ణుని కొనియాడుతుంది. 


ఆ తరువాత సాత్యకి, కృతవర్మ నమేతుడై దుర్యోధనుని మందిరానికి సాగి 
వెళతాడు. అక్కడ జనులు సంభ్రమ మందుతుండంగా సింహాననాసీనుడయి ఉన్న 
ధృతరాష్ట్రుడు బాహ్లిక భీష్మాది ప్రభుతులతో ఎదురువచ్చి శ్రీకృష్ణుని సాత్యక్యాదు 
లనూ ఆహ్వానిస్తాడు. 


కొంత సేపు కుశల్మపశ్నమైన మీదట శ్రీకృష్ణుడు తమ ఇంట భోజనం 
చేయక విదురునింటకు వెళానన్నందుకు దుర్యోధనుడు తప్పుపట్టుతాడు. బాంధవ్యం 
చూడక పోతున్నావంటాడు. అందుకు శ్రీకృషుడు నమాధానం చెప్పితీరాల నే స్టీతిలో 
దుర్యోధనుడు మాట్లాడుతాడు, అందుకు శ్రీకృష్ణుడు చాల గట్టిగా సమాధానం 
చెప్పవలసి వచ్చింది. చివరకు. “వగవారింట్లో భోజనం చేయరాదయ్యా! నేను పగ 
వాడినా అనబోతావేమో! నీకు పొండవులం జే కోపం, వాళ్ళు నాకు ప్రాణ సములు. 
నా [పాణాలపె ఆలిగినవాళ్ళు మీరు. పగవాళ్ళు కారా నాకు? అంటాడు. ఆలా 
చెప్పి విదురునింటికి వెళ్ళిపోయినాడు. 


విదురుడు మహాభ కి యుతుడ్త (బాహ్మణులచే భోజనం పెట్టించినాడట. జా 
తరువాత కవిగణక |పముఖ విద్వజ్ఞన గాయక పాఠక వాంకీక వే జికాదులువచ్చి 


[01 మవాభారత కథలు ఉద్యో-_లృ-ళో 


వాలమేనంగావించారు. ర్యాతయిన మీదట శ్రీకృష్ణుడు విదిరునింటనే వవ్వశించాడు. 
ఆ'రాతి మాట్లాడుతూ విదురుడు రహన్యంగా చెప్తాడు_శ్రీకృష్ణునితో - “కారవు 
న. య 
లంకా నీవు చెవబోయే మాటలనాదరింపవద్దని నిర్ణయించుకొన్నారు. నిన్ను పరుష 
వొక్కులలో బాధ పెట్టటంకర్దు. నీ వందుచేత అక్కడకు వెళ్ళనే వెళ్ళకుండటం 
టి ద 
మంచిది” _అని, 


అందుకు శ్రీకృషుడు చెప్పిన నమాధానమేమంటె “బంధువులు పోరాడు 
క్‌ 0 
తుంటే వాళ్ళతో కొట్లాడెనా అ పోలిటాన్ని "ఆపకపోతే అతడు కార కర్ముడవు 
M౧— జ 
తాడు. అందుకని శాంతికోనం (ప్రయత్నం చేయాలి. చేస్తాను. అలా |[పయత్నం 
చేయకపోతె కృష డిలాగని రేవు నన్ను తిటరా జనులు? ఆ తిటటం అజానం 
(> బబ టె చో 
వలనే అవుగాక. అయినా ప్రయత్నం చేసాను. “వారు నా మాట _ వినకపోతే 
ళు యం త 
పోనీ వారికర్మ.' నాపి తులువపని నారంభించేటట్లయితె_నా ముందర వాళ్ళు నిలవ 
గలరా?” అన్నాడు కృష్ణుడు. తాను భగవంతుడన ఊహనిచ్చాడు. విదుగొడు 


సనమాధానపడి వెళ్ళిపోయినాడు. 


శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగినప్పటినుంచి ఆమాటకొస్తే తాను పుట్టబోయే 
ముందునుంచీ [పతి సన్ని వేశంలోనూ తాను భగవంతుడని చెప్తూనే వచ్చాడు. 
కంనుణి చంపడానికి భగవంతుడె దేవకీ గర్భంలో పుట్టి తమను సంతోష పెట్టుతాడని 
కని పెట్టుకొని ఉన్నారు. (శ్రీకృష్ణుడు మధురకు రావడ మేమి... 

కంసుని చాకలిని చంపి,ఏనుగుల్ని చంపి చాణూర ముష్టికుల్ని చంపి ఇతడు నాయకుడని 
పించాడు. ధర్మరాజాదులతో రాజకీయాలు నడిపించి వేత అనిపించుకొంటూ కూడ 
తాను భగవంతుడనే సంగతిని అవసరమయిన చోటనల్లా వ్య క్తంచేస్తూ నే ఉన్నా 
డనేది తెలియవలసినట్టిది 1 


— 


తెల్లవారినమీదట కాలకృత్యాలయేటప్పటికి కౌరవ పక్షదొరలొచ్చి శ్రీకృష్ణుని 
దర్శించి ధృతరాష్ట్ర పేరోలగానికి రావలసిందని తమవెంట తీసికొని పోతారు, 
అక్కడ విదురుడు ఎదురువచ్చి చేయిపట్టి పరమాత్మను తీసుకొని వెళాడు. కృత 
వర్మాకులు శ్రీకృష్ణునికి దగ్గరకు చేరారు, దుర్యోధనాదులు రవిముందరి దీపాలా 
వెలతెల పోతున్నారు. అంతా పేరోలగానికి వెళ్ళి, తనకని అక్కడ వర్పాటు చేయ 
బడిన 'ఆననం వై పునకు శ్రీకృష్ణుడు వెళ్ళంగానే నారదాది మునులు ఆయనకు 
అవుపడ్డారు. ఆప్పుడు భీష్మునికి శ్రీకృష్ణుడు చెప్పి .వారికి ఆ ర్యపాద్యాదులిప్పించి 


నంధి ప్రయత్నం 10 


ఆసనాలిప్పించి ఆ తరువాత అసీనుడయినాడు, అంతా సముచితాననాల నరిషించిన 
చు 
తరువాత జలదన్వన గంభీరతతో శ్రీకృష్ణుడంటున్నాడు. 


“రాజా! నేనెందుకు వచ్చానో చెపాను. నీకు తెలీయ.ఒది లేకపోయినా తగవు, 
పరమహితము అయిన దానిని తనవారికి చెప్పవలని యు-డటం భారత సంప్రదాయం 
కనుక వచ్చాను. పాండవులూ మీరు పాలూ నీరూలా కలసి యుండటం మేలు అనేది 
నీవు తెలసి నడపవలసి ఉంది. వారూ వీకూ నీకు వేరుకాదు. ఎన్నాళ్ళనుంచో నీవూ 
సీ తమ్ముడూ కలిసి ఈ సామాజ్యాన్ని శ పంచి పొళిస్తుక్నా రు. ఇప్పుడు ఈ [కమం 
తప్పాల్సిన అవనరం లేదు. ఇత ర్లైలా అనుకొన్నా ఈ వంశానికి కుదురు వయిన 
నీవు మాతం సద్భావంతో (పవ ర్రించాల్సిన క్‌ ర్రవ్యం ఉంది. 


సీ పుతులు మంచి యేదో తెలియక మసలుతున్నారు. మీరంతా సంధిచేను 
కొని ఒకరై మనడం మంచిది. సీవశంలోనున్న విషయమిది. ఇంకొకరితో నేమిటి 
గాక! అటున్న ఖీమార్జునుల్ని hs వరో తెలిసికొను ముందు. వారూ 


అందరకూ లు కలుగుతుంది. కాంతి కలిగితే eee నెను? సేవిసారు, 


పాండవులు ఒక్కటిగా సీతో చెప్పమన్నమాటలు చే 
జయించి తెచ్చిన అర్ధ రాజ్యం తమ కెలాగయినా వస్తుందనీ, అం 
కొన్న సమయం పకారం పదమూడళ్ళు ఎన్నో చిక్కులు అ శమ Pe 
తమకు రావలసిన రాజ్యం తమకు వడుగడవైన నీవు ౨ నమ్మి ఉన్నారు, 
అదె ధర్యం, ధర్మాన్ని, పాలించే దేవుడునా న్నాడు అసి న. అంతకంటె 
ధర్మం ఇంకేదీలేదనేది నే చెప్తున్నాను, 


ను, తమ తండి 
తెగా 


ధర్మరాజు దిగ్విజయంచేని భూపతి నమాజమంతా కొబువుచే సేటట్లు చసీన 
వ! సి సుతులూ sass క పటద్యూత మాడి స్‌ భ -గవరచారుకదా 1 


బాధలుపడి ఇప్పుడింకా మీతో య మన గోరుతున్నాడు. ఇతడి మంచితనం ని 
' కింతకం కు చెప్పాల్సిన వసిలేదు. నీ కుమారుల అతి తిలోభం కూచ్చెంచి పాండవుల్ని . 

ఆదరించు. వాళ్ళు నిన్ను సేవించడానికి సిద్ధమై ఉన్నారు. ఆ సే కిష్టం కాకపోతే 
యుద్దానికి సిద్ధమై వస్తున్నారు _ జాగ త్ర” పాండపుల నింధికయిన 4 ంసిచ్చితనూ 


106 మహాభారత కథలు ఉద్యో-ర్భ-ఆ 


అది తప్పితే యుద్ధ నంసిద్ధతనూ నభ్యులు విని మహానంతుష్టులెపోయి మనసుల్ని 
ధర్మరాజాదులకు సన్నిహితంగా ఉంచుకొంటున్నారు. 


జమదగ్ని పూర్వకథ నొకటి చెపుతూ దంభోదృవుడనే రాజు తన కెదురు 
లేదనుకొంటూ నరనారాయణుల నెదిరిస్తే వారు ఇలాగె ఎంత ధర్మం చెప్పినా వినక 
పోయినాడు. అప్పుడు నరుడు యుద్ధంలో అ రాజును నర్వనాశనం చేశాడు. ఆ 
నరనారాయణు లే అర్జున శ్రీకృష్ణులనే సంగతి మరువకుమన్నాడు. 


కణ్యుడు, గరుడుడు, అహంకారంతో విష్ణుని చులకన చేసినప్పుడు గర్వ 
భంగము నొందిన కథను చెపాడు. మాతలి ఇందుని రథసారథి. ఆయన కూతు 
రయిన గుణకేసికి 'పెండ్రి సంబంధం చూనూ ఆర్యకుడ నే నాగరాజు మనుమడయిన 
సుముఖునికి ఇవ్వవచ్చని అనుకొనికూడ గరుత్మంతుడు ఈ సుముఖుని తండి నప్ప 
టికె చంపినవాడై సుముఖునిపై పగపట్టి యున్నాడని తెలిసి పెండ్లి స్థిరం చేయ 
లేదు. సుముఖుడు ఇందుని కలిసి తన ఆయువును పెంపుచేసికొనాలని ఆయన 
వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ శీ మహావిష్టువుకూడ ఉన్నాడు. వారిద్దిరి నమ్మతి'పె 
సుముఖుడు చిరాయువుగా నవుతాడు, పెండ్లి జరిగిపోతుంది. కాని గరుడుడువచ్చి 
ఇందుని కలిసి పేచీ పెట్లాడ్స. అక్కడ విష్ణువు కూడ ఉన్నా తాను మత్సరించి 
వాగ్వాదం చేశాడు. సుముఖుని అదృష్టానికి కారణం విష్టువేనని ఇందుడు చెప్పి 
నప్పుడు, గరుడుడు అదితీ సంతానాన్నంతనూ ఒక్క నా ఈకతో మోసాను నేను, 
అది గమనింపకుండా నీ విలా చేశావని ఇంద్రునితో విష్ణుని చులకనచేన్తూ ఆన్నాడు. 
అప్పుడు విష్ణువు తన ఒక్క-చేతిని గరుడుని పై నుంచి “మోయుమయ్యా ఈ చెతిని” 
అన్నాడు, గరుడునికి అది భారమై అణగారిపోయి, “ఎజకలు విచ్చుచు దుండము 
చెరచుచు (వేగడరి సొగసి _తెళ్ళి వివశుడ్లై” పోయినాడు గరుడుడు. విష్ణు తిరిగి 
కరుణించి అనునయించాడు. అందుచేత గర్వం తగింది కాదనేది తఆలియుమని 
కణ్వుడన్నాడు. 


నారదుడు చెపాడు చమత్కారంగా - బలవంతుల ఎదుట కొలదులవారి 
గర్వము నిలువదయ్యా! ఇదేతప్ప ఇంకోపని నేను చేయననే వానికెంత అలజడి 
కలుగుతుందో తెలుసునా? గాలవుడు విక్యామి[తుని శిష్యుడు. తాను గురుదక్షిణ 
వమియ్యాలని విద్యా అవసాన సమయాన గురువునడిగితె ఆయన నాకేమీ వద్ద 
న్నాడు. ఎన్నో చెప్పాడు విశ్వామితుడు ఆ వయత్నం మానుమని, కాని గాలవుడు 


నందీ (పయత్నం 107 


పట్టుదలతో హఠం పట్టాడు, అప్పుడు విశ్వామ్నితుడు 600 వందల తెల్లని గుత్తాలని 
ఒక్క. చెవిమ్మాతం నీలంగానున్న వాటిని తెచ్చి ఇమ్మంటాడు 


అలాంటివి అన్ని ఎక్కడ దొరుకుతవి. వెతికి వేసారి గరుత్మంతుడు తన 
"సే, న్నహితుడని అతడ్ని నహాయమడుగుతాడు ,గాలవుడు. గరుత్మంతుడు అతడ్ని 
తనవె నెక్కించుకొని ఎక్కడికో వెళ్త ౦ టి గాత వేగానికి [కింద ఒక పర్వతం 
మీద పడిపోతాడు. ఇకనా [పయాణంమాని గరుత్మంతుడు గాలవుజ్లీ తన స్నేహితు 
డైన యయాతికి చూపి మార్గం చెప్పవలసిందని అర్థిస్తాడు యయాతి, తన కుమారై 
యైన మాధవినిచ్చి ఈమెను ఎరాజువద్ద అలాంటి గురాలున్నాయో ఆ రాజుకు ఇచ్చి 
ఆ గృురాలు పుచ్చుకొను. అంతేగాని నా దగ్గర ఆ గుర్రాలు లేవంటాడు. 


మాధవిని తీసికొని ఇమకు రాజువద్దికు వెళతాడు గాలవుడు. ఆ రాజు తన 
వద్ద రెండువందలే అలాంటి గుృరాలున్నవంటాడు. మాధవికి ఒక వరముంది, 
పుతుల్ని క న్నప్పటికి ఆమె కన్యగానే పరిగణింప బడాలనిః ఆ వరము నాథారం౦గా 
ఆమె ఇతశ్వాకునకు పుతుని కనేదాకా ఉంచి ఆ రెండువందల గ్నురాలనూ ఆయన 
వద్ద పుచ్చుకొని ఆమెను తీసికొని వెళ్ళి అలాగే ఇంకా ఇద్దజు రాజుల కామెనిచ్చి 
మొత్తం ఆరువందల గురాలనే నంతరిసాడు. మిగిలినవి దొరికే అవకాశం లేక 
పోయింది. 


అప్పుడు గరుడుని సలహామీద_ మాధవిని విక్వామితునకే ఇచ్చి పుతుని 
పొం డేటట్లుచేసి ఆ మిగిలిన రెండువందల గురాలకు బదులుగా ఆమెనిచ్చివేసాడు, 
విశ్వామ్మితుని గరుడుడూ గాలవుడూ కూడ (పార్థించి ఒప్పించాల్సి వచ్చింది అడి 
గిన గురుదక్షిణ ఎక్కడ ఇవ్వగలిగాడు గాలవుడు? కనుక పట్టుదల కూడద నేది 
గమనీయం అన్నాడు నారదుడు, 


దుర్మాన మనేది తగనిది. యయాతి దుర్మానం చేతకదా ఇందుని న్వర్గంనుంచి 
వంపివేయబడి తన మనుమల నాశ్రయించి తిరిగి శీలం నరిచేసికొన్నాడు ! అన్నాడు. 


“నిర్భంధము, దుర్మానము దుర్చుద్దికి గాక తగునె దుర్యోధన నీ మార్చలమె 
పాండవులకున్‌ దౌర్భల్యము వాపు శుభము దలకొనుసంధిన్‌ ” 


=. అని చెప్పాడు. 


108 మహాభారత కథలు ఉదోో-తృ-ఆ 


దుర్యోధనుడు అన్నీ విని_ “మునులారా! నన్ను |బహ్మ ఎందుకు పుట్టిం 
చాడో అలాగే అవుతుంది గాక. నాకు రుచించని వలుకులెందుకు అనవనరం?” 
అంటాడు. వెంటనే ధృతరాష్ట్రండు, “మీరు చెప్పినట్లు చేయడ మె మేలు అవుతుంది. 
కాని వీడు నా మాట విశటల్టేదుగదా!” అంటాడు. 


శ్రీకృష్ణుడు అప్పుడు నేరుగా దుర్యోధనునితో మాట్లాడుతూ, “ఆల్పబుద్దులు 
చెప్పేమాటలు వింపే నీకేమి [పయోజనముండదు. పాండవులతో కలిసి (బతకడం 
ఖీష్మాదుల కెంతో ఇష్టం. ఆకలయితె ముసిండి తింటారా? తింటే బలమొస్తుందా? 
ఆలాగె కర్ణ; శకుని, మొదలమినవారి మంతిత్వం నీకు ఉపమోగించదు. తోడ 
బుట్టిన భీమార్జునులు మహావీరుల సాయం వద్దని ఇతర్హ నా్యశయించటం తలివితక్కువ. 


ఇప్పుడు పాండవులు ఎత్తివసె వారిని గెలువగలిగేదెవరు? ఖీముడొక్కడు చాలు 
నర్వులనూ ఎదిరించడానికి.” 


పోనీ ఒక ఉపాయం చెప్తాను చెయ్యి. పాండవులలో అర్జునుడు ఒక్క-డ్నీ 
మీలో తగినవానినాకడ్ని యుద్ధం చేయుమందాము. ఎవరు గెలిసె వారి పక్షం 
గెలిచినట్టు, అలా చేసె జనచయం కాకుండనుండగలదు. కులనాశం కాకుండ 
చేయవయ్యా; పాండు కుమారులంతటివారు నీతోకూడి ఉంటామంటుంటే సిరిరా 
మోకాలొడ్డుతున్నా వేమి?” అంటాడు, 


భీష్మ _దణులు కూడ ఈ కృష్ణుని మాటవిని ధర్మరాజును గౌరవింని అంతా 
కలిసి మెలిసి ఉ.డుమంటారు. ఆ చెప్పడంలో ధర్మరాజు పాదాల కెరిగి భ క్రిచేయు 
మంటారు. 


వెంటనే దుర్యోధనునకు మండిపోతుంది. అప్పుడంటాడు.. “కీర ఇన్ని 

మాటలు మాటాడుతారుగాని, నేను చేసిన త ప్పేమిటి? జూదం ఆయన ఇష్టంమీద నె 
ఆ 

అడేడు, ఓడిపోయినాడు. అర ణ్యాల్లో ఎన్నో చిక్కులు పడ్డామని ఇప్పుడు మత్సళ్ట 
పాంచాలాది రాజులచేర్చి మమ్ముల్ని చంపేస్తా మంటూ ఉగకర్మ చేస్తున్నాడు దుర్మా 
రుడె, చిన్నతనంలో ఎరుగని వాణ్ణయి వాళ్ళకు రాజ్యం పంచిఇ"స్తే ఊరుకున్నాను 
గాక ఆ పొరపాటుకు ఇప్పుడు నన్ను రాజ్యం మళ్ళీ ఇమ్మంటారా? ఇప్పటి స్థితి 
ఏమంటే. 


నంధి (పయత్నం 100 


“ఎవ్వరైన సంగానుమునన్‌ జయంబుగొని 
రాజ్యము చేయుట నిశ్చయించితిన్‌ '' 


— అన్నాడు, 


పాండవుల దీ ఆధర్మమనటం వల్ల శ్రీకృష్ణుడు కోపం తెచ్చి పెట్టుకొన్నాడు. 
వెంటనె. నరె యుద్ధానికె సిద్ధం అవు, నీ వల్ల వ తప్పు లేదంటావు ! తప్పులుగాక 
ఎప్పుడైనా ఒప్పు చేశావా? వాళ్ళకు విషంపెట్టి పాముల కఅపించి నీటిలో (దోసి, 
లక్కయింట్లో కాల్చి చంపాలని ఎంత [పయత్నించావు ? చివరకు క పటద్యూతం 
పెట్టి ఇంత చేటు తెచ్చావు. అన్నదమ్ములు జూదమాడి స్త్రీల తలబట్టి నభలోకి 
ఈడ్చి చిరలొలుసారా ఏ మానవులై న నీవు తప్ప” అని ఉదేకంగా అంటున్నాడు. 


అక్కడి వాతావరణంలో శ్రీకృషుని మాటలకు ఎక్కువ (పాధాన్యమిచ్చే 
వారున్నట్లు దుద్యోధనాదులకు అర్థమవుతోంది, దుశ్నాననుడామాటె ఆంటూ ఇక 
నిన్ను తీపికొనిపోయి ధర్మరాజు కాళ్ళమీద వేస్తారు. అనే ఆర్థం స్పురింప జేశాడు. 
వెలటనే దుర్యోధనుడు ఆసనంనుంచి లేచి వెళ్ళిపోయినాడు. అతడి తరువాత కరా 
దులు, శకుని, తమ్ములు లేచిపోయి ఒకపక్క మంతనమాడుళతున్నారు. 


శ్రీకృషుడు అప్పుడంటాడు. భీష్మాదులతోనూ రాజాతోను, శరీరంలో ఒక 
చోట దుష్టమాంనం కురుపె లేచినప్పుడెలా దానిని కోసివేసి చికిత్స చేస్తామో అలా 
నేనొకసారి కంనుణ్ని చంపి మా వంకానికిగల దుష్టతను క్రోసిపారేశాను. మీరూ 
అలా చేస్తే పాండవులూ కౌరవులూ కలిసి యుండటం నంభవమవుతుంది అన్నాడు. 


ధృతరాష్ట్రుడు ఈ సూచనకు గడగడలాడిపోతాడు. గాంధారికి కబురుచేసి 
రప్పించి దుర్యోధనుని పిలిచి ఆమెచేత చెప్పిస్తాడు. కాని అతడు వినలేదు. హఠా 
త్తుగా లేచి వెళ్ళిపోయి కర్ణాదులతో క్కుటచేసీ శ్రీకృష్ణుని బండీచేయాలని తాళ్ళు 
తెస్తాడు. అదిచూచి వార మంతనం [(గహించి సాత్యకి కృతవర్మను బయటకు 
వెళ్ళి తమ బలములను జాగరూకులచేసి కయ్యానికి సిద్దం చేయవలసిందని 
పంపి, తానువచ్చి శ్రీకృష్ణునితో ఆసంగతి చెప్పి ఆయన సమ్మతితో _ అక్కడి నభా 
నదులతో అంటాడు. 


“అదుగో చూడ..డి కౌరవుల అశ క్తదుర్దనత। నిప్పును తమ బట్టలో బందిచా 
ఖని చూస్తున్నారు ఢ్రోకి లప్లేని శకి నెటుగనీి చవటలు” అన్నాడు, విదుక్రడ్ల్య 


చో 


110 మహాభారత కథలు ఉద్యో _తృ-అఆ 


అదరిపడి, ధృతరాష్ట?నికి చెపాడీ నన్ని వేశం, ధృతరాష్టుడప్పుడు రాజుగా తన 
కుమారుల్నీ వాని అనుచరులనూ దగరకు సభలోకి పిలిపించి చీవాట్లు సెట్టుతాడు. 


శ్రీకృష్ణుడు నవ్వుతూ “రాజా నాకు అనుజ్జనియ్యి. నేను తగిన విధంగా 
తగినవారికి తగినట్లుచేసి వెళ్ళివస్తాను” అంటాడు, నీవిక్కడ రాజువయినా నన్ను 
శిక్షించనీ నీబదులు కొంత _అనిధ్వని దుర్యోధనాదుల్ని చూచి “నేను ఒక్క_ణ్లెగదా 
అని నన్నుబ"పేదామనుకొన్నారా।” ఆంటూ పక పక పక నవ్వేశాడు. అప్పుడు 
వారందరకూ _ఆయన ఫాలంలో (జహ్మ వకాన విరూపాముడు వదనానవహ్ని 
(పక్కల ఇం|దవరుణయమ కుబేరులు ఆదిత్యమరుద్వి శ్వే దేవాశ్వనులూ ఉద్భవించి 
అవుపడుతారు, అంతేగాక, బలదేవుడు హలంతోనూ, అర్జునుడు గాండీవంతోను 
రెండు [పక్కలా ఉగులె నిలుసారు. పాండవులంతా క్రన్పడుతారు. శంఖచక్రగదా 
ఖగ్గళ కి కార పముఖ నిఖిల సాధనాలు వెలసినయి. నభానదులందరకూ శ్రీకృష్ణుని 
కాంతికి కళ్ళుమూసికొనిపోయినవి. ఫీష్మవిదుర [దోణనంజయులకు శ్రీకృష్ణుని దయ 
కారణంగా ఈ విశ్వరూపము నందర్శనమయింది. దేవతలు దుందుభుల| మోశారు. 
కల్పవృక్షం పుష్పవృష్టి కురిసింది, 


ధృతరాష్ట్రరినికి ఈ నంరంభమంతా వినవడుతోందిగాని కనపడటల్లేదు. 
భగవంతుడైన శ్రీకృష్ణుడు చేసిన చితము ఏదో తనకు తెలియటల్లేదు. అందుకని 
“స్వామీ నీ చరణములను నేను చూచేట్లు [పాసాదించో మని ప్రార్థించాడు, వెంటనే 
ఆ విశ్వరూపం అతడికిన్నీ నందర్శితమయింది. ధృతరాష్ట్రుని మనసు బాగుతఠు 


తిరిగింది. ఇది ఆయన జీవితంలో కలిగిన మలుపు. ఇప్పటినుంచీ అతడి ఆలోచనలు 
నత్తగుణాత్మక మై ఉండటం చూసాము. 


అతడన్నాడు. “స్వామీ ఈ సీ పవ్మితమైన రూపం చూచినమీవట ఇక దేన్నీ 
నేను చూడదలచలేదు,. ఈ దృష్టి లీసి చేయవలసింద”ని, తిరిగి (గుడ్డితనము అతడి 
నావహించింది. రాజరికం చేయడానికి అడ్డంగానున్న (గుడ్డితనం మళ్ళీ ఆవరించిం 


దతడికి. ఐహిక విషయాలకైన (గుడ్డితన మె శరీరానికి మిగిలింది. మనసులో 
నత్తం చేరింది. 


శ్రీకృష్ణుడు మునీం్యదులవద్ద "శెలవుతీసికొని సాత్యకితో కృతవర్మతో వెళ్ళి 
పోతాడు నభనుంచి. ఇది శ్రీకృష్ణ రాయబారము... 


సంధి [ప్రయత్నం ili 


ఈ “వ్యాసముని” రచనలో కొన్ని అంతరార్థమైన విషయాలున్నయి. ధర్మ 
రాజు అ స్టైంగయోగి, ఈయన, నాణూళ్ళ పీద్దచెప్చి మొత్తం అయిదూచ్ళ వాటితో 
నహా ఇస్తే యుద్దం చేయనని రాయబారం పంపాడు, ఆ 'నాల్లూళ్ళ 'పేర్దున్నూ శరీర 
వివిధ స్థానాల్లోనున్న స్వాధిష్టాన, మణిపురి అనాహత విశుద్ధ చక్రాలను నూచించే 
పేర్లు. అవి పంచభూతాలకు (పతీకలు. అవి తన సాధనకు అడ్డురాకుండా తన 
వశంలో ఉంటే ము"కిని తాను సాధింపగలనని నమ్మకం ఆయనకు. ఆసాధన 
వీలుఅయేటట్టయితే దుర్వృుత్తులన్నిటినీ నాశం చేసేదాకా సాధన నాపవలసినపని 
లేదని బోధ, అభయవృత్రికి (వతీక అయిన భీముడు సంధి అయినా ఫరవాలేదు. 
కాక పోయినా ఫరవాలేదు అనీ ఏ క్షణాన ఎప్పుడు ఎదురువసై అప్పుడు ఈ దుర్చు 
తుల్ని నాశనం చే సేయగలనన్న ధీమాతో “చేయించు సంధి చేయించు నేనున్నా” 
ననే, “ఆభయాత్మకమైన ధైర్యం ఉంటే చాలు ముక్తినందవచ్చు”ననేదీ నూచిస్తు 
న్నాడు. అర్జునుడు పరమాత్మమీడ భారంవేసి ఆయన ఎలాచే'స్తే అలాగ ఇటైనా 
అ'టైనా మసకు..సాధకునకు_బుజుత్వముంటే ఇంకీమీ ఫరవాలేదని అన్నాడు. 


నకులుడు వైరాగ్యానికి పతీక, యుద్ధం ఎందుకు? సంధియే మేలు అన్నాడు. 
నహదేవుడు జ్ఞాన (పకాళానికి (ప్రతీక. జ్ఞ స్మ. ఉన్న చోటత మో వృత్తులు నిలువడా 
నికిలేదు, వాళ్ళ నాశనం కావలసిందేన నేది వాని వాదం ఆయింది అందుకె. (దౌపది 
ముకి, కామనకు (వతీక. రుర్వ్చుత్తులను ఆదరింపనే జాలని స్టీతి, అందుకని యుద్ధం 
రావలసిందేనన న్నది. 


శ్రీకృష్ణుడు నిర్భృతి త త్వం. దుర్వు త్తిపరులు నాశనమైనారా నద్భృతి 
పరులు నాశనమవుతారా అనే ప్రశ్న అక్కర లేదు, నిర్పృ తిన ఆశయించిన వృతు 
లకు నహాయం చేయడమె కృర్తవ్యమాయనకు నాల్లు నిర్దిష్టమైన ఊహ మరొకటీ 
"మొ త్తం ఐదూళ్ళూ దుర్యోధనాదు లిచ్చినట్టయితె ఆయన సంధిని స్థిరవర చేవాడే 
కాని అలా జరుగలేదు, ఐనా జ్ఞాన్మపకాశం ము క్తికాదు అనే నహదేవ (దౌవదులనే 
నద్వృతులు సమాధానపడకపోయెడివికదా। అనిపిన్వంది, అందుకె ఆయన దుర్భృత్తు 
లన్నీ నాశనమై తీరాలి అని పట్టుపట్టింది అనిపిస్తుంది. ఐనా నంధి చేయడానికి 
పచ్చాడుగదా అనిపిస్తుంది. నంధివల్ల తామసిక వృత్తులు ఆడ్డం రాకుండా ఉంటే 
సాత్వికపృతుులతో అష్టాంగ మోగంచేసి తరించే కాడి శ్రీకృష్ణుడంగీకరిం 
చడమె సంధి చేయడానికి రావడం! 

ఇది తృతీయాశ్వాసం 


ref సె ఇర శర, 
పఘుహోబారత కథలు 
ఉదోోగపర్వము_చతుర్దాశ్వానము 
1. కర్లుని న్థిరత 


కౌరవ పేరోలగంలో శ్రీ కృష్ణుడు విశ్వరూపాన్ని నభ్యులలో కొందరికి 
చూపించి కొందరికి కేవలం కళ్ళు మూనేసుకొనిపోయే కాంతి చూపెట్టి దుర్యోధనుడి 
కుుటను ధిక్కరించి వచ్చే?డు:; నా సాత్యకి, కృతవర్మ సమేతుడై నవానిని ధృతరా 
హ్టై9దులు బయటిదా కావ చ్చే వీడ్కోలిచ్చారు. ధృతరాష్టుండు కృష్ణునితో .“కృష్ణాః 
శేసన్ని చెప్పినా ఈ దుర్యోధనుడు వినక పోయినాడు కదా నీ ఎదుటనే! నేను అలా 
చెప్పి ఈ విపత్తు తప్పింస చూచానా కదా అనేది నీమనసుకు తెలియటం నాకు 
కావలసింది. ఇతర్జు వమనుకౌం జేనేంగాక”_ అన్నాడు, తాను అలా అంత ఆను 
భూతితో దుర్యోధనుడికి చెప్పింది అదే మొదలు అనిపిసుంది. 


శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వునవ్వి రధం కుంతీ గృహానికి నడిపించాడు. ఆంతా 
అక్కడకు ఆయన్ను అనుసరించారు. ఆయన రధందిగి ఆమెకు సమస్కారం 
చేశాడు. కుంతికి సంధికావడం ఇష్టంలేదు. ఇప్పుడు సంధి చెడిపోయింది గనుక ఠః 
విషయం చెప్తె అమె అత్యంత సుఖాన్ని పొందగలదు. గనుక ఆమెకు ముందుగా 
ఈ నంగతి చెప్పాలెననుకొన్నాడు పరమాత్మ, అక్కడ జరిగిన నంగతులఅస్నీ 
ఆమెకు చెప్తాడు, 


కుంతి గంభీర అయింది. ఇలా అంది. “అనలు నీయంతవాజి ఈ నంధికి 
గాను పంపటం ఎంత నికృష్ణంః ఆర్షునుడూ ఫీముడూ ఎందుకొప్పుకొన్నారీ నంద 
కావాల నే మాటను? |దౌపడి పడ్డ పాట్లు మర్చిపోయారా? ఇప్పుడు సంధి కాలేదుగనుక 
ఇక్‌ చింతించాల్సిన పెసిలేదు.” స స్ట. వెశ్ళిరమ్మని ని పంపి వేస్తుందె కృష్ణుని. ఇడి 
విని ఫీష్మాదులు బెమ్మరపోతారు. “ఓహో కుంతి అనే చెలి యలికట్ట కాస్తా పాండవు 


లనే నమ్ముదానికి తెగిపోయింది. ఇంక మనను ముంచి యె త్తటం ఎంతో పట్టద 
నుకొంటారు. 


(కురు. అందరితో ' వెళ్ళివసా'నని చెప్పి మీరంతా ఇకరావద్దు ఉండిపొండ్‌ి 
అంటూనే, కర్గుని చే చెయిపట్టి నన్ను పంపివద్దువుగాక నాతో రమ్మని శీసికొనిపో 


కర్జుని స్ట్‌రత 118 


రథ మెక్కించుకొన్నాడు. సాత్యకి వేబుయానంలో  వెంటవనూవీరి మాటలను 
వినలేదు. - 

అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడికి చెప్తాడు_“నీవు వృద్ధజనోప సేవివి. నాకు 
తెలును ధర్మం తెలిసిన వాడివి. నీవు నూర్యుని వరంచేత కుంతికి పుట్టినవాడవు. 
ఈ పాండవులలో అందరికంటే పెద్దవాడవు, నీవు పొండవులలో చేరితే మొతం 
ఆరుగురవుతారు. రాజ్య పరిపాలన నీవంతు అవుతుంది. (దౌవది ఆర్గురకు భార్యగా 
కాగలరు” అంటాడు. 


కృష్ణుడు అజ్ఞానం దేశంలో పోగొట్టడానికి ఉద్భవించిన పరమాత్మ అయి 
యుండి ఇలా మాట్లాడినాడేమనే నందేహం కలుగుతుంది. శ్రీకృష్ణుడు ధర్మాధ 
ర్మాల విభజించి ధర్మం (ప్రతిష్టాపన చేయడానికిక దా పుట్టింది! “ధర్మ నంస్థావనా 
రాయ నంభవామి యుగే యుగే” అన్నది ఆయనేకదా! అనిపిసుంది. ధర్మ నంస్థావ 
నమే [పాతివదికగా రామావతార మె తి ధర్మగతిని తెలియచెప్పి వెళ్ళిపోయినాడు. 
దుష్టనంహార మె (ప్రధానంగా సరాశురాముడై వెళ్ళిపోయినాడు, ఇప్పుడు జ్ఞానోవద్రేశం 
చేసి అజ్ఞానాన్ని వెళ్ళగొటడం ప్రధానంగా ఈ శ్రీకృష్ణుడు అనునరించాడ నేది గమ 
నీయమైస్‌ విషయం, ష్‌ స 


జ్ఞానమంటే ? జ్ఞానమంటే భగవద్గీత వదమూడవ ఆథ్యాయంలో రవ శ్లోకం 
అయిన “అమాని త్వ మదంభిత్వం__ “అనే దానినుంచి 19వ శ్లోకంవరకూ చెప్పిన 
వేవో అదే జ్ఞానం. “అజ్ఞానం యతథోః. న్యథా”అని.మిగిలిందంతా అజ్ఞాన మేనట. 


శీ కషుడు వెను దొంగలించిన రోజులో పపంచాన్ని (పేమించి శద 

(UU లీని Py రా {« 3 
నతగుణం వృద్ది పొందించుకొని భగవానుని నిరంతరం న్మరించడం గోపిళలకూ 
గోవులకూ నేర్పాడు. గోపికలనుంచి గర్బ్చిత మైన నమ్మతితో నే వాళ్ళ నవనీతం 
దొంగలించి నర్వులకూ “వంచి పెట్టాడు. న్య_పర _ భేదం తొలగించి అందరు భగ 
వంతుని పేర అప్పులైనా మనే విధం భోరించాడు గోకులంలో. 


తిరిగి మధుర వెళ్ళి ధర్మాఒధర్మాలు బోధించి యాదవులకు తమ కాళ్ళమీద 
నిలువగలిగిన స్థితి చెప్పి “స్వార్థం కాదయ్యా-కావలసింది! నిస్వార్థమైన 
నమర్థత"” అంటూ తాను కంసుని చంపి రాజ్యం తనకు ఇసామం టె వద్దని ఉగ 
ేనునికిచ్చి ధర్మం ఆధారంగా మనడమె జ్ఞానమని బోధించాడు. ధర్మం అనేది 
నిస్వార్థ తేనని చెప్పి నడిపాడు, 


|! మహాభారత కథల ఉద్యో...చతు... 


ఇప్పుడీ కురు కే తంలో అజ్ఞాన ప్పుతమైన రాజకీయంలో చేరి ధర్మం వెషిటో 

చెప్పించుదామనే నిశ్చయంతో రాయబారానికివచ్చి మాట్లాడి వచ్చాడు. ఇప్పుడ 
కర్తునిచే ధర్మం ఏదో చెప్పించడానికిగాను అంటున్నాడు... “నీవు వృద్దోప సేవివి._ 

ధర్మనంవేదివి” అని, అ తరువాత స్వార్థాన్ని రేగకొట్టుతూ మాట్లాడుతూ కర్టునితో 
అతడ్ని రాజు నేచేసి యుధిష్షిరు ణ్లి అతడి కింకరుడిగా చేస్తానంటున్నాడు. ఈ ఆశకు 
కరుడు లొంగిపోతే దుర్యోధనారులతో నరినమానమైన ఆజ్ఞానునిగా నిశ్చయింష 
వలసివచ్చేది. అందు కీ నంభాషణం మొదల్లో నే “వారికీ నీకూ, భేదమున్న "దని 
నూచిన్లూ నీవ ధర్మనం వేదివి అన్నది. అర అనంగానే బహుశ కర్లుడు “ర్మ 
అధర్ములతో చేరినావేమిటి” అని కృష్ణుడు తనను అడుగుతాడనుకొని వుండచ్చు. 


కాని కృష్ణుడు మరొక స్వార్థ విషయాన్ని ధర్మంగా చూపతగినట్లు మాట్లాడటం 
జరిగింది, 


ఈ ఆశకు కరుడులో నై “ఆలా ఆయితే వచ్చేసా”నం కే_'నీకు కుంశీ 
కొడుకువనే నంగతీ ఆదివర కె. తెలుననుకున్నా. పావం అది తెలీక ఇన్నాళ్ళూ ఈ 
దుర్మార్గులతో చేరేవాః నరే నేను పాండవులతో (పసావించి తగిన విధంగా చేసాను' 
అనేవాడేమో, దాంతో కర్షడు కూడా వట్టి దుర్ణయ పరుడేననె [పథ “ప్రపంచంలో 
కలిగేది, ఆలాగాక కర్ణుడు బుద్ధిమాన్‌ గనుక స్వార్థంలో దిగక నిస్వార్థంగా 
“ధర్మం కాదు నేను రాజకీయ పక్షం మారడం”. అనగలిగాడు. రాజకీయ విష 
యంలో అతడు చెప్పుకోతగ్గవాడై భారతంలో వెలిశాడు. కృష్ణుడు అతడ్ని నీవు 
వృద్దోప నేవివి అనడంలో నే మంతం వేశాడు బాగుపడడానికి. 


ఒక వేళ అధర్మం అని తెలియక స్వార్థంతో కర్ణుడు “పాండవుల పశానికి 

స్తాను' అని ఆన్నట్లయితే దుర్యోధనాదుల కదితెలినిన శణాన విరనం కలిగేది 

కర్తునితో. పాండవులూ అంగీకరింవక పోయేవారు బహుశ, వారు దురోధనాడుక్నొ 
అనగా దుష్టశ కుల్ని చంపుతామని శవధాలు చేకారుకదా. 


అందుచేత కృష్ణుడు కర్తుని వరీక్షించి ఇతడు జ్ఞానియా "కేవలం అజ్ఞానియా 
'శెలియాలనిగాని, లేదా ఇతనికి జ్ఞానం (అంటే అమానిత్వం- ఆదంభిత్యం 


ఆత్మవినిగహం వైరాగ్యం, ఆన క్తి నమచి త్తత్వం) కలీగించాలనే ఊహతోగాని 
ఇళడి అంతరాంతరాల్ని స్ఫృశించాడ నేది గమనింపవలనిన విషయం, 


కర్ణుని స్టిరత 115 


అంతేగాక కర్ణుడు ఆనే పేరు యోగానికి వతీక, అమనన్క్మ యోగం! 
అనగా ఇందియాలు మననులో మనను బుద్ధిలో బుద్ధి ఆత్మలో లగ్నం చేసే ధ్యానం 
(మెడి పేషన్‌) యోగమంటారు. ధానివల్ల ఆ క్షణంలో అమనన్మత సిద్ధించినా ఆది 
ఆపి ప్రపంచంవైపు తిరగంగానే బుద్ధీ మనసులు బురదగుంటలోకి వెళ్ళిపోతవి, 
జ సుఖం కాత్కాలికం, దీనిని. ఆ అమనన్క్హతను _ నిరంతరం పొందాలం కే 
జ్ఞానం అత్యవనరం. దానిని కర్టునికి (వసాదించాలని నిర్టృతిత త్య (పతీకయైన 
(శ్రీకృష్ణుని భావం. అందుకే ధర్మం న౭గతి వృద్ధ సేవనం సంగతి ముందు హెచ్చ 
రిక చేసి ఈ స్వార్థ పూర్ణ మైన ఎరను కర్పునికి వినిపించాడు అనిపిస్తుంది. 


(దౌపదికి నీవు ఆరవ భ ర్రవనే యెర పెట్టటం శ్రీకృషు నంతవానికి తగినది 
కాదంటారు కొందరు. (వ్యాసుడీ మాట (వ్రాయలేదు) ఆది అనంభవము ఆనీ నల్లు 
రిలో పరువుండదనీ అనైనా కరుడు తన ఉపపాదన కాదంటాడనేమొ మంచీ చెడూ 
తెలిసినవాడె కాని ఆతడినుండి బయటకు వచ్చే మాటమ్మాతం పరమ వగ ఈర్ష్య 
కార్చణ్యంతో ఉంటున్నయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు అతడ్ని సరీషీస్తున్నాడు, తనంత 
వాడితో కూడ ఈ కర్ణుడు ఆతి న్యూనంగానే (వవ ర్తిసాడా అని. ఆలా కాకుండా 
చేయాలనే ఆతడ్ని ఉద్దరించాలనే ఈ నంభాషణం మొదలు పెట్టాడు. శ్రీకృష్ణ 
రాయబారంవల్ల వాగుపడ్డవాళ్ళు అందుచేత ఇద్దరూ ఒక్క. ధృతరాష్ట్రు9డేకాదు. 

ఇంతకూ కర్ణుడు శ్రీకృష్ణుని వతిపాదనానికి అంగీకరించలేదు. ఆది ధర్మం 
జాగు పొమ్మన్నాడు. నిజానికి శ్రీక ఎష్టుని విశ్వరూపం తానూ దర్శించాడు. ధృత 
రాష్ట్ర సేరోలగంలో, ఆయన పరమాత్మ అనే ఊహ అదివరకే (వచలితమై ఉంది, 
ఇప్పుడు బహుళ కర్ణుని మననులో స్థిర మైంది, 

కర్ణుడరిటాడు కృష్ణునితో_ధర్మ రాజాతో నేను కుంతీ నుతుడనని చెప్పకు. 
ఆలా చెపే అర్జునుడి మా బెలావున్నా ధర్మరాజు ఇక యుద్ధంచేయడానికి గాని 
ఠాజ్యం చేయడానికిగాన ఒప్పుకోడు. చూడు క్ష ఇషా! 

“అట్టి ధార్మికు డాధిపత్యంబుజేయ వలవదేశాశ్వతంబుగ వనుధ కెల్లః” 
అంటాడు ఇంకొ 

క, అనుజులు బుర్విజాలుగ సీ 

పని యిటు సేయుమని నీ వువదష్టవుగా 


విను “కుగుకుమార వశు విశ 
ననము” న రణయజ్ఞ మతడు నమ్మతి జేయన్‌ 3 


వ 


ఎ HU6 మహాభారత కథలు ఉద్యో-చతు.॥ 
దానివల్ల మావంటివారికి ఈ కురు'క్షేతంలో సద్గతి కలుగుతుంది అన్నాడు, 


ఈ మనస్థితివల్ల కర్ణుడు స్వార్థం నిరాకరించి చాల మంచి కీరి తెచ్చు 


కొన్నాడు. తాను చాల గొప్ప మెట్టు నెక్కినట్లుగా కూడ అనుకొన్నాడు. నిస్వా( 
మైన పనిచేసినవారు ఇలాటి ఉన్నతి నంది ఆ స్ధితిలో 'సైర్యాన్ని ఫౌందుతారక 


భీష్ముడు తనను అర్థరధుడన్నందుకు పదిరోజులు అనలు యుద్ధంలో కే కర్గుడు రాక 
పోయినాడు. బహుశ ఈ ధర్మ యుద్ధంలో కౌరవులలో చేరి యుద్ధం చేయడాని! 
అంతరాంతరాలో వె మశన్యమా అనిపిస్తుంది. ఆ స త్వసితివల కలిగిన స్థిర 

౧ — నః వాన కో ద్ర ళా 
సామాన్య మనడానికి వీలులేనిది. 


శ్రీకృష్ణుడు అప్పుడైనా “నీవ ధర్మ |పకార మె చెప్తున్నావు అనలేదు 
అధర్ములలో కలిసేందుకు చెప్పే మాటల్లో ఎంత మెలుకువ, ధర్మం కనబరి 
మాతం దానిని ధర్మమని అనేదెలా? అందుకని ఆలా అనలేదు, పెగా యుద్ద 
'వచ్చితీరుతుంది. వచ్చే అమావాన్యనాడే (పారంభమవుతుంది. అర్జునునితో యుద్ధ 
చేసీ నీవు గెలవడం అనంభవం. అతడివద్ద దివ్యాస్తాగిలున్నాయి. గాండీవ 


_ అవయ తూణీాలూ ఉన్నాయి. అతడిముందు 'నేనుంటాను నొగలమీద. నీకు తర 
' కాదనేది తెలిసికొను, అంటాడు. వెంటనే కరుడు_నాకు తెలును. గెలుపు ఆ ధర 


ళు 
రాజుకె కలుగుతుందని. ఇక నీవేం చెప్పనక్కర లేదు. అందుకె నేనటు రానంటున్నా 


నంటాడు, ఆంసే ధర్మరాజే రాజ్యం చేయటం [పజలకూ భూమికీ మేలని సూచన 
ఎప్పుడు తెలిసి వుంటుందీ నంగతి కర్జునకు విశ్వరూవ నమయంలో తప్ప ? 


ఇంత రహన్యంగా మాట్లాడిన మాటలు బయటపడితి _ చిక్కు అని అలిసి 
కర్ణుడు చివరకంటాడు. 


కకునీ, దుక్చాననుడూ, నేనూ కారణం ఈ యుద్ధానికి, వాళ్ళిద్దరూ కూరి 
మిమ్ముల్ని చేరితే నేనూ వస్తాను, అంటాడు నిజంగా చేశేవాడేనా; అంచనటు ఈ 
(వన కి రానేరాదని తెలుసుగనుక అలా మాట్టాడాడు కర్ణుడు అని చెప్పచ్చు, 
శ్రీకృష్ణుడు కర్టుని తమవైపు రమ్మనడంకూడ అది జరగనిదేనని తెలిసే 3" రాజ్ఞ 
దౌత్య నీతిజ్ఞుడు diplomat గా పలికిందేనని తెలియాలి, 


శ్రీకృష్ణుడు వెళ్ళిపోయిం తర్వాత కుంతి సంతోషాన్ని అనుభవినూ లోవలి 
కెళ్ళి యుద్ధ విషయం వితర్కించుతోంది. డబ్బూధనం కోసం తమవార్శ్ని వధించచటిం 


కరుని సీరత {17' 
ల © 


ర్యమూకాదు తేలికైన పనీకాదు. భీష్మ |దోణ కర్ణాదుల్ని జయించటం మాటలూ 
"దు. కర్ణుడికి భీమాదుల మీద మహాకోపం. కర్గునకు ఫీమాదులు తనకు నహోదరు 
కేనని తెలిపిలే ఈ యుద్ధం వల్ల కలిగే తీక్షణత కొంత తగ్గుతుందే మోననుకొన్నది 
వెంటనే కర్లుడు అనుష్టానం గంగ దగ్గర చేసికోంటూ ఉంటాడని తెలిసి అతడ్ని. 
“లుపడానికి అక్కడకు వెళ్తుంది, 


అక్కడ ఆతడి అనుష్టానమయేవరకూ ఒక (పక్క నిలచి తరువాత అతడ్ని 
పలుకరించి విషయం చెవుతుంది, అతడు కౌంతేయుడే గాని రాధేయడు కాదని, 
ఈమె కూడ కర్లుని, ధర్మరాజు పక్షం వహించి రాజ్య మేల వలసిందంటుంది. నరే 
నంకే ఈమె అందుకు ఒప్పించగలదా! అనలు ఆ ఉద్దేశ్య మేలేదు. శీవలంవారు నీ 
వపోదరులేను అని చెవృడమే ఈమె ఉద్దేశ్యం. నహోదరులు కనుక ఆతడు 
యుద్ద నమయంలో ఏదైని కొంత కనికరం చూపించాలెననే ఆమె ఆశ. కర్లుడు 
ఈ విషయాన్ని ముందే ఆలోచించి నిర్ణయానికి వచ్చినవాడు గనుక శ్రీకృష్ణునికి 
చెప్పిన నమాధానమె ఆమెకూ చెప్పి అలా చేయడంవల్ల తాను హాస్యాస్పదుడు 
కావటం ఇష్టంలేదంటాడు. కాని తల్లి తనవద్ద ఏదో అర్థించితే తాను కాదంటున్నాడు, 
అదికాక పోయినా తద్వి షయిక మైన దేదో చెప్పాలి కనుక తనకు అర్జునుని పె వగ 
బాగా ఉన్నదనీ అర్జునుడు చస్తే తనను కలుపుకొని కౌంతేయు లయిదుగురనీ తాను 
చచ్చినా కౌంతేయు లయిదుగురేనని ఊరటపొందవలసిందంటాడు. ఇతరుల నెవ్వ 
రిసీ తాను చంపనుగాక అంటాడు. 


కుంతికి తెలుసు అర్జునునితో ఇతడు సమానబలుడే అనుకొన్నా అర్జునున 
కున్న భగవత్సహాయం దివ్యాయుధాలూ కారణంగా అతడ్ని ఇతడు జయించడం 
కల్ల అని. అలా ఊహించి, ఇతరుల నెవ్వరినీ చంపనన్న మాట మర్చిపోవద్దనేది 
తిరిగి జ్ఞాపకం చేసి వెళ్ళిపోతుంది. 


తల్లికయినా కొడుకులందరిమీదా ఒకే విధమైన (పేమ ఎల్లప్పుడూ ఉంటుం 
దనుకో వీలులేరు ఇతర్లతో పోల్చినప్పుడై తే వీరెవరుగాని (నర్షినమానంగా (ప్రియ 
-మెన వారవుతారుగాని వారిలో వారికిగల తేడాలు కారణంగా నెతే వారివారి-పె' 
గల _పేమలూ తేడాగా నేఉంటయి. “పెగా, కుంతికి. కౌంతేయుల పె నేగాక పాండవులపె 
కలిగిన (పేమ (వవంచంలోని జనులు వారిని కాంశేయులుగా కీర్తించటంచేత . 


116 మహాభారత కథలు ఉదో[ో-చ_4 


ఇనుమడించి ఉంటుంది. నకుల, నహదేవులుకూడ కుంతీ వుషతులుగానే చెప్తూ కర్లుడు 
కౌంతేయులయిదుగురు ఆనటంకూడా అందుకు నిదర్శన మె, 


శీ) కృష్ణుడు తిరిగి ఉపప్పావ్యం వేరి ధర్మరాజారులకు జరిగిన విషయాలను 
కథనం చేసాడు. “ఎన్నో చెప్పాను. చెప్పించాను, కినుక తెచ్చుకొని జంకించాను, 
భంగించాను. ధిక్కరించాను, తృణీకరించాను మళ్ళీ శాంతవచనాలు వలికాను, 
వాళ్ళు చివరకు దొరదుర్ణయ వృ త్రికి దిగిన నమయాన అఆమానుషమైన మాయలు 
కొన్ని నేనూ చేయవలని వచ్చింది. ఏంచేసినా నంధిమా[తం కాలేదు అన్నాడు, 


ఆప్పుడు కూడ ధర్మరాజు చి త్తశుద్ధితో శ్రీ శ్రీ కృష్ణుని నలహా అడుగుతాడు ... 
కృష్టా! మేము ధర్మచ్యుతి చేసినవాళ్ళం తు. ఏంచేయుమన్నా ఆదిచేస్తాం సీవు 
చెప్పు ఇప్పుడు కర్రవ్యం” అంటాడు. దానికి కృష్ణుడు చితంగా కుంతి చెప్పిన 
మాటలు, భీష్మ,దోణ, బాహ్ల్హికులకు దౌత్య సమయాన కలిగిన మనఃశ్లేశం చివరకు 


కౌరవులలో దుష్టచతుష్ట రోం తనను బంధింప జూచిన వయ చెప్పి “ఇక నీయంద 
ధర్మం లేదు. యుద్ధమే శరణ్యమంటాడు. 


ధర్మరాజు మాతం దిగాలుపడి తమ్ములవంక చూచి... ఇక మీరు నిర్ణయం 
చేయండయ్యా మన క_రవ్య మేమిటో నంటాడు. అర్జునుడు “విదురాది మహాత్ము లూ 
(శ్రీ కృష్ణుడూ యుద్ధము చవేయమంటుంటే ఇంకా సందేహ మెందు” కంటాడు, వెంటనే 
యుధిష్టేరుడు యుద్ధాన్ని నిర్ణయిస్తాడు. శ్రీకృష్ణుని నమ్మతితో ధృష్టద్యుమ్ముని సేనా 
వతిగా చేస్తారు. దండనాయకులుగా (దువదుడు, విరటుడు, సాత్యకి, జరానంధతవ 
యుడైన సహదేవుడు, చేకితానుడు, శిశుపాల తనయుడైన దృష్టకేతువు శిఖండి ఈ 


వడుగురూ ఉండాలన్నారు. ఆనాటికి మ చాలించి వి|క్రాంతి తీసికొని 
మరునాడే వారి వారిని ఆయా విధంగా అభిషేకం చేశారు. 


ని, నెన్యనమార భం 


ధర్మరాజు అర్జునుడి వద్దకు వచ్చి- సీపు ఎప్పుడూ అన్నిచోట్లా వ్యాపించి 
ఆండరకూ కంటికి శరెవ్పలుగా నిల్చి, ళహన్యంగా (పేమలో ఉపాధ్యాయుని లా 
నలహాలనినస్తూ పీఠ బుద్ధితో రమిస్తూ ఉండు. ఇక నీకు రక ఎవరంటావేమో, 
ఇదుగో ఈ వర మేశ్వరుడ న కృష్ణుడే రత.అన్నాడు. 


వెంటనే (వస్థానభేరి మోయించారు. నెన్యాలన్నీ వచ్చి నిల్చి తమ తమ అధే- 
కార యుతమయిన వేదవులనందుకున్నా ర. మరునాడు మళ్ళీ ఆలాగే కలిసి 'ఏర్పా..కై 


140 మహాభారత కథలు ఉద్యో-చ-_ఆ 


ఇది విధివశమనాలెనా_వద్దా! ఎప్పటినుంచో యుద్ధం చేయాలి అర్జునునితో అనుకొన్న 
కరుడు ఇలా ఎందుకు వెనక్కు లా గేడు? అత్యవసర మెన తకాన అనిపిస్తుంది. 


దానికి కారణం బహుశ ఒకటుంది. ఫీష్ముని నర్వ నైనాధిపత్యం వహింవుమని 
అడుగంగానే భీష్ముడు తానాపని చేయగలనంటూనే, నన్ను ఎదిరించేవాడెవడూ 
జేడీ భూలోకంలోకాని, అర్జునుడ్ని మాతం నేను జయించలేను. అతడికి నాకంది 
ఎక్కువ శరవిద్య తెలుసును అన్నాడు. దాంతో కర్పుడు ఈ భీష్ముడు అర్జునుని 
చేతిలో చావటం ఖాయం అనుకొన్నాడు. తాను యుద్ధంచేని అర్జునుని గెలువడానికి 
కావలసినంత ఆవకాశం ఉంటుంద నే నిర్ణయానికి వచ్చియుండచ్చు. ఈ లోగానే 


తాను యుద్ధంచేసి అర్జునుని జయించినా కీరి మొత్తం ఈ మునలి లీష్మునికె 
వన్తుందిగాక్‌, 


అదీగాక మరొక భావంకూడా అతడి ఆంతరాంతరాల్లో ఉండియుండవచ్చు. 
ఫీష్ముడు పడిపోతె నర్వ వైన్యాధిపత్యం తనశకెవ క్చే అవకాశమున్నది. నర్వనెన్యాదె 
పతిగా తాను యుద్ధంలో పాల్గొనడం ఆతి ముఖ్యం అనుకొని ఉండవచ్చు. 


ఈ నిర్ణయం నిశ్చయంచేసి భీష్ముని సర్వ సైన్యాధిపతిగా అభి షేకం చేశారు 
కిర-వృలు. 


అప్పుడు బలరాముడు పాండవులవద్దకు తస కొద్ది వరివారంతోవచ్చి తాను 
నరన్వతీ తీర్థానికి వెళుతున్నాడనీ, చ యుద్ధం రాకుండా నంధి చేయవలసిందని 
తాను శ్రీకృష్ణునికి చెప్పినా అతడు చేయక పోయినాడనీ, కౌరవులు పాండవుల్ని 
పెట్టిన బాధలకు ధర్మరీత్యా కౌరవులీ యుద్దంలో నశించటం ఖాయమనీ చెప్పి తానీ 
దుస్థితిని చూడలేక వెళ్ళిపోతున్నానంటూ వెళ్ళిపోతాడు. భగవదంశ కలిగిన బల 
రాముడు భగవంతుడే అయిన శ్రీకృష్ణుని అపార్థం చేనుకొని ఆతడే తను చెప్పినట్లు 
నంధిచేయక పోయినాడనటం ఎమిటి అనిపినుంది. తను ఎలా నంధి చేయాలను 
కొన్నాడో శ్రీకృష్ణుడూ అలాగే నంధిచేయా లనుకొన్న విషయం మర్చిపోయినాడు 
కావలె. తను నంధి కై వెళ్ళినట్టుం టె తాను నంది చేయగలిగెవాడా? అనేది ఎవదూ 
చెప్పగలిగిన సంగతికాదు. కాని బలరాముడు మాతం నంధి సంభవమె యుండేది 
అని అనుకొన్నాడనిపీస్తుంది ఇతె మరి తానే ఎందుకు వెళ్ళే (వయత్నం చేయ 
లేదో! శ్రీకృష్ణుడు భగవంతుడు గనుక అలా చేయగలడని బలరాముడు నమ్ము 
యుంటాడుగాక తనపై తనకె అలాటి నమ్మకం ఒకవేళ లేకపోయినాను: ఉపాధి 


ఫీష్మునికి సేనాధిపత్య వదపీ ial 
ఆనగా శరీర ధారుఢ్యంవల్ల-అన్నగా ర నందువల్ల._తాను మహాబురుడు అనుకొనటం 
వల్ల-ఆలాంటి అభి పాయం బలరామునికయినా కలుగటం ఆశ్చర్యమైన విషయం 
కాదనేది గమసీయం! 


రుక్మి శ్రీకృష్ణుని బావమరిది. ఆతడివద్ద విజయమనే కార్ముకం ఉంది. గాండీ 
వం తరువాత అంతటి మహత్తు కలిగినది. దానిని ధరించి తన సైన్యంతో వచ్చి 
అందరి ఎదుటా అర్జునునితో గర్వపూర్లుడే అంటాడు - నీవు యుద్ధాన్ని 


“చేయవెజచితేని( జెప్పునాకు 
నెదురులేదు జగతి నెవ్వరు_నీకు దో 
డ్పడి జయింతు నెట్టి పగణ నెన.” అంటాడు. 


అహంకార మెంతటి స్థితిలో మాట్సాడింవ చేస్తుందో గమనించడం ఇక్కర 
అవనరం. “నీకు చేతకాకపోతె నాకు చెప్పు చేసాను” అనే మాట యుద్దం చేయా 
లనా? అధికారం చలాయించాలనా? చెప్పేది! అందుకని అర్షునుడన్నాడు. “గంధర్య 
"సేనను తరిమేటప్పుడూ విరాటుని గోవర్గాన్ని తప్పించి తీసుకపోయేటప్పుడూ నీ 
గొప్పదనం నాకు తెలీకపోయిందమ్యూ సరేలే వెరచానం'టేగాని నీవు నహాయం 
చేయవుగనుక మాకక్కగ్లేదు. నీ సహాయం అవతలివారికి కావాలేమో పోయి 
అడుగు” అన్నాడు. కౌర వులవద్ద కెళ్ళికూడ ఇలాటి నమాథానమె రుక్మి పొందాడు. 
బలరాముడూ రుక్మి ఈ ఇద్దరూ తవ్ప మిగిలిన రాజులందరూ ఈ యుద్ధంలో 


పాల్గొన్నారు. 
ధృతరాష్ట్రండు సంజయుని పిల్చి ఇలా అన్నాడు, 


క, బవరము కీడని యెరుగుదు, నవినీతుం డైన కొడుకునదలిచియుడుపం 
దివిరియు నోరాడమి దెవవశం బప్పనికి మనకు వగపింకేలా? 


క, _ఎయ్యది కానున్నది యది యయెడుజేయునది కలదె! 

--అన్నాడు. ధృతరాష్ట్రుడి మనసు శ్రీకృష్ణుని విశ్వరూపం చూసినప్పటినుంచి 
న త్వగుణాత్మకమయింది. “నేను కొడుకు నదలించడానికి నోరురాని వాబ్దయినాను. 
ఆది ద్రైవవశం” అంటున్నాడు. ఎలా కావాలో ఆలా అవుతుంది. “ఇంక నా మన 
నులో వగసపే లేదా విషయంలో” నంటున్నాడు అనేది గమసనీయం. 


193 మహాభారత కథలు ఉదోక్ట..చ..లే 


ఇది పరమన త్యంకాదూ? ఉలూకుడ నేవాడు పాండవుల దగ్గరకు దుర్యోధనో 
దులచేత వంపబడినవాడై వాళ్ళను నవాలుచేన్తూ రండి యుద్దానికి ఎన్నో (వతిజ్ఞలు 
చేశారుగదా అని రెచ్చగొట్టాడని చెప్తున్నా శ్రీకృష్ణుడు అప్పుడు “తగినట్టుగో 
నిద్ధంగా ఉండండి. చేసిన 'వాగ్గానాలన్నీ చెల్లిస్తారు"అని పంపించేస్తాడు ఉలూకుని. 
ఉలూకుడు వచ్చి దుర్యోధనాదులకు ఆ మాటలు చెప్పగా నే_ఖీష్ముడు దురోధనాదు 


లకు ధైర్యం చెపాడు. నేనుండగా మీకు వ భయమూ లేదుగాక అని. ఇక ఎవరు 
ఆతిరరధులు అనే నంగతి చర్చకు వచ్చింది. 


దుర్యోధనుడడిగినమీదట భీష్ముడు తమలోనివారి లోని ఆతిక్రధులు ఎవరో 
చెప్తూ దుర్యోధనుడు, కృతవర్మ, శల్యుడు, భూరి[శవుడు, కృపుడు, [దోణాచార్యుడు,: 
ఆళ్వణ్థామ బి*హ్లికుడు అన్నాడు. నమరథులు, దుర్యోధనుని తమ్ములూ, నుద& 
ణురూ లమ్మణకుమారుడూ, బృహదృలుడూ, దండధారుడూ, శకుని, హలాయు 
రుడూ, భగదత్తుడూనన్నాడు. మహారథులు సెంధవుడూ, (తిగ ర్రవతులయిదుగు 
రూను, అర్థర దులు సీలుడూ విందాను విందులూ కర్జుడూ నన్నాడు. 


కర్పుడు అర్ధరథుడు గావడానికి కారణం చెప్పాడు_ఏమంటే ఆతడికి కవచ 
కుండలాలు పోవటం, పరశురాముని శాపముండటమూను.అన్నాడు ఫీష్ముడు. 
వెంటనే (దోణుడు ఇంకో ముఖ్యవిషయం చెపాడు. కర్ణుడు యుద్ధంచే సే సమయంలో 
హఠాత్తుగా ఒకొక్క. కణంలో మతిని పూర్తిగా కోల్పోతూ ఉంటాడు_అమనన్కు- 


డవుతూ ఉంటాడు, ఈ విభాగం ఇలా చేయటంతో కళ్లుడికి భీష్ముని'పె ఉద్ద్రత మైన 
కోపం వనుంది. 


వెంటనే భీష్ముని ఎదిరించినవాడై “సీవే ఆర్థరథుడ” వంటాడు. దుర్దనుడ 
వంటాడు. ఎన్నో మాటలాడుతాడు. ఖీష్ముడు-“ఈ దుర్యోధనుడు పెద్ద బరువు నా 
నెత్తిన పెట్టటంచేత నిన్ను శమించుతున్నానుగాని లేకపోతే చం పే సేవా”బ్బంటాడు, 
అప్పుడు దుర్యోధనుడు ఇద్దర్నీ న. పాండవుల్లో అతిరథ మహారథులెవరో 
చెప్పవలసిందంటాడు. 


అవ్చుడు భీష్ముడు అతిరథులెవరం'టె యధిష్షిరుడు, 'ఫ్రీముడు, ' సాత్యకి, 
అభిమన్యుడు, ధృష్టద్యుమ్నుడు, సేనావిందుడు, పాండ్యుడు, కుంతి భోజుడు, ఘటో 
త్క-చుడు, అని చేప్పి ఇంకా కూడ ఉండి యుండవచ్చునన్నాడు. 


భీష్ముని 'సేనాథీవత్యం (క్రీ 


నమరథులు :. కవలు, ఉ తరుడు, కాశ్యుడూను. మహార థులుఒదౌవ డీయుల 
యిచుగురు, విరాటుడు, శిఖండి, ధృష్టకేతు, భోజుడు, వానిళమ్ములు, ఉ త్ర మౌజుడు, 
నత్యజిత్తు, కేకయ వతులయిదుగురు, కాశీరాజు, నీలుతు, నూర్యదత్తుడు, శంఖుడు, 
'విరటుని జ్ఞాతులు, చి తాయుధుడు, చేకితానుడు, రోచమానుడు.నీరు. ఇక ఆర్ధ 
శశులు ఛృతవర్శ్ముడు మొదలైనవారు అన్నాడు. 


ఇక అర్జునుడు ఏ తరగతి అని చెప్పే అవకాళంలేదు ఎవరికీకూడ. వాను 
దేవునితో కూడియున్న వాడాతడు. అభిమన్యుడూ . ఆంతటివాడే. మనలో అశ వ్రక్ష్‌ము 
శ కికూడ ఆంతటిదే.నన్నాడు. ఇంకా అన్నాడు, 


“ఒక్క విషయం ముఖ్య మైెనదేమం టే పెన చెప్పిన తరగతుల వాళ్ళల్లో 
ఎవరూ నా ముందు నిలువనే నిలువజాలరు. కాని శిఖండి ఎదుట మ్మాతం నేను. 
నిఖువను. ఎందుకంటే అతడిని నేను వధింపను. అతడు నా ఎదుటకు రాకుండా 
మీఠరుచేనీకొనాలి”. అన్నాడు. 


వెంటనే దుర్యోధనుడు అందుకు కారణమేమిటో చెప్పవలసింది అని అడుగు 
కాడు, దానికిగాను ఫీభ్ముడు వారికి అంబోపాఖ్యానమంతా కథగా చెపాడు. 


4. అంటో పాథఖ్యానము 


నీష్ముడు దుర్యోధనునకు చెప్తున్నాడు. శీఖండి పూర్వజన్మలో అంబ అనే 
కాశీరాజపు(తి. మా తండి శంతనుడు పోయిన తరువాత చిత వీర్యుడు కొన్నాళ్ళు 
రాజ్యంచేసి చనిపోయినాడు. విచ్మిత వీర్యునికి పెళ్ళికాలేదు. అతడికోనం కాశీరాజు 
తన కూతుండు ముగ్గురకు న్వయంవర మేత్చాటు చేశాడని విని వాళ్ళను బలిమితో 
ఇతర రాజుల నోడించి తెచ్చాను. వారిలో పెద్దది అంబ. ఆమె తాను సాళ్వుని 
_పీమించినట్లూ, తన తండి అది ఎరుగక స్వయంవరం తనకుకూడ ఏర్పాటు 
చేసినట్లు చెప్పింది. అందుకొని ఆమెను కొందరు పుంశ్ర్రీలతోపాటు సాళ్వునివద్దకు 
వంపాను. 


సావ్వడు ఆమెను [గహించలేదు. ఆమె తిరిగి నా వద్దకు వచ్చినా [వయోజ 

నం లేదని నామీద వగబట్టి సాధించాలని తవసు చేయడం ఆరంభించి అనేక 
“తీర్థాలు తిరిగింది. ఒక పుజ్యన్థలంలోనున్న నమయాన హో[తవాహనుడ నేటటువంటి.. 

॥ ఆమె ఆాతగారు.శర్లిరల్మడి. వచ్చి ఆదరించి, వరశరాముని ఆగ యించినట్లయి'కే 


121 మహాభారత కథలు ఉద్యో-చ-ఆీ 
ఆమె కోరిక తీరగలదంటాడు. పరశురాముడు ఆ మరునాడే రావడంవల్ల ఆమెను 
పరిచయంచేసి ఆమెను ఉద్ధరించుమంటాడు. ఎలా ఆ మెనుద్ధరించడ౦: సాల్వుని 
(వనన్నుని చేయడమా లేక భీష్ముని (పనన్నుని చేయడమా? అని ఆయన అంబని 


(వళ్నిసాడు. ఆమె సాళ్వుని (పనకి వద్దుగాక _ భీష్మ నే సాధించాలని తపస్సును" 


ఆరంభిస్తున్నానంటుంది.అనలుపోయి కొనరుందన్నట్ట సాల్వుని _పేమకాదు మిగిలింది. 
నాపై వగ ఇదె వాసనగా అనేది, 


పరశురాముడు ఫీష్ము నిక లసి ఈమెను సీ తమ్మునికి పెండ్లి చేనసికోవలసిందం 


టాడు. ఈ కోరిక యథాతథంగా అంబ కోరినట్లు లేదుకాని ఈ స్ధితిలో అమె తన. 


కది నమ్మతం కాదని మాత్రం చెవ్పలేదు. థీష్ముడొవ్పుకొనక అది “అధర్మమన్నాడు. 
“ధర్మం ఇదీ అని చెప్పగలవాడ్రైన నన్ను శిష్యుడవై ధిక్కరిసున్నావు కాచుకో 
మన్నాడు” పరశురాముడు భీష్ముని. 


భీష్మ వరపరాముల కిదరకూ (బహ్మాండ మైన భండనం ఇరవయిరెండు 
రోజులు జరిగింది. గంగాదేవి వద్దని చెప్తే ఎవరూ వినకపోయినారు. కొన్నిసార్లు 
వరశురాముడూ కొన్నిసార్లు భీష్మడూ యుద్దంలో మూర్చపోయి లేచారు. భీష్ముని 
గంగా, 'అష్టవసువులూ కాపాడుతున్నారు. ఒకనాటి రాత్రి అష్టవసువులు భీమ్మనకు 
నస మ్మోహనాస్త్రమనేదాన్ని (వయోగోవ సంహారాలుపదేశించి యుద్ధానికి పంపారు. 


ఆనాడు యుద్ధం చాల వట్టుదలతో నడిచింది. పరశురాముడు ద్రహ్మాస్ర్ర మే 
వమోగించాడు. ఫీష్మేడూ దాని “నెదుర్కో_డానికి (బహ్మాస్త్రమే (వయోగించి అదే 


నమయమనుకొని నమ్మోహనాస్తారిన్ని గురువైన పరళురామునిమీద (వ్రయోగింప 


బోతునా డు. 


(వపంచం ధర్మాఒధర్మాలతో నమ్మిశిత మె యున్నా ధర్మం నశించిపోతోం. - 


దన్న నమయానికి దేవతలూ భగవంతుడు జోక్యం కలిగించుకోవటం భారతంలో 
ఉంది. నారదుడు దేవముని, ఆయన అక్కడ (పత్యత మె భీష్ముని “ఆగా గు” 


మన్నాడు. అరుగో అష్టవసువులు వచ్చారు నిన్ను ఈవనినుంచీ ఆపడానికి చూడమని 


వారిని ఎదుట మాష కు వాళ్ళు ఈ నారదముని చెప్పినట్టు వినుమన్నారు.. ఇంకా 


ఇంకొ ఎందరో మునులు వచ్చారు. వారంతా గంగాదేవిచో మాట్లాడారు; - ఆమెను. 


తీసికొనిపోయి పరకురామునితో మాట్లాడారు. ఒక క్రమానికి ఫీష్మ పరశురామ్సులు 
అంగీకరించి తమ అస్త్రాలనువనంహరించుకొన్నారు. అంబను పీల్చి పర శురాముడ్తు. 


చ 
3 


ఊలు 


అంబో పాఖ్యానం 125 


తాను ఆమెకు చేయగలిగిన నహాయమింకేమీ లేదనీ తన కోపి నంతా చేయడమయి 
పోయిందనీ అన్నాడు. ఆమె తప'సే శరణ్యమని వెళ్ళిపోయింది. ఆమె ఫీష్ముని 
చంపడానికే శపథం చేసింది. ఆ జన్మలో నైనాసరె తరువాత జన్మలోనయినాసరె. 
జన్మాంతాన మిగిలే కాంక్షలే వానననలు. వాటిని సాధించాలనే మళ్ళీ పుట్టటం 
వప మార్చి. 


తరువాత చాల కాలానికి ఆమెకు శివుడు |పత్యశమె అమె కోరికను తరు 
వాతి జన్మలో ఆమె తీర్చుకొనగలదని చెప్పాడు. ఆమె |దుపదునకు ముందు బాలి 
కగా పుట్టి తరువాత కుమారుడై శిఖండి అనే పేరుతో భీష్ముని మ 
డనికూడ నారదుడు ఫీష్మునకు చెపాడు, 


దువదుడు భీష్ముని చంపగలిగిన కుమారుడు కావాలని శివునిగూర్చి తపసు 
చేశాడు. శివుడు శిఖండిగా బాలికగాపుట్టి తరువాత పురుషుడె అర్జునుని సహాయంతో 
ఫీష్ముని చంపగలడని అను[గహించాడు. 


అలాగే ఆ [దుపదునికి బాలిక వుడితే ఆమె ఎలాగయినా పురుషుడు అవు 
తాడుగదా అని కొడుకేనని చెప్తూ దళార్హ దేశ రాజు కూతురునుదెచ్చి వివాహం 
చేస్తారు. కాని ఆ పెళ్ళికూతురు ఈ పెళ్ళిపీటలమీద మనిషి కేవలం బాలి కేనని 
[గహించి అప్పటికూరుకొని ఇంటికి వెళ్ళి దాసీకి చెప్తుంది. ఆ దాసీ అందరికీ చెప్ప 
తుంది. ఆమె తం|డిగారికి కోపం వస్తుంది. ఎవరి చేతనో ముందు కబురుపంపి 
అనలు విషయం తెలిసి రమ్మంటాడు. ఆ మనిషితో [దుపదాదులు నిశ్చయంగా 
శిఖండి మగవాడేనని బుకాయించి పంపేసాడు, దశార్లరాజు తృ ప్రినందక వెంటనే 
(దుపదునిమీదకు దండెత్తి వస్తాడు. 


పెద్ద చికాకు వచ్చిందని యెరిగి శిఖండి తాను ఆత్మహత్ర్యైనా చేసుకోవాలని 
అడవిలోపలికి వెళ్తంది. అక్కడ స్థూలకర్ణుడనే యకుడు వచ్చి శిఖండి ఏడ్వటం 
చూసి అమెకథ విని, దయాకరుడై నహాయం చేయ నిశ్చయించి, తన పురుష 
త్వాన్ని శిఖండికీ, శిఖండీ క న్యాత్వం తనకూ అంతరణచేసి తిరిగి ఇంటికి వెళ్ళి 
నీవు పురుషుడవని నిరూపించి ఒక పదిరోజుల్లో తిరిగి వచ్చేసెయి. నా పురుషత్వం 
నేనూ నీ స్త్రీత్వం నువ్వూ హెందుదామంటాడు, ఆ తరువాత ఎప్పుడో శివుడి వధం 


16 మహాభారత కధలు ఉదోక-చఆ 


ఫలించి శిఖండి పురుషత్వం నిలుస్తుందని ఇద్దరూ నమ్మి ఈ నంవిద నేర్పాటునేని 
కొన్నారు. 


శిఖండి తిరిగి ఇంటికి వెళ్ళి తాను మగబాడని నిరూపించేనరికి దశార్ద దేశాధీకడు 
నిగ్గువడి (దుపదుని మర్యాదలంది తిరిగి వెళ్ళిపోతాడు. శిఖండి నమయ ప్రకారం 
తిరిగి స్థూల కర్ణుని ఆడవికి వెశ్ళేసరికి న్లూలకర్ణుడు శ్రీ రూపంలోనే వుండి తనకు 
కుబేరుడు శావమిచ్చాడనీ_దాని (వకారం. తాను శ్ర్రీగానే ఉండిపోవాలనీ, శిఖండి 
(బతికియన్నంతవరకూ ఇది తస్పదనీ ఆ తరువాత తిరిగి తాను పురుషుడవుళాడనీ 
చెప్పాడు, ఈ విధంగా శిఖండి పురుషుడైనాడు. ఇతడ్ని నేను ఎదుర్కొననని 


(వతినచేశాను అన్నాడు లీష్ణుడు. దుర్యోధనుడు నిట్టార్చాడు. రేవటినుంచి కురు 
షెత్ర యుద్ధం. 


ఇది ఉద్యోగపర వం 


జాల 


పుహోభారత కథలం 
భీష్మ పర్వము- [వథమాళ్వాసము 
1. విద్యాాకమణిక 


భారతం వేదార్థ బృంహితం. ఎందుకనం పే వాచ్యార్థ ౦లో ధర్మ|పతి పాద 
కమూ, పరమార్థంగా వేదాంతార్థమూలను చెప్పి మోక్ష సాధనను తెలియుజేనుంది 
గనుక, యుద్ధ పర్వాల్లోకూడ ఆపరమార్థ మె ద్యోతకమవుతుంటుంది. 


మహా వాక్యాల అర్థ మె మోక్ష సాధనం! “ఆహం[బహ్మాస్మి” వాక్యం ఏమం 
టుందం టే “వ్య"కి తానే భగవంతుడని తెలియాలి” ఆంటుంది. ఈ సాధనను 
[కిందటి పర్వాలు అనేక ఆఖ్యానాల్లో ఉపాఖ్యానాల్లో నూచించినయి. సా త్వికులయిన 
పాండవులు దుర్వ్యుత్తులయిన కౌరవులు పెస్రై చిక్కులనుండి తప్పించుకొని నిర్భృతి 
తత్వాన్ని (శ్రీకృష్ణుని) చేరడానికి చేసిన సాధన అది. కాని, “నేను (బహ్మను 
అని తెలీని నమాధిలో ఉంటే చాలదు సాధకుడు. ఆ తరువాతిదైన “నర్వంఖల్విదం 
బ్రహ్మ” సాధనకూడ చేయాలి. (బహ్మమే అయిన “తాను తిరిగివచ్చి [వపంచ 
మంతా [(బహ్మమేననే నమదర్శనం పౌందాలి. అది అజ్ఞాతవాసంలో పాండవులారం 
భీంచారు. 


ఆ తరువాత_ఇంకానత్‌ వృత్తులుంటే_వాటిని నంతరించుకోవటం చేయాలి. 
అందుకె ఉద్యోగవర్యంలో బలాలు సేకరణ జరిగింది. పాండవులు సేకరించిన 
బలాలు నత్‌ వృత్తులనిబోధ. దుపదుడు... విరాట్‌ _ ఈ పేర్లలో ఆ నత్‌ వృత్తులు 
నూచింపబడినై. 


సాధనతో దుర్వ్యుత్తులు తమకు అడ్డం రాకుండా సాత్త్విక వృతులు నంధిచేసి 
కొనాలని ధర్మరాజు ఆశయం! కాని దుర్వుత్తులు అందుకు అంగీకరించలేదు. 
నిష్పశపాతీ నిర్భృతిత త్వ (వతీక అయిన _ శ్రీకృష్ణుడు,.-.ఆ దుర్చుతుల్ని నాశనం 
చేస్తేనేగాని మోక్షం రాదని చెప్పి యుద్ధం చేయడానికె నిశ్చయం చేయించాడు. 


ఫీష్మడు కర్మయోగి. నత్‌వృత్తులతో చేరవలసినవాడె. కాని దుర్పృుత్తులకు 
నహాయపడుతున్నాడు, అందుకని అతడు అనమ్మగ కర్మ యోగిగా మాత మే అయి్లి 


128 మహాభారత కథలు ఫీష్మ_వ_౪ 


నాడు. కర్మయోగీ నత్‌వృ త్తివరుడూ అవడంవల్ల అతడిని జయించడానికి బుజు 
(పవర్తకుడైన అర్జునునకు పదిరోజులు పట్టింది. అలాగె దోణుడూ అనమ[గ జ్ఞాన 
యోగె. అతడ్ని జయించడానికి ఐదురోజులు వట్టింటి; కరుడు అసమగ యోగమా 
గ్లావలంబి. ఇతిడిని జయించడానికి రెండు రోజులు వట్టింది. శల్యుడు దర్ర్వైతానికి 
(వతీక. ఒక్క రోజంతా పట్టింది జయించడానిక తడ్ని. అశ్వత్టామ జ్ఞానే కాని 
దుర్వుతులతో కలిశాడు. బుజుత త్వ (పతీక అయిన అర్జునుడు, నిర్టృతిత త్వ 
(పతీక అయిన శ్రీకృష్ణ నహాయంతో అభయు డైన భీముని సహాయంతో మాత మె 
వీరినందర్ని నిర్దింపగలిగాడ నేది జ్ఞావక ముంచుకోవాల్సిన బోధ 


ధృష్టద్యుమ్నుడం కే జ్ఞాన (పకాశం కలవాడని అర్థం. అతడు సర్వ సైన్యాధి 
వతి. ఫీముడు రక్షకుడు. అతడభయుడు. అభయుడే రవకుడు, ఇది తత్వ విష 
యం. తత్త విషయం తరిచిచూస్తెగ-ని తెలీదు. అందులో ఆస క్తి లేనివాళ్లు 


కథను మాత మే వీని అనందించాలి. ఈ తత్త్వ విషయక విద్యను నేర్యడానికి 
. నిరచి చూడటమె కీలకం, 


శ. తామసం నుంచి సత్వానికి 


కౌరవులూ పాండవులూ యుద్దానికి నన్నద్దులై కురుతేతం చేరారు. రాజి 
(పాసాదంలో ధృతరాష్టా9దులు కొందరే ఉన్నారు. ధృతరాష్ట్రుడు శ్రీకృషిని 
- విశ్వరూపాన్ని దివ్యదృష్టి కలిగి చూసినప్పట్నుంచీ నద్భుద్దిని నంతరించుకొంటు 
న్నాడు, మనిషికి శరీరం, మననూ బుద్ధీలని మూడున్నయి. ఇంతకుపూర్వం ధృత. 
రాష్ట్రుడి శరీర మనోబుద్ధులు మూడూ స్వార్థంతో నే, పుతులమీది మమకారంతో నే; 
మంచీ ధర్మం వీటిని తోసేసి మనినట్లు అవుపడింది. ఇకముందు కొంత మార్పు 
మన కె తెలుస్తుంటుంది. మనిషికి, ముందు మంచికి మారేదీ_మారకలిగిందీ బుద్ది - 
ఎందుకనంటే. శరీరానికి మనసుకూ కార్యకారణ నంబంధ న్యూతం ఆలోచిసే కా 
కరణ సంబంధ86 ఆర్థం చేసికొని “పూర్వపు బుద్ది సరికాదు -ఇదీ నరియైనడి” ఆనే 
తర్ణయం చేయగలుగుతుంది. ధృతరాష్టురిడివ్వుడీ స్త సితిలో ఉన్నాడు, శీ శ్రీకృష్ణుడు 
గోపికల్ని ఉద్ధరించాడనీ మధురావాసుల్ని కొందర్ని ఉద్దరించాడనీ వింటాము. వాళ్ళు 
న్‌ త్ర్వగుణులూ, రజోగుణులూ కావటంచేత ఉద్దరించాదనటంకద్దు. కాని అజ్ఞానాంధు 
డన ధృతలాష్టుంని ష్ట్ర ముందుగా మంచి వైపుకు (తిప్పిందీ ధ్రీకృష్ణుడె. ఇవ్వ 


తామసంనుంచీ నత్వానికి 129 


కాపిన రాజరికం, ఆరోమగడుగా ఉండే తనం వదలించి కర్షుని స్థిరతకు తెచ్చిందీ 
= కృ్చష్టుడే! 


ఇంటిదగ్గర తాపీగా కూర్చొని ఆలోచిస్తున్న ధృతరాష్ట్రుడు నంజయుడితో 
౨ంటాడు._ ఈ భూమి కోసం కొరవ పాండవులు కాంక్ష పెంచి ఒకరితో ఒకరు 
రోట్లాడి చస్తార ల్లే ఉంది. ఇలాంటి లుబి బుద్గులుంటారా? అని, అందుకు మనసు 
చిలతవడిపోతోంది. దానికి వనుతం శమం కలుగజేసేవారు కావాలి. ఆందుకే 
కయి ఉంటుంది. వేదవ్యాస మహర్షి విచ్చేశాగు. అయన ధృతరాష్టా9దులచేత 
నత్కతుడై అంటాడు. “నాయనా, కాలం అయిపోయి రాజులు యుద్ధంలోకి దిగిపో 
యినారు. దీనికోసం చింతపడిపోకు, ఆ నాశనం చూసానం కే సీక్ష డివ్వదృషినిస్తా” 
నంటాడు. (శ్రీకృష్ణుడీ దృష ఇసానన్న ప్పుడు ధృతరాష్ట్రుడు “ర్మ లౌకిక మైన దృష్టి 
ఎందుకునాకు? ఇక నిన్ను చూచిన మధురానుభూతి చాలు” అన్నాడు. ఆలా ఆనడా 
చి అక 
నికి కారణం భగవదిచ్చ మాత్రమె. ఇప్పుడు వ్యానుడా దృష్టి ఇస్తానన్న ప్పుడు చూడ 
వలసి వచ్చేది రాజుల మరణాలూ నాశనమూ కావటంవల్ల వద్దన్నాడు. ఒక వేళ 
పాండవులు చచ్చినా చూడలేడు. కొడుకులేచ స్తే అనలే చూడలేడు. ఇదీ ధృతరా 
షురిని స్థితి. కాని తనకు జరిగిన సమాచారం ఎవరైనా చెప్రేవినాలని ఉందన్నాడు. 
వ్యాసుడు ఆక్కడే ఉన్న సంజయునికి దూర|శ వణం, దూర దర్శనం, మనోరహన్య 
సాధనంవంటి శ కులనిచ్చి ఆయుధాలు అతడికి తగులవుగాక అని వరమిచ్చి ఎప్పటి 
కప్పుడువచ్చి యుద విషయాలు ధృతరాష్తుంనకు చెప్పవలసిందని ఆజ్ఞ ఇచ్చాడు. 

3 ఏ టి?” ళా 
భగవంతుడైన శ్రీకృష్ణుడు ధృతరాషు9ని బుద్దియందు వేసిన బీజం పెరిగి మొక్క 
ee జా రు ట్‌ 

వడానికి గాను వ్యాసుడు ఈ ఏర్పాటు చేశాడనిపిస్తుంది, బుద్ధిచేత మనసు జయించ 
ఒడాలి. బుద్ధి నరియెన దోవవె పు తిరిగినంత మాతంచేత చాలదు. మనసూ శరీరం 
దూడా ఆనుకూలించాలి. లిరగబడకూడదు. ఆదీ సాధన, 


వ్యానమహర్షి మళ్ళీ అంటున్నాడు _ధృతరాష్ట్రనితో _“నీ వీడ్డల్ని పిల్చి సరి 
చెప్పి సీ తమ్ముడి రాజ్యం పాండవులకిప్పించెయ్యి. శాంతీ కలుగుతుంది. చూడు 
నాయనా! మా వంటి (కండ్తున్నవాళ్ళము) వాళ్ళకే ఈ రాజ్యం (ప్రియం కాకుండా 
ఉంది. ఆది నీ కెందుకయ్యా!” అన్నాడు. వెంటనే ధృతరాష్ట్ర) డంరుకొంటాడు 
వ్యాసుని స్థాయిని! “స్వామీ మీరు చెప్పింది హితమైన మాట. (అత్మోన్నతికి తగిన 
మాటన్నమాట) నేనీ నంగతిని గహించిన తరువాతకూడ పిల్లలకు చెప్పడాని'కెంతో 
(వయళ్నం చేశాను, ఇక వాళ్ళకు చెప్పగలిగినవాడను కానునేను. నాకు మించిన 


180 మహాభారత కథలు భీష్మ. 
కార్యమది” అన్నాడు. ఇలా ఎందుకన్నాడు? తను చెపే వా క్ళిందుకు వినరు. వాళ 
అరంకాదనా? తనకు కలిగిన యుకాయు క వివేక జ్ఞానం వాళ్ళకు చెవ్పలేక హో! 
థి ఎని షత 
మనేదానికి అర్థమేమిటి! అనిపిస్తంది. కాని దానికి కారణం మొన్నటివరకూ తా! 
దుష్ట చతుష్టయంతో ఏకీభవించి పనులు చేసిన కారణం అయ్యుండాలి, అందు చే! 
తాను ఇప్పుడు చెప్పేమాటలు వెన్మకు తిరిగి వస్తవని భయం. అందుకే సమళీ 
మించిపోయిందని ధృత రాష్ట్రండంటున్నది. వ్యాసుడప్పుడు “ఐతె ఇంకేమన్నా ఓ 
తెలిసికొనాలనుకొంటున్నావా” అంటాడు. తన పొరపాటో_కొడుకుల తప్పో-! 
ఒకటి కారణంగా యుద్ధం వచ్చింది. వ్యాసమహర్షి దిన్యజ్ఞాని కనుక ఒక వేళ చెప్తె 


మోనని “ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చెప్పుమని కోరతాడు. అందుకు బు| 


“యుద్ధ ఫలితం వైపునకే (ప్రయాణించే ఈ (ప్రపంచంలోని అనేక శో కుస్మ 
చూస్తుంటే మంచే కలుగుతుందనిపిసోంది. ఐనా యుద్ధ ఫభితం దై వాదీన మై! 
ముందెవరూ చెప్పలేము అని వెళ్ళిపోయినాడు. 


శుభశకునాలున్నయి అంటూనే చెప్ప బేమంటాడేమి వ్యాసమహర్షి? కద్మఫః 

ఎప్పుడూ అన్నిచోట్లా కచ్చితంగా ఒకే ఒకకై ఉండదు. పెద్ద నరదలో _ వేళ 

జనం చచ్చిపోతే పదినెల్ల పసిపిల ఒక చెటు కొమ్మమీద ఇరుక్కుపోయి (జె కింర 
గా ల ap) టి 

వరదననుభవించడం వరకే ఆపిల్ల (ప్రారబ్దం. మిగతావాళ్ళకు శరీరం వదిలి మోన 


కూడాను, శ కునాదులవల్ల టర్‌ కష్టానికి గురిఅయే ఆవకాశం, చెప్పచ్చుగాడ . వ 


వారివారి పూర్వ లేదా తత్కాల కర్మల ఫలితంగానే వారికీ ఫలితం 


క ఉమగుక 
టుంది. అంతేగాక పాండవులు గెల్చి దర్మం నిలబడుతుందని శతెఓని 


నాష్టా సుకీ 
మంచి అనిపీందిండి. ఆ ఫలితం ధృతరాష్టు9ినికి తెలీసె వెంటనే చుఃకుంచడా! 
సుఖించలేక పోను. తాను యుద్ధం అప లేతు! ఫితం వ్యతిరేక! ఫలం? 


దుః$' 
లేదా ఉదాసీనం. వ్యాసుడు “మంచె” అని వె్ళిపోయినాడు. ఆ మహర్షి మనసునీ 


పట్టుకోవటం ధృతరాష్టుక్షి పంతు. అది అతడి క రవ్యం, అందుకనె ఆయను చ్చే 
కుండా వెళ్ళిపోయాడు. 


నంజయుడు ధృతరాష్టు9నికి ఈ భూమి [వమాణం అందులోని నవఖు ౧డాలు) 
చెప్పి మేరుపుకు దక్షిణ ఖండమె భారత వర్షమనీ చెప్పి ఆందులో ఇంతకు కూర్మం 
రాజులంతా ఎన్నోసార్లు కొట్టుకుని నశించారనీ అందుచేత ఇప్పుడు కౌరవ షాంగ 
వులు పోరాడటం అది ఆశ్చర్య మేమీకాదనీ అన్నాడు. ఇందులో ఎవరు గెలుస్తాడ 
ఎవరు గలవర నేది ఛాల రొటిన్‌ విషయం. భగవంతు డెటు ఉంటె అటు గెలుస్తా 


తామనంనుంచీ నత్వానికి 181 


అన్నాడు, తాను వెళ్ళి యుద్దం కొంత ఆయిం తరువాత నమాచారం చెవ్పడానికి 
గాను వస్తానని చెప్పి వెళ్ళిపోయినాడు. 


ఒంటరిగా ఉన్నప్పుడే బుద్ధి ఆలోచించాలి. ఆ ఆలోచన మంచికి తిరిగిత 


మనిషి బాగుపడుతాడు. లేదా కేవలం ఇ9|దియ సంబంధమైన విషయాల వైపు 


అనుభవాల వెపు తిరిగితె కృశించి పోతాడు. ధృత రాష్టు)డు మరి ఎలా ఆలోచిస్తున్నా 
డనేడి చివరకతడు సంయమిగా శరీర త్యాగం చేసేదాకా పెరిగాడు గనుక "చివర 
వరకూ ఇక సరియైన ఆలోచనలే చేస్తున్నాడని చెప్పవచ్చు. 


ఇన్నాళ్ళూ కౌరవులతో చేరి చేసిన దుర్నయాలవల్ల ధృత రాష్టు9డి ఆహం 
కారం పజ్యలించింది దుష్టత్వంతో, కాని శ్రీకృష్ణ దర్శనం వ్యాసబోధనం నంజయుని 
సలహా భారత యుద్ద కమాల కారణంగా అహంకారం శమించి ఒరిగిపోవడం ధృత 
రాష్ట్రు9ిని ప్రవ ర్త రనంలో చూసాము. అతడింకా మననూ శరీరాల్ని దోవకు తెచ్చుకో 
పలసి ఉన్నాడు. ఆవి హఠాత్తుగా తిరగబడి అతకిచేత పాండవులకు వ్యతిశేకంగా 
మాట్లాడడమనే వనిని చేయిస్తుండటం ఆవువడుతూ శే ఉంటుంది గాక, (వతి మనిషీ 
కూడ ఇలాగే ముందు బుద్ధిని దోవలో పెట్టి నెమ్మదిగా మనసును మరలించుకో వాలి, 
శరీరం బాగవడానికి అభ్యానం అవలంబించి చెయ్యాలి. చచ్చేలోగా శరీరం వంగక 
ఫోయినా తరువాత కలిగే శరీరం మనోబుద్ధులకు ఆనుకూలంగానే రాగలదనేది 
బుతము, 


త్రి, యుద్ధ సంరంభం 


నంజయుడు యుద్ధరంగంనుంచి పది రోజుల తరువాత తిరిగి ధృతరాష్టుంని 

వద్దకు వస్తాడు. ఫేష్ముడు యుద్ధంచేన్తూ దెబ్బతిని వడిపోయినాడని రోధిన్తూ చెప్పాడు 

అస్తాాలనే. శయ్య చేసి అతడ్ని నడుకో బెట్టారు. పదిరోజులు పాండవ స్తెన్యాలను 

a చివరిరోజున శిఖండి హం (వాలిపోయినాడని ఆ కోశించాడు 
నంజయుడు. 


ఈ నంగతి వింటూనే ధృతరాష్టుండు మూర్చబోయి శె త్యోవచారాల తరువాత 
లేచాడు. *దేవాఒ సురలొక్క ది ఆయన్ను జయించలేనంతటి మహో మహుడు 
శిఖండి అనే కృతిమ వాయువుచేత అణగిపోయాడా అంతటి సామర్థ్యం శిఖండీ 


182 మహాభారత కథలు భీష్మ_ప-క 


ఎలా గడించాడు? ఆ భీష్ముని శౌర్యం బలం శీలం పరాక్రమం అవన్నీ అనాళ వమని 
క్‌దా అనుకొన్నాము?” అంటాడు, 


“శిఖండి తాతగారిపెకి విజృభించినపుడు మిగతా కౌరవులంతా వనుయిపోయు 
నారు? ఆడుకోటానికి పోయినారా ? ఓహో ధర్మవరుడైన నా తండిని తమ తాతను 
చంపి రాజ్యం పొందాలని పాండవులు తొడరినారా ? పాపం పుణ్యం ఆలోచిం చేవాళ్ళు 
లేకుండా పోతున్నారా +? జూదంనాడే యుద్ధం చెయ్యాలి చెయ్యాలని ఉప్యిళ్ళూరు 
తుండే ఈ కౌరవులకు ఆధారమే భీష్మడనుకున్నాము, ఇప్పుడింకా వీళ్ళ కెవరా 
ధారం ?” అంటున్నాడు ధృతరాష్ట్రండు. 


తం్మడివంటివాడు మరణశయ్య చేరటం ఒక దుఃఖం. చిన్నవ్పటి నుంచి 
అతడ్ని ఆధారంచేసి యుద్ధానికి లాకొ-చ్చిన తన పుత్రులకు ఆధారం కాసా అణగీ 
పోవటం ఇంకో దుఃఖం. ఈ దుఃఖాలు మనసుకు వెంటనే కలిగేవె. వీటిని 
నియం[తణ చేయాలంటే బుద్ధి (వధానం. పుట్టినవాడు చావడం ఖాయం, యుద్ధమన్న 
తర్వాత చావులు చూడాల్సిందె. వినాల్సిందె. ఒక [కమానికి ధృతరఠాష్త్రండు ఈ 
నంగతి [గహించి దుఃఖంమాని జరిగిన యుద్ధ క్రమం చెప్పవలసిందంటాడు, జరగ 
కూడంది జరిగింది. ఇక నేదైనా వినగలను. చెప్పెయి; విశదీకరిస్తూ యుద్ధం 
సంగతి చెప్పెయ్యమంటాడు___ 


4. ఫీష్మాభిషేకం 


అప్పుడు సంజయుడు జరిగిన యుద్ద కథను చెపాడు. మర్నాడు సేనాధివతు 
లంకా సైన్యాలతో సహా వెళ్ళి యుద్ధ రంగంలో నిలుసారు. ఆప్పుడు ఫీష్ముడు 
రాజులనందరనూ పిలిచి ఇలా చెప్పాడు. “ఇది యుద్ధం ! మనకు నంకమించింది. 
ఇది వచ్చేవర కే వారిది తప్పు..వీరిది కాదు అనే వివాదాల చర్చ. ఇది వచ్చిన తరు 
వాత ఇందులో పాల్గొనే రాజులందరకూ గలవడ మో చావడమో ఇదే (వాయబడిన 
(వాత, గెలిసే ఈ [పపంచ సుఖాలు పొందడం, చనిపోతే స్వర్గం చేరచ్చు. ఆ 
నుఖాన్ని పొందచ్చు. ఇంట్లో ఉండి రోగంతో చచ్చేవారికి ఈ స్వర్గ ద్వారం తెరిచి 
ఉండకపోవచ్చు. కనక చచ్చేదాకా యుద్ధం చేసి చివరకు మిగిలి వుంపే గెల్భాం 
అనుకోవట మే ఘీరిక చేయాల్సిన పని” అంటాడు, 


ఫీష్మాభిషేక ౦ 188 


యుద్ధంలో నెనికుని మన నత్తం వీష్ముడఈ చెప్పినట్టు ఉండాలీ. ఆ 
ముద్ద రంగంలో [పేమ దయ దాక్షీణ్యం ఉండాల్సిన పనిలేదు. కోపం, ఆనూయ, 
వగ ఇవి ఉన్న ట్రై ఉంటవి గాని నిజానికి అవి ఉండ నేరాదు,. యుద్ధం చేయడం కర్ర 
వ్యం కనక చేయడ మేగాని సీ న్వంత మేధలో ఉన్న పగ దీర్చుకొనటం కాదు. 
అనేద ముఖ్యంగా గమనీయ మైన విషయం. 


అంతా ఉత్సాహంతో యుద్ధానికి ఉన్ముఖులవుతారు. 


దేవతలూ గంధర్వులూ కిన్నరులూ అంతా వచ్చి ఆకాశంలో ఈ యుద్ధం 
చూడాలనే ఆస కితో నిల్చున్నారు. 


ఆప్పుడు పాండవులు కూడా యుద్ద రంగానికి వరునగా వసారు. వారి నర్వ 
వైన్యాధివతి ధృష్టద్యుమ్నుడు అర్జునుడు, భీముడు, యధిష్టిరుడు, కవలు ఇంకా 
అందరూ అక్కడకు చేరుతారు. ధర్మరాజు సేనాధిపతుల్ని పిల్చి “గెలవడమో 
చావడమోి ఇదే కర్తవ్యం అని బోధించాడు. 


ధృత రాష్ట్రు9నికి నందేహం కలుగుతుంది. “వారూ వీరూ ఒకచోట చేరి 
నప్పుడు కౌరవుల బలగం చాల పెద్ధదిగానూ దానితో పోల్చి చూస్తే పాంతవుల 
బలల చిన్నదిగానూ అవుపడుతూనే ఉంటుంది గదా? పాండవులు యుద్ధం చేయా" 
లిం దేనని సాహసించడానికి కారణమేమిటీ” ఆని సంజయుని అడుగుతాడు. సంజ 
యుడు, నేనూ ఆ నంగళే చెప్పబోతున్నాను. ఈ బలాల తేడాను చూచి ధర్మరాజు 
అర్హునునితో అననే అంటాడు కౌఠవసేన పెద్దదని ! అందుకు అర్జునుడు చిన్న నవ్వు 
నవ్వి, అన్నాడు _ 


ముని వరుడ న నారదుడు మున్నాక యప్పుడు సెప్పెధర్మనా 
శనులగు వారలన్‌ |బబల _నెన్యము గల్లివ యేని గొంచెమై 

నను రిపుసేన గెల్చునని నాకు, గురుండును, దేవతానదీ 
తనయుడు నేర్పడన్‌ వినగ దాను పరాశర నూరుడున్‌ కృవన్‌ 


అంటే అధర్మపరులకు పెద్ద బలం ఉన్నా, శతువులకు చిన్న బలం కలిగి 
వున్నా ఆ శతువుల చేత వారు ఓడిపోవటం తధ్యమని దేవముని చెప్పాడట. అలా 
ఆరునుడు ఆని పెగా “భిముడున్నాడు మనకు ! నీవు నీ సామర్థ్యం ఎజుగవు గాక; 
న! న్‌ా . 


184 మహాభారత కథలు ఫ్రీష్మం క్ర! 


నీవు చాలు వీళ్ళను నిర్ణించడానికి” అని చెప్పాడు. తన విషయం చెప్పటంలో | 
దయవల్ల ఈ భగవంతుడై న శ్రీకృష్ణుని రక్షణతో నేనూ, నా గాండీవం ఉన్నాం 
ఇన హాల అంటాడు. 


ఆ (వక్కవారూ ఈ వక్కవారూ వ్యూహాలు మోహరిసారు. వాటిని వర్ణం 
చెపాడు సంజయుడు. అలా చెప్పి నరనారాయణులుండటం చత పాండవ పషజలం 
ఉబ్బుగా అవుపడింది; కృష్ణు షార్దునులే ముందు శంఖాలు పూరిస్తూ వచ్చారు. ఆశగ 
వాత రెండు బలాలవారూ యుద్ధంలో పాటించాల్సిన నియమాలు చెప్ప వాటిని 
హైటించడానికి అంతా అంగీకరించారు. 


ఆ నీతి ఏమిటంటే యుద్ధం చేయడానికి ముందుకు వస్తున్న వాణి కొట్టవచ్చు 
నని ఏదో పనిలో వరాయ త్తంగా ఉన్న వాణ్ణి కొట్టరాదు. మాట్లాడుతూ ఉంటున్న 
ప్పుడు కొట్టరాదు. క్రిందపడ్డ ఆయుధం తీసికొ నేటప్పుడు కొబ్బరాదు. శకి తగ్గి 
పోయి, భయపడిపోయిన వాణ్ణి చంవరాదు”, ఈ నియమాలు ఒప్పుకున్నారు. 


ఇక కలబడి పోటాడమే ఆలన్యం. 
ఆడ 


ఆ సమయంలో ధర్మరాజు తన కవచం ఆయుధాలూ రథంలో వదలి కిందికి 
దిగి పాడచారిగా చేతులు ముడుచుకొని నమస్కరిస్తూ భీష్ముని రథం వై పునకు వెళ 
టం ఆరంభిసాడు. మిగతా వాళ్ళంతా ముఖ్యంగా భీమార్జున నకుల నహ దేవుళ్ళు 
ధృష్టద్యుమ్నుడూ ఆశ్చర్యపోతూ ఉంటారు. “ఈయన యుద్దం మానేద్దామ”ని చెప్ప 
డానికి వెళ్తున్నాడా అని భయపడ్డారు. గొడప పడిపోయినారు. (ప్రశ్నలు వేస్తు 
న్నారు. ధర్మరాజు మాతం పలక్కు.ండా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కీ శ్రీకృష్ణుడు 
అర్జునునికి తన ఊహ చెఐ ప్పాడు. భీష్ముడు పెద్దరికం గలవాడు. 'షెద్దల ఆశీర్వచ 
నం తీసికొని యుద్దం చేయటం వల్ల జయం కలుగుతుంది, ఆందుకె ఈ ధర్మరాజు 
ఆలా భీష్ముని కలవడానికి వెళుతున్నాడు. మనమూ ' వెనుక నడుద్దాము పదుండని 
ఆయన వెనుక అర్జున భీమ నకుల సహదేవులు బయలుదేరి వెళతారు. 


ధర్మరాజు సరాసరి భీష్ముని నమతానికిపోయి నమస్కార చేస్తాడు. మిగతా 
వారంతా చితాల్లో బొమ్మల్లా నిలుచున్నారు, “అనఘుడా ! నీకు వ్యతిరేకంగా 
యుద్ధం చేయబోతున్నాను. నీనుంచి అనుజ్ఞకోనం వచ్చాినంటాడు ధర్మరాజు, 
భీష్ముడు నంతోషించి . నీవు ఈలాటి పని చేయకపోయినట్టయితె శపించేవాడ్ని 


ఖీష్మాభి'షేకం 189 


జంటాడు. ఎదీరి నెన్యంలో తమ పెద్దలున్న ప్పుడు వారి అనుజ్ఞను అభివ్య క కంగానో 
గర్చితంగానో అడుగటనునేది పూక సం ఉండేది. అర్జునుడు ఉత తర గో గహణంలో 
ముందుగా (దో నోణాచార్యునికి ఖీష్మ కృపాదులకు తా చెవివద్దకు పాదాలవద్దకు 
వెళ్ళి పడిపో యెటట్లు వదులుతాడు._కుళల (పశ్నము పణామము అన టు. ఐతె డి 
ఒకళ్ళనొకళ్ళు చం పేస్తునానే యుద్ధం కాదు. ఇది ఇంచుమించు ఒకళ్ళ Ss 
దం పేసుకోవాలని ఏర్పాటు చేసిశాన్న కదనరంగమె, ఈ కదన రంగంలో కూడ 
ఇలాటి అనుమతి పొందటం అప్పటి యోధులు ఊహించ లేదు గనక పరమాళ్చర్యంతో 
ఈ ధర్మరాజు పనినే తిలకించారు. ధర్మరాజుకూ అప్పటి ఇతరులగూ ఇదే భేదం, 


ఈలాటి పని ఇప్పటి యుద్ధాల్లో చేయడం సంభపమా ? కానేకాదు. తమ 
పెద్దలు తమ (పక్క-నేగాని ఎదుటివారి (వక్కనుండి యుద్దం చేయడం ఇప్పుడుండ నే 
ఉండదు, అలా అంటే వాళ్ళకు పెద్ద దికం పీకి కిక్యడమనేడి ఉండదు. వం ందువల్లనంటే 
పూఠ్వల వారు శరీరం వేజుగా మనసు వేజుగా భావించి శరీర క రవ్యం sn 
ఒకరికి, మనసుతో మకొకరికీ సహాయం చేసేవారు. ఇప్పుడలా ఎవరూ చేయరు, 


శరీదం మనతోహపా టె నడిపించడ: అలవాటు. ఒక చేశ వ శణానైనా మనసు 


మారిందా శరీరాన్నికూడ ఆ |పకాళమె మార్పుచేసి కు.టగా _పవర్రంచడం ఇప్పటి 
సో గా రా ఇనా లో జా షా వాని ఇ a 

అలవాటు అసిపిస్తుంది. అనగా క ర్రవ్యం అన హర్తుళలెము. ఇప్పటి యుడ్డాల్జా ఎమరు 
న. pu సన 


క్యూ 
బడి యుదం చేయడం సకృతు. రహన్యంగా ఎక్కడా దాగి కొటడం ఆడి ఎవరికీ 
ధి 


గీ 
తగులుతుందో ఆప్పటికి తెలీదు. 13 రోజులు జరిగిన భారత యుద ఇవ్పటి తుపా 
గ! జ! శ ల ~ జ pan] Pe ప దాక 
కులూ సెన్‌ గన్‌లూ ఉంటే కేడలం 132 నిముషాల్లో ఆాబహపోయెది. కాది అవి 
6ఉు sea క 
అప్పుడు లేవనుక్షోవర్దు. పాపపకం అణ జెడి, ఈ 


నిముషాల్లో నాశనం చేయగ అదు వ. ఆ 
తాను దానిని వాడ లేదు. సెంధవు తలను అకా 


EE ఇ? వ్‌ గ ఆర ఇ 
వేశం. అంతా ఇదిచూచి yr ie కం వనితా నయన వచింది అనుకొన్నారుగాని 


ఇది కుట అనుకోలేదు. కు,ట ౨నుకువ ప దాణా 


అ నే. ఆమ అ | టో నా కా జ. న్న అవా 
అది సమంజసమె అనుకొన్నాడు. మంచిప.. చెకావన్నాడు. అలా జమా ఎద్దం, 
a అష్‌ శ శ | 
ఇందులో త "ప్ప దేముంది?" అన్నారు. డంటడద  చకవునాజ నాకు హీతమయె 
వామ షన 
నే జు 


కార్యం తలప ట్టండి” అ అన న్నాడు. “జంకే ని అలోచసమిటి” అసి భిష్ముడంటాడు 
“సన్ను గెలిచే Sse కావాలి” ఆని సమాభధాశం::, 


186 మహాభాతర కథలు ధీష్మట్యప 


వెంటనే ఫీష్ముడి ముఖంలో నవ్వు తొలగిపోయింది. సంభాషణం కర్త 
నికి వ్యతి రేకమవుతున్నదనుకొని ఉంటాడు. అందుకని, “నేను ఆయుధం చేతి! 
ధరించినంత నేపున్నూ నన్ను దేవతలే జయించలేరు. అడి వడిలితె జయించా ల్సి 
ఇప్పుడిక ఈ విషయం మాట్టాడటం తగదు. వెళ్ళు” మంటాడు, ధర్మరాజు మె 
పులి, ఆ నందు చూచుకొని, సరె ఇప్పుడు నమయం కాకపోతె మరొకసె। 
మిమ్మల్ను కలుస్తానని చెప్పి సెలవు తీనుకొని వెళ్ళిపోతాడు. [దోణుని కృపుని క 
సాడు, [దోణుడూ అదే మాట చెప్పి పైగా దున్నహమైన కీడు సమాచారం నిజాం! 
వరుని నోటినుంచి వింపే ఆయుధం పట్టక [పాయోవ వేశం చేస్తానుగాక. అలాటప్పు! 
ఎవరైనా చంపాల్సిందేగాని నన్ను గెలిచేవాళ్ళు లేరంటాడు. కృపుడు జాను చావ 
మనేది లేదంటూ ధర్మపరుడవెన నీవె గెలువుమని దీవిసాడు. శల్యునికి ఉద్యో] 
నమయంలో చేసికొన్న కరారు జ్ఞాపకం చేని అనుజ్ఞ తీసికొని తిరిగి స్వరథాటవద్డ! 
వెళ్ళి తిరిగి యుద్ద సన్నర్ధులవుతారు పాండవులు. 


కర్దుడు యుద్ధరంగంలో లేడ నేది మర్చిపోవద్దు. బలె ఈ యుద్ధం ఎలా జరుగ 
తుందో చూడాలనే అన క్రివల దూరంగా నిల్చి చూస్తున్నాడు. ్రీకృష్టుడది గప 
నించి తానై వెళ్ళి అతడితో “నివు భీష్ముడు నర్వ సైన్యాధిపతిగా నున్నంత కాల! 
యుద్ధిం చేయవటనే! పోనీ ఊరీకె ఎందుకుండాలి! ఇది ఒక క్రీడగా పరిగణించివచ్చీ 
ధర్మరాజా తరపున ఆంతకాలం యుద్ధం చేయరాదా?” అంటాడు. ఆందుకు క ర్లుడ 
“ఆప్పుడు కోవం వచ్చింది_ఆయనతో కలిసి యుద్ధం చేయనన్నాను. అం జే గా! 
కౌర వనాధునకంకితం చేసిన ఈ|పాణం ఇంకొకరికి చేర్చుమంటావా?" అన్నాడు. ఉన్న 
మాట చెల్లించి తీరుతావనే పట్టుదల కర్పుడికి ఎక్కువైంది అనిపిస్తుంది. నిజని! 
శ్రీకృష్ణుడు చేసిన సూచన కూజా ఎవరుగాని పాటించేది కాదు. మనను ఎలా ఊం 
అలా శరీరం చేయడంగదా నూత! అప్పుడు కేవలం క రవ్యానికె (పాధాన్యః 
ఉండేది. నరదాకు వచ్చి మా తరపున యుద్ధం చేయమం కే చేసేవారుండరు. క ర 
వ్యం కాని పనులన్నీ కామనంకల్పంచేత చేసేవి. వాటిని వర్షించాలి. అలా పర్ది ౨చిన 
వాడే పండితుడన్నాడు కృష్ణుడే. “యన్య నర్వేనమారంభాః కామ నంకల్ప వర్హితా! 
జ్ఞానాగ్ని దగ్గకర్మాణం తమాహం పండితంబుధాః” శ్రీకృష్ణుడు ఇలా అడుగటం 
హేళనకుతప్ప నిజంగా కర్ణుడు వచ్చి తమవెపు యుద్ధం చేస్తాడనికాదు. కర్లునికిగ6 
మంచి లవషణాల్లో ఇది ఒకటి అని (పన్ఫుటం అయం లంక 


భీష్మాభిషేకం 18? 


తర్వాత ధర్మరాజు ఎలుగెత్తి తమవై పునకు వచ్చి యుద్దం చేయదలచినవారు 
స్వేచ్చగా వచ్చి మర్యాదలంది యుద్ధం చేయండి అని ఆహ్వానిసాడు. అప్పుడు కొర 
వులు నూర్గరకూ నవతిబిడ్డ అయి” యుయుత్సుడు తన అనయాయలతో వచ్చి 
పాండవ పక్షం చేరుతాడు. అప్పటికి యుద్ధానికి తయారీ పూర్తి అయింది. 


ర్‌, భగ వద్దితా 


ఇంతకూ అర్జునుడు తన రథాన్ని రెండు సేనలమధ్యనూ పెట్టించి తాను 
ఎవరితో యుద్ధం చేయాలో ఆలోచిస్తూ కౌరవ సేనలో ఆందరనూ చూపాడు. 
తీరా వాళ్ళంతా సోదరులు, తం|డులు, తాతలు, మామలు ఇలా ఉండటంచేత 
వాళ్ళందరిని చంపితె తనకు పాపమనీ, వారిని చంపిన తరువాత “ంపాదింపబడే 
రాజ్యాన్ని ఎవరితోసహా అనుభవిస్తాము గనక అనీ (పశ్నించుకొని ఈ యుద్దం చేయ 


5 Lb 
eA 
౮ 
y 
టో 
ర్ట 
te 
లో 
(a 
UK 
(OP 
OPA 
ల్లో 
GE 
mp 
EA 
PA 
fe 
cA 
Le 
Et 
7% 
PA 
ర్ల 
క్ర 
ఫ్‌ € 
థ్‌ 


“క్త ర్రవ్యం అనేది చేయడానికే నీవూ నేనూ వాళ్ళూ అంతా ఈ శరీరాలను 
ధరించింది. ఈ శరీరాలయితే చ సవిగాని నేనూ నీవూ అతడు అనేవాళ్ళు చావనే 


ఆంత నికృష్టమైన పని. “నమాజసేవలో భాగంగా యుద్ధం చెయ్యాల్సిన కర్తవ్యం 
వదిలి పెటితె. పరము స్వార్థవరుడ వై పాపం చేసినవాడివయిపోతావు గాని నమాజం 


కోనం యుద్దం చేస్తే పాపంవచ్చే (పన క్రిలేదు” ఆని చెప్పి శ్రీకృషుడు వరమాత్మ 
తానే అయి ఈ [వపంచమూ దానినడక నడిపేవాడూ తానేఅయి ఎలా నడుపు 
తున్నాడో చెప్తాడు. “నేను” అనేది భగవంతుడేను. అంటూ కానే అన్ని కూపాలూగా 
నయి, విశ్వం అయి విశ్వరూపాన్ని అర్జునునకు దర్శనం చేయిస్తాడు. అర్జునుడు 
భయపడిపోతాడు. ఆ విశ్వరూపంలో దుర్యోధనాదులు నాకనమైపోతుండటం 
చూసాడు అర్జునుడు. 


క్‌ క్రి విశ్వరూపాన్ని ఉపనంహరించి శ్రీకృష్ణుడు (బహ్మవిద్యకు అన్వయం 
చేనూ అర్హునుని |పశ్నలనిటికీ సత్యమైన నమాధానాలు చెప్తాడు. నాది_నావారు 
pr) a మ 


138 మహాభారత కథలు భీష్మ-(వ-ఆ 


వీళ్ళను చంపట మేమిటి అనే రాగపూర్ణమైన మోహం అర్జునునకు వదలీపోతుంది. 
వర మేశ్వరుడు విశ్వం-ప్రపంద = నమాజం ఇవి వ్యో క్రకంిటె గొవృవని నమాజ సేవ 
ఏదో అదె వ్య కికి స్వధక్మమున్నూ అయి ఉంటున్న దసి తెలీపాడు. అర్జునుడు 
యుద్ధం చేస్తానని మళ్ళీ యుద్ధ సన్న ద్దుడ ఫవుతాడు. ఈ విశ్వరూప సందర్శనం "ఒక్క 
అర్జునునకే కన్చడింది. కొని “వ్యానభగవానుని అనుగ్రహంవల్ల సంజయునికికూడా 
తెలిసింది. ఈ కృష్టారున సంవాదం అంతా సంజయునికి వినవడింది. ఆయన దానిని 
తలచి తలచి హృదయంలో అంతటా సంహృష్టుడయినాడట. ఈ నంగతి ధృత 
రాష్ట్రంనకు చెప్పి చెప్పి సంజయుడంటాడు __ 


యత యోగేశ్వరః కృష్ణో య|తపార్గోధనుర్ణరః 
తత శ్రీ ర్విజ మోః భూతి రృవానీ కిర్మతిర్మ మ_ అంటాడు, 


ధృతరాష్టు9ని మనసు మంచి బె పుము తిరిగింది గనుక అతడు అంతావిని 
నిట్టూర్చి _అలాగయి తె_ఇక యుద్ధం ఎవరు ఎలా మొదలు పెట్ట ఏమేం చేశారో 
చెప్పాల్సిందని పరజలు సంజయుడు చెప్పటం re 


6, యుర్ధారంభం 


“ముందుగా దుళశ్ళాననుడు ఫురిగొల్పంగాస కు సైన్యాలు కదలినయి, 
భీష్ముని రథం ముందుకు నడుస్తుంది. అప్పుడు భీముడితోపొటు పాండవుల సెన్యం 
ముందుకు నడుస్తుంది. భీముడు శంఖం వూరిసాడు, అతడిని దుళ్ళానన దుర్ముఖ 
షై దుర త్త వివింశతి వృష సేనులు ఎదుర్కొంటారు. ఆతరువాత దౌపది 
ప్ప్కుతులు స హా ధృష్టద్యుమ్నుడూ ఇతగులూ వచ్చి యుద్ధం చేస్తారు, 


అర్జునుడు... భీష్మునీ, సాత్యకి _కృతవర్మనీ అభిమన్యుడు_5 కోసలరాజునీ 
ఖీష్ముడు-ఫీముసీ దుక్ళాసనుడు.నకులుడ్నీ ఎదుర్కొంటారు. ధర్మరాజు. ల్యునితో 
అశ్వత్థామ కీఖండితో యుద్దం చేసారు. ఇలా మధ్యాహ్న మయేటప్ప చికి భీష్ముడు 
విజృంభించి సర్వ వత తనే ఉన్నట్లు రథాన్ని నడిపించి పాండవుల సేనను చిందర 
వందర చెసాడు. తలకాయలు తెగిపోవటం రథాలు విరిగిపోవటం గుకాలు పడిపో 
వటం ఏనుగులు కూలిపోవటం జరుగుతుంది. 


యుర్భారంభం 139 
పాండవ “సెన్యం బెంబేలు పడిపోతుంటే పాండవుల 


పక్షంలో మళ్ళీ ఒక 
పెద్ది ఆశను లేవగొట్టింది అభిమన్యుడు: ఇతడు శల ల్యుజ్జి, కృతవర్మను, దుర్ముఖుడ్ని 
కృపుజ్ణి ఇందర్ని నొవ్వచేసి వచ్చి భీష్ముని ఎదుదొ వ్కాంటాడు. ఓహో, వీడు ఆవివ; 


ఈక 
చ్చుడికం టె కీసి పోయేవాడుకాదని సర్వులూ ఆనుకొంటారు. ఇంతో అభిమన్యుడు 


భీష్ముని కేతనం వికగగొ స్పేస్తాడు. శంఖాలు పూరిస్తారు పాండవులు. 


భీష్ముడు వ హఠాత్తుగా విజృంభించి గాలివానలా. పాండవ సెన్యాలను ఊచకోత 


మొల 


కోసినట్లు నరుకుతూ ఉంటాడు. పాండవ "సెన్యం మకీ జ బెంబేలు పడిపోతుఎది. ఆ 


సాయంతమంతా అలా ఫీష్ముడు పాండవ సైన్యాలకు భయాన్ని కలిగిస్తూనే 
ఉన్నాడు. 


సూర్యా సమయ సమయానికిపోరు ఆపుతారు. పాండవ "పెన 
మొగాలుముడుచుకొని ఉన్నయి. 


7. సందేహాల చర్చ 


కు నందేహంగా “అవుపించట ఒకద్దు. కరుడు అం యకఠకాతరంగా 
కీష్మునకు [కోధంలేదు. కాని దుర్యోధనుని చెడగొట్టుతున 

నమ్మకం. నిజానికి తన సలహా ఒక పక్క క్ష య. య 
దుర్యోధనుడెప్తుడూ కర్తుని నవలహానే అవునరంచటం De చ ప తాను 
నర్వ సేనాధిపత్యం చేయాలంటే వ మరొక [వక్క ఈ రా కా 

కొరి కేటట్టయితే అనలు ప్యూహాలు డెబ్బృుజతినిపోవట: క 

జ్మాగత “పడ్డాడని అనిపిస్తుంది. ఇక కర్ణుడు బహుశ, . 
నయితే దుర్యోధనుడు తనకే సర రసెన్యాధివతి 


యు 
Ey పై 


శ్‌ ఆవాల el 
న్‌ - అన ఏడీ హఠా 
తయో పహెైబచొవ" టయిళ తాను అవవచతా డో ఉండీ ప 
ఉండవచ్చు. ఇప్పుడె యుద్ద లో పాళ్లౌన్నప్లీ ఆస్ట ఫం 
ంచనలగటింమ న! చు మిందు అనంధి వమముని 


అకు ని ౬ 
తుగా సర్యసై సన్యాధివత్యం వహి మనది ఇ 

లాలు డేత కరుడు యువంలో మొదట 
నంగతికదా అనుకొని ఉండము. ఈ కారణాలచత 1 న 
పాల్గొనలేదు. 


140 మహాభారత కథలు ఫీష్మ..వ..ఆ 


ఇంకో చిత మైన విషయం వమిటంటే ధర్మరాజు ఫీష్మదోణ కృప శల్యుల 
వద్దకు వెళ్ళి వాళ్ళు ఎలా జయింపబిడతారో చెప్పుమని అడగడం. ఆంతకంచి 
ఆశ్చర్యం వాళ్ళు అది చెప్పటమున్నూ. ఇలాటిది ఈరోజుల్లో సంభవం కానేకాదు. 
కాని రామాయణ కాలంలోకూడా రావణుడు జటాయువుతో పోరిపోరి నీళకి 
ఎక్కడ ఉందో చెప్పుమంది జటాయువు తన రెక్కల్లో ఉన్నదంటుంది, దావణుని 
అలాగే జటాయువడిగితె తన భుజంలో ఉన్నదని రావణుడు అబద్దం చెప్పినట్టు 
వింటాము. యుద్ధం చేస్తున్నప్పుడుకూడ ఎవరికివారు తమ శక్తి యుతమయిన చోటు 
ఫలాన అని చెప్పటంకద్దు. దానిని ఆలియజెప్పుమని అలా చెప్పినట్టయి తె నిన్ను 
నేను జయింపగలననీ ఒక ఛాలెంజి చేయటం మామూలు అనిపినుంది, భీష్ముడు 
విల్లు తన చేతుల్లో లేకపోయినప్పుడే ఎవరైనా తనను గెలువగలడు అనటంలో 
అర్జునుడు ఎంత సేపటికీ భీష్ముని చేతిలో వింటిని విరగగొట్టడానికే వయత్నించటం 
యుద్ధంలో చూస్తాము, చివరకు ఆతడు తీసిన వింటినల్లా అర్జునుడు విరగగొర్టే 
నుంచే శిఖండీ భీష్ముని బాణాలతో (గుచ్చి వేస్తాడు. 


(దోణుడు తాను ప్రాయోపవేశం చేసే తవ్ప ఇంకెవరూ గెలువలేరని 
చెపాడు. పెగా “వినరానిమాట వింటే నేను [పాయోపవేశం చేసాననటం”కూడ 
(దోణునికి పాండవులం టె ఎంత నమ్మక మో తెలుస్తుంది. ఎప్పుడూ అబద్దం చెప్పని 
వాడు ఆ కీడూనంగతి చెప్పితేనే పాయోవ వేశం చేస్తానంటాడు, అంటి ధర్మరాజు 
అలాంటి మాట ఏమయినా అన్నప్పుడే తప్ప మిగతావా రెవరు ఆ మాటలు అన్నా 
ఆయన [పై యోవవేళం చేయడన్నమాట. (దోణుడికి నమ్మక౦-_ధర్మరాజు అలాటి 
మాట ఆటకొయితనంగా గాని మోనంగాగాని అసడని. ఇతర్లం'టే తనకు లెక్క 
లేదు. ఈ కారణంచేత తనగుట్టు స్పష్టంగా పాండవులకు చెప్పినా, తనకేమీ బాధ 
లేదని తెలుసు. అందుకని వారిమీద (పేమకొద్దీ చెప్పేశాడు. వాళ్ళు దానిని ఉపయో 
గించుకొనే స్థితి లేదని నమ్మినాడు అనిపిస్తుంది. 


శల్యుడు అదివకే చేసిన వాగ్దానం మాతం జ్ఞాపకం పెటుకొంటానన్నాడు. 
(చ 
ఆతడే పరిసితులో ఆ వాగానం చేయాల్సి వచ్చిందో వినాషం. 
థి ౧ (గ లు 
భీష్ముడు నద్‌వృత్తికి చెందినవాడు కౌరివుల్లో చేరటం ఎందుకని 
అనేది మరొక నందేవాం. యుద్ధ కథనంలో వ్యాసమహర్షి యోరుల పేరనో ఎన్నో 
(op) 
విషయాలు నూచిస్తూ రచన చేశాడు. భీష్ముడు అంటే భయంకరుడు అని కూడ 


సందేహాల చర్చ 141 


అర్థం, యుద్ధం వచ్చేవరకూ తామసిక వృత్తులు కలిగిన అందరకూ భయంకరుడై 
ఆ తరువాత యుద్ధంలో భయంకరుడై ఉన్నాడు. ఆయనకు దేవవతుడని పేరుం 
చాడు. కర్మ పవృత్తి సాధన చేస్తుంటాడని నూచన. అది సాత్విక వృతి. ఐకె 
చివరకు దుర్భృత్తులతో కలిసేడుగదా ! అది ఒకొక్క_ప్పుడు సంభవం ఆవుతుంటం 
చూస్తూనే ఉంటాం. ఉదాహరణకు ___ నిన్నటివరకూ అత్యంతంగా _పేమించిన 
తండి ఇవాళ ఆ సీ నెవరికో (వాసి కొడుకును సాధించే మన సత్వం ఎంత తరుచుగా 
చూస్తాము. నిన్నటివరకూ నీవల్ల నాకీ సిరినంపదలు కళిగాయన్న భర ఇవాళ ఆ 
భార్య నె ఇంట్లోంచి వెళ్ళగొట్టటం చూడమా? అలాగే సాధకుల్లో కర్మ పవృతి 
కలిగి ఉంటూనె ఒకానొక (పారబ్దంవల్ల సా త్తికం వదలి తామసికంలో పడిపోతారు. 
అజామిళుడలాంణివాడు, చిట్టచివరకుగాని దోవ హూ రిగా వెనక్కు. తిరగక పోయిండి" 
కర్మ మార్గం అనుసరిస్తూ నే. దుర్చుత్తులకు నహాయ పడటమె ఆసమ_గ కర్మమార్లి 
ఇతడనవలసి వచ్చిన కారణం భీష్ముని విషయంలో. 


అనమ[గ కర్మయోగికి దురర్చృతి కలిగినల్లబితె దాన్ని జముంచట౭-అతడి 
లోని నద్‌ వృ తియెన సాధకునకు _ చాలకష్ష . దానికి బుజా _పవర్తనం, 


(అర్జునుడు) అభయం (ఖముడు) నిరష్యుతి తత్త 
& 
ఇన్ని కావాలని బోధ. 


ఇది ద్వితీయాశ్వానం 


క్‌ 


కే రోభి రత కథణం 
బీష్మ పర్వం _ ద్వితీయాశా౭సం 


మొదటి ఆరు రోజుల యుద్ధం 


కౌరవ పాండవ నంగామం ఆశ్రంథ మయింది, భీష్ముడు దుర్నివారుగై 
పాండవ పెన్యాన్ని తరిమి తరిమి కొటాడు, ఆనాటి సాయం మయేటప్పటికి 


పాండవులు వెలవెలబోయి తలలు వొంచుకోవాల్సి వచ్చింది. ఇది మొదటిరోజు 
యుద్దం. 


ఆ ర్మాతి ధర్మరాజు తమ్ముల్నీ ధృష్టద్యుముడ్నీ తీసికొని శ్రీకృష్ణుని విడిద 
లకు వెళతాడు. ఆయనతో “జావహో శ్ర భీష్ముని శౌర్యం ఎంత వెక్కునంగా ఉంది 
మన బలాన్నంతనూ ఆతడే చంే పస్తున్నాడు, అర్జును డేమీ చేయలేక పోయినాడు. 
ఫీముడెంతని ఓర్వగలడు:ః నేనేమొ మీమీద ప్రశ పెట్టుకున్నాను. ఏం చేయాలో 


గోచరించటల్లేదు, యుద్ధం మాన్పించి నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను. నీవు చెప్పు 
నా క ర్తవ్యమేమిటో. నేనలా చేస్తాను” అంటాడు ధర్మరాజు. 


శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ధైర్యం చెప్పి 'నీ వ్యతిరేకులందర్నీ నేను [కమ 
లల ఠి oo} ఎ ఫీ a 

స్ఫూర్తితో లయం చేస్తాను నరా?' అంటాడు. తాను భగవంతుడనీ ఒకానొక 
[క్రమంలో భీష్ముడు సమయింపబడుళతూ నే ఉన్నాడనీ సూచన, ధృష్టద్యుమ్నుడు 
“నేనగ్ని గుండంలో పుట్టింది దోణుణి చంవడాని కే. రేపు చూడండి. ఎంత హోర 


యుద్ధం చేస్తానో”నంటాడు. అంతా గుండెలు విరుచుకొని తమ తమ నెలవుల కెళ్ళి 
పోతారు. 


మరునాటి యుద్ధం మరీ "'ఘోరమయిపోయింది. పాండవుల కాంచవ్యూహాన్ని 
భీష్ముడు ఒక, ,-సారిగా వచ్చి చిందరవందర చేస్తాడు. అర్జునుడు వెళ్ళి భీష్ముని 
ఎదుర్కొనాలని చూస్తాడు.కాని, స్ట కృష్ణుడు ఆయనకు వీళ్ళంతా నహాయం రావట 
లేదా? వీరందర్నీ కొట్టు. తర్వాత అటుపోదామని నలహాఇస్తాడు. అర్జునుడికి తాను 
భీష్ముని ఎదిరించడ మనే అద్భుత కార్యానికి ముందు మరోపని పెట్టటంతో (ప్రయ 
త్నించి విజృంభణం ఉద్ధృతం స. ళీ వచ్చింది. ఆ ఉద్ధృతిలో (దోణ, శల్య 


i143 


© 


అరు రోజుల యుదం 


జీంః 


ఇ 


ది్‌లా ఊర కోవటం న్యాయమా ? 


A ఎదుర్కొని షి 
డు, దుర్యోధనుడు 
వ సెనా 
a 


a 
గ 


అయిజ 


౧ 94 A 
4 ౧ శ్ర f లో 3 1») 48 శీ గ్గ శే fb x} 1 
GE ఈ wD ¥ శే వ్‌ 1.01 «} గ్‌ 
పహ కో నో | a hla * ర్‌ 
1) జే ఎంగ (. గ్‌ ¥Y , v7 ఏ f ఖి #3 క 41 sf [| x1 | 7 i 
it స్‌ శశీ నే శ తో 
క గ ల న 
శ శే లే 1 కళ ఎ; గ | అ pl [1 a | ఖై tt శ్రే 
క. rt వి 1B yy y aa క శ Ur 3 fh 
ME: 4 స్‌ మి ‘frit | Yh 
[4 a ft అ aa స హో fy | శ? | ఫ్‌ ఫం] | ul} 
nM 70 న శి స TAH ల Jp ks శ 
ఫ్‌ nh క్ష క ల్‌ A శ్‌ 1 ¥ | వ! క ఖో న్‌ శ. 
‘ la ua సెగ త లా న. dy 
ఖో గ్‌ ఓ] శ్‌ శో | 11] ' pie 1 ల్ల కేసే క్ట శ ¥, 1! qi గ 
| | య ఇ . 6 శ fa గీ t , Big “శే uh i} We 
౯ ») గ్‌ య్‌ | . మ : ఘా i qo శ he ) శ 
( ళ్‌ 1 | గ i pi chi] YP 1! న || nN [ fy త. 
[ఏ వచ సోలి Wa 4% Sar స [క 3 ఛ్‌ 
f గ! యూ ఖీ cd [గ సా {7 జ... hy ' PE | క్‌ 1 ల! ul (| ps] | 
CP aT ' గనీ ఇం. క + i (చ) 
(1 Xr wd «yt జ ౧ || న్ని గ wy 1 అ i శి | } గ్ర ॥ీ 
త ap +! గ్‌ Wh ia hb 2 ( త 
ఫ్‌ @ జి య స్‌ ర! టట ఆ WT ly wi ( 
క f 1 లాగ ప an qn a ల్‌ ళె సై వ 2 vd | గీ || / mi 
లీ (le ణీ ¥e థః ల్‌ ళ్‌ క టే fn ళ్‌ Ne ఛి 1d rf 
a fy yy xX ల స ఛా నే sj a క 4 a3 Cat 
§ Ww fy “3 శి స 9 గూ f- జ! గ ౪ a “గే శ 
న్ని ణ్‌ 9 లు ట్రీ ఓ? వ్‌ ల) / 4 ళ్‌ Yd 
ps: ag qi 0 Webs, త్తే 4 a 1 ౮ va pe 
నాశ dma అలి ఎ నవం 01 య ఏ న 
గ్‌ భే గ. గ్‌ స న f» + 
సా re ne fo | m3 ( CREE ఖై 
a Bl 3 fs va గ #3 = 6 ae 
ణో wd 0 
ya తూ కోన a ౧ Gs ww లి వ A fa] న ey 3 ర | y3 13 
n3 lw o 0 క 4 # ఇ 2g టా af 9 «4 లే 3 
ca గ 0 29841 పష షట wD APB Rp పి 
వ న స ఫ్ర 
కా ల bron 
RSE “fog becggo న్య 
శ క స సట డి శ శ క ఉనే 3 
౪3 ba ya gm గ ల్‌ A! 
య్య. ఖే sn ఈ 3 
«3 ౮ ao ww 9s రై! 
# ww లీ 8 
వెం ఎ ఏ 


దుర్యోధనాదుల్ని 

కోనునా 

ముందె అరునుడు కౌ 

చూనుకొని భీష్ముడి దగర ౩? 

మీ 

ఇలా ఊరుకొంటపే ఇంకెలాగ 2” ఆ 


i44 మహాభారత కథలు ఫీష్మ ద్వి. ఆ 


చేసాడో ఇతడూ అలాగే చేస్తాడంటున్నారంతా. లక్షుణకుమారుణ్ని నొవ్యగొట్టాడు, 
మిగతా వాళ్ళ మదమణుస్తున్నాడు. అప్పుడు దురోధనుడొచ్చి కలబడతాడు, 
వెంటనె అర్జునుడి రథం విద్యుల్లతలా వచ్చి నర్వ నెన్యాన్నీ వహడలగొట్టుతుంది. 
అది శ్రీకృష్ణుని చాకచక్యమో లేదా ఆయన అను గహ మో। ఇలా రెండవనాటి 
యుద్ధంలో పాండవుల కౌశలం (పకటితమయింది. 


మూడో రోజు భీముడూ దురోకధనుడూ ఎదురువడి యుద్ధం చేస్తారు. దుర్యో 
ధనుడు మూర్చిల్లటం చేత రథసారధి ఆర ధాన్ని దూరం తోలుకు పోతాడు. కౌరవ 
నెన్యాలు వెరగుపడిపోతయి. కొంత సేపటికి దురోధనుడు లేచి అందరనూ 
యుద్ధానికి తిరిగి పురికొల్చి నిష్టారాలాడతాడు. “మీ చేతనే నేను భంగవడ్డా"నం 
టాడు. ఫీష్ముడతడి అజ్ఞానానికి నవ్వుకొన్నాడు. 


“ఇవాళ చూడు నేను పాండవ నెన్యాలను ఎలా చండాడుతానో”. ఆంటూ 
భీష్ముడు అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళి అర్జునుడ్ని ఎదుర్కొంటాడు. ఆనమయాన 
అర్జునుడూ మహా విజృంభణంలో ఉన్నాడు. సెన్యాలు తెగివడుతున్నాయి. రంగ 
స్థలమంతా ర క్రమాంన క శేబరాలతో నిండిపోతున్నది. భీష్ముడు అర్జునుని విజృం 
భణం చూసి నరనారాయణుల కెదిరి సందిగ్ధమైన యుద్ధం చేయడం ఇష్టంలేక 


దుర్యోధనుని సంతోష పెట్టాలంటే మిగతా సైన్యాలల్లో అధిక నంఖ్యలో మందిని 
చంపేయాలని ఆలా ఆరంభించాడు. 


ఇది (గహించినవాడు శ్రీకృష్ణుడు. వెంటనే భీష్మని ఎదిరింపుమని అర్హును 
నకు చెపాడు. అలాగ ఎదిరించినా ఫీమ్మని విజృంభణ మేమీ తగ్గలేగు, ఆయన 
బాణాలు వచ్చి శ్రీకృష్ణునికి తగులుతున్నయి. పాండవ నెన్యాలు పారిపోతుంటే 
ఎవరో మళ్ళీ పురికొల్పుతున్నారు. వెంట నే. 


శ్రీకృష్ణుడు సుదర్శన చ।కం చేత ధరించాడు. “ఆజగత్సంహారోన్ముఖుడై న 
ర్ముదుడిలా భీమ్మనిమీదకు వెళుతున్నాడు. భీష్ముడు వెంటనే చేతులు జోడించాడు”... 
“పర మేశ్వరా! రా! రావాల్సిందె. కృతార్డునిగా నన్ను చేయాల్సింది. నీలో విలీనం 
కావటం కంటె నాకు కావలసిందేమిటిః ఇది నాకే మేలు.” అని నమస్కరిసాడు. 
ఆర్జునుడు పరుగెత్తుకొని వెంట వస్తున్నాడు. “కృష్ణా | కృష్ణ! ఆగు. ఆగు నేను 
ఉన్నాను. (ఇంకా చావలేదు) ధర్మరాజు శౌర్యం ధైర్యం వీర్యం నాశనంచేసి ఇలా 


ఆరు రోజుల యుద్ధ ం 145 


నీవు వెళ్ళటం న్యాయంకారు.” అంటూ కాళ్ళకు అడ్జంపడతాడు. తన వరువూ, తన 
అన్నలపరువూ పోయిందని బాధ అర్జునునికి! 


శ్రీకృష్ణుడు ని నిరృతి త త్వం, ఆయన సుదర్శనాన్ని కర్మీ షియెన ఖష్మునికి 
చూపాడు అంటే ఆది కేవలం కర్మిష్టికి జ జాన దర్శనం కలిగించాడని ఆర్థం. సాధ 
కుడు కేవలం కర్మిష్టి అయినప్పుడు జ్ఞానదర్శనం కావటం పై మెట్టు, భీష్ముడు 
దినిని (గహించినవాడై “కృష్టా అదె. అదె కావాల్సిందినాకు. "నేను “తామసికంలో 
ఉన్నాను. నన్ను నీవు ఉద్దరించడానికి సుదర్శనం నాకు తెస్తున్నావుః రావాల్సింది" 
అంటాడు. అనమ్మగత వదలి భీష్ముడు జ్ఞాని అవుతాడిప్పుడని బోధ. తిరిగి బుషులు 
వసువులు భీష్మునకు అవుపడి అవతారం చాలించవయ్యా అని జ్ఞానబోధ చేయ 
బోతారు. దానికిది (పాతిపదిక. 


శ్రీకృష్ణుడు కాంతిస్తాడు. “శెబాష్‌ నీ వాగ్తానం పాటిస్తానం టె మంచిడె”నని 
ఉప్మకమిస్తాదు. నిజంగా తాను చ[కం || 'వయోగించాలనే ఉద్దేశ్యం శ్రీకృష్ణునికి లేదు. 
"కేవలం అర్జునుడ్ని 4 లేజపరచి ఎదుటివాణ్ని [భమ పెట్టటం చేశాడు శ్రీకృష్ణుడనేది 
గమనీయం- 


కొంత సేవటికి సూర్యుడస్నా[ది చేరడంచేత యుద్ధం ఆనాటికి ఆపేశారు. 
అలా మూడవనాటి యుద్ధం శ్రీకృష్ణుడు చకం పట్టడం దాకా నడిచింది. 


నాల్లోరోజు యుద్ధంలో అర్జునుడు విచ్చలవిడిగా రథాన్ని నడిపించి విజ్బం 
థించి వెళ నెన్యాలను కలగుండు వడేస్తాడు. అది చూచి భీష్ముడు, (దోణుడు, 
దుర్యోధనుడు. వివింశతి, కృశో తముడు. దత్తుడు, శల్యుడు వీరంతా ఒక్కసారివచ్చి 
అర్జునుని ఎదుర్కోవాలని [పయత్నిస్తారు. కాని అభిమన్యుడు ఆడ్డంవచ్చి అందర్ని 
బాణాలతో మగ డు ఈ అభిమన్యుని విక మానికి ఆకాశంనుంచి చూస్తూ 
దేవతలు విస్తు బోతారు, ఫీష్మడు ఈ అభిమన్యుని తప్పించుకొని వెళ్ళి అర్హును 
నెదుర్కొాంటాడు. వ్‌ అశ్వత్థామ హృదయాన్ని బాణాలతోగువ్చి శల్యుడి 
జండా ఊడ గొట్టి దుర్యోధనుడి ధనస్సు విరగ్గొట్టి సోమదత్తుడ్ని నొవ్వజేసాడు. ఈ 
నంకులంలో ధృష్టద్యుమ్నుడు శల్యుడి కుమారుడ్ని చంపేస్తాడు, 


ఈ కథనం విని రృతరాష్ట్రడంటాడు “నిజానికి మనుష్య (వయత్నం 


146 మహాభారత కథలు ఫీష్మ_ది.ః 


ఎందుకూ పనికిరాదు. దెవంఎలా తలి'నె అలా జరగాల్సిందే. అసంఖ్యాక మై? 
శొరవబలం ఇలా పాండవుల చేత ఓడింవజడటం అది దైవ నిర్ణయం.” 


సంజయుడు వెంటనే “అదె నిశ్చయమైన మాట. మిగతా కథ విను, 
మధ్యాహ్న మయేటప్పటికి ఫీముడు గదతీసికొని లేచాడు. “ఇవాళ ఈ 
యుద్ధం చివరిదాకా తేల్చేస్తాను” అన్నాడు. ఈ నంగతి గాలిలా అందరికీ తెలిసీ 
పోయింది, దుర్యోధనుడు వెంటనే తమ్ముల్ని దొప్ట్రీగా భఖీమునిమీదకు పంపుతాడు, 
వాళ్ళంతా ఒక్కసారిగా తనవె పు వస్తుంటే, భీముడు “అహా! భలె! భలె? అంటూ 
ఆహ్తాదపడిపోతున్నాడు. వెంటనే రథం దిగాడు. మగధరాజు ఏనుగెక్కి. వస్తుంటే 
ఏనుగునీ ఆ రాజునీకూడ ఒక్కసారిగా చంపేసాడు, నడక సాగిస్తూ గదసారిస్తూ 
దోవలో ఉన్న వనుగుల్నీ రధాల్ని గ్నురాల్నీ అన్నిటినీ చితక బొడుస్తూ వెళుతు 
న్నాడు. కౌరవ సైన్యాలు పారిపోతున్నాయి.దురోధనుడు పురికొల్పితె మళీ వచ్చి 


నిల బడుతున్నయి. అలావచ్చి భీముడి స్టయిర్యాన్ని అచ్చెరువుతో చూన్తూ ఉండి 
ఫోయినయి. 


దుర్యోధనుడూ తమ్ములూ వచ్చి ఫీముని ఎదుర్కొంటారు. భీముని దెబ్బలు 
తీని తిని తమ్ములంతా పారిపోతే తెరపి వచ్చింది కదా అని భీముడు రధం తెప్పించి 
దాంలోకి ఎక్కుతాడు. దుర్యోధనుడొక్కడూ నిశిత బాణాలతో భీముని కొట్టి 
మూర్చ నొందింపజేస్తాడు. నూతుడు ఫీముని రథం అవతలకు తోలుకొని పోతాడు. 
దుర్యోధనునితో అభిమన్యుడూ [దౌపదేయులూ కృష్ణుని కుమారులూ అంతా తలవడు 
తారు. వెంటనే భగదత్తుడు తన స్ముపతీకమనే ఏనుగుతో వస్తాడు. అభిమన్యుడూ 
ఇంకా కొందరు దానిని ఎంతో బలంగా ఎదుర్కొంటారు. కాని ఆ ఏనుగు విజృం 
వీంచినదై పాండవ సైన్యాన్ని కలవఠ పరుస్తూ ఉంటుంది. ఇంతలో ఘటోత్కచుడు 
వచ్చి మాయలు పన్ని కొరవ బలాలను నాశనం చేయడమారంభిసాడు. ముందుగా 


౪ భగదతుని ఏనుగును అణచిపారేసాడు ఇంతలో సూర్యా నమయమవుతుంది, 
భీష్ముడు యుడ్ధం ఆపేసాడు. 


ధృత రాష్టు9డు అడుగుతాడు :.. ఎప్పుడూ పాండవులే ఎక్కువ బాగా 
యుదం చేస్తున్నట్లు అవుపడుతుందే: అందుకు కారణ మేమిటంటాడు. సంజయుడు 
“న్యాయం పాండవుల యందున్నది గనక వారే బాగా యుద్ధం చేయగలరా నేద్గి 





ఆరు రోజుల యుద్ధం 147 


నత్యం అని చెప్పి, దుర్యోధనుడు కూడ ఈ నంగతినే ఖీష్మునితో అప్పుడు [వసా 
వించాడనీ అప్పుడు భీష్ముడు దుర్యోధనునితో ఇలా అన్నాడని చెపాడు. 


“ఈ సంగతి నీకు ఎన్నోసార్లు చెప్పాను. పొండవులకు వాసుదేవుని నహాయ 
మున్నది. ఆయన పరమేశ్వరుడు. వారికి అసాధ్యమనేదిలేదు. ఆయనను వారు ఆధ 
రెంచుతారు. సీవు ఆదరింపవు, కృష్టార్దునులే నరనారాయణులనే దేవతలు. ఆధర్మ 
భూయిష్టంగా ఉన్న ఈ లోకంలో. వారిద్దరూ ఆవతరించి భూమి భారాన్ని తీర్చాలని 
Sm “అసించడంచేత ఇలా అయింది. సీవు ఈ [పశ్నలిక వేయకు” అంటాడు, 


ఆ మరునాడు ఐదవ రోజు యుద్ధం. 


దుర్యోధనుడు (దోణుడికి మళ్ళీ ఆ (పశ్ననే నే అడుగుతాడు, “మీరు ఒక్కొ 
కళ్ళు పపంచాన్నంతసీ జయించగలిగిన వాళ్ళు ఇప్పుడీలా ఎనక్కు ఉండ పోవటా 
నికి కారణమేమిటి?” ye చురక తగిలి చిన్న నమాధానం ఘాటుగా చెప్పి 
అక్క్కణ్దుంచి వెళ్ళిపోతాడు. ఎమనంటే “నముదంలో సొరకాయ బ్యురవేసి తీస్తే 
వచ్చే నీళ్ళు సొరకాయ త. అంతటి వాళ్ళను గెలవటం మాకు శక్య 
మవుతుందా?” అంటాడు, 


భీముని యుద్ది మీ ఈనాడు కూడ (పస్ఫుటంగా విజృంభించి ఆవువడుతుంది. 

ఆర్జునుడూ అళ్వళ్ళామా తల పడుతారు. అశ్వత్థామ యుద్ధంలో ఎంతో నొచ్చి కూడ 
యుద్ధం సాగిస్తూనే ఉన్న నమయంలో అర్జనుడు వ విపుడితో ఎందుకీ జాగు” 
ఆని ఆ సలం వదలి వెళ్ళిపోతాడట. అంటే వి 'పుడన ఆశ్యతామను ఆతడు చిరం 
జీవి గనక_చంపగలిగేది లేదనిగాని లేక శేవలం విపుడిమీది భ్రివల్లగాని ఆర 
నుడు అలా చేశాడనిపిస్తుంది. ఆతడికి ఎప్పుడూ కూర వళ్ళు తెలియని “కోవం వచ్చి 
నట్లు చూడం యుద్ధంలో , ఫీముని యుర్ధా దాసికీ ఇత కి యుద్ధానికి తేడా అది. కోపమనేది 
ను. సంవూర్ణంగా అర్హ్జునునికీ కూడ వసే పావవతాన్రం వేసి మొతం యుద్ధం 
మూడు నిముషాల్లో పూ ర్తి చేసేవాడేననేది మరి ఏపోరాని విషయం. 


ఈనాటి యుర్ధంలో అభిమన్యుడు ఒకేసారి చాలమంది శ్మతుపకం వారిని 
నిర్జించుతాడు, సౌమద త్తి అనే కౌరవలీరుడు ఈ ఐదవనాడు ఎంత్తో పరాకమంళో 
యుద్ధం చేసాడు. అతడ్ని సాత్యకి తోటివారు వారి కుమారులూ పదుగురు నిలవేసి 


148 మహాభారత కథలు భీష్మ ద్వి 


“మాలో ఒక ణి నీవు కోరుకో యుద్దం చేస్తామంటారు. సోమదతుడు పీ అందీ 
పూరి చేసాను రమ్మని యుద్ధం చేసి పది మంది తలకాయలు ఒక్కసారిగా |తు9 
నేలమీద పడేసాడు. ఇదిచూచి సాత్యకివచ్చి మత్సరంతో పోట్లాడి రథాల్నీ సూతుల్నీ 
నాశనం చేనికొంటారు. నేలమీద నిలుచొని వట్టుదలతో సౌమద త్రి సాత్యక్కు 
యుద్ధంలో 'పెనుగులాడుతుండ గా అటుపక్క. కురురాజా ఇటు పక్క భీముడు వరి 
వాళ్ళిదర్నీ తమ రథాలమీద నెక్కించుకొని తీసుకొని పోతారు. 


ఇది ఐదవ రోజు యుద్దం, 


ఆరవనాటి యుద్ధంలో పాండవులు మకర వ్యూహం పన్నుతారు. ఈనా! 
యుద్ధం వర్ణనం విన్న తరువాత ధృతరాస్ట్రుడు పాండవులు గెలువటమనేది రై! 
సంకల్పం అనీ వారె తప్పక గెలుసారనీ నిశృయం చేనుకొని తన కుమారుడు త! 
మాట వినకపోవటానికి కారణం “కర్మవశం చేత నౌనని నంజయునితో అంటాడ, 


ఇదె నిశ్సయమైన మాట. ఈ సందర్భంలో సంజయుడు అంటాడు ధృ! 
రాష్ట్రంనితో,_“నీ కుమారుల దుఃఖానికి వాళ్ళు చేసిన కర్మ కారణం అనేది అళ 
వుంచు. నీ దుఃఖానికి నీవు చేసిన ఉపేక్ష, దీనంతకూ మూలం, అనాడు నీ; 


ఉ పేశించిన జూదం”_అని “పరమార్థ మైన కీలకం తేలిసికొన్నావు కనక ఇక ని 
లంగా జరిగిన కథ వినాల్సింది” అంటాడు. 


ఫీముడు సెన్యాలకు భయంకరుడై వెలిగే సమయంలో, నీ కుమారుల 
పన్నెండు మంది ఒకచోట కూడి అంతా కలిని భీముని నమయించాలని ఆలోచ; 
చేశారు. అంతా అతడ్ని చుట్టుముట్టు తారు, ఆ నమయాన భీముడు తన రథాన్ని 
ఆపించి, ఆ రథాన్ని అక్కడె నిలుపుకొని ఉండాల్సిందని సూతుడికి చెప్పి నేలమీది! 
దూకి గదతో సైన్యాలను చిన్నాభిన్నం చేస్తూ, వెళ్ళటం ఆరంభించాడు. ధృష్టదు 
మ్నుడు, భీముడు ఒక్కణి వన్నెండు మంది ఎడిరించటం - ఎరిగినా, దోణునిలో 
యుద్ధం చేస్తుండటం చేత చాలసేపు రాలేకపోయినాడు. చివరకు తాను వచ్చి చూ 
వట్టి రథం ఉన్నది_ భీముడు లేడు, అదేమం'పి ఇలా వెళ్ళిపోయాడు నన్నిక్కాగే 
రథాన్ని పెట్టుకొని ఉండుమన్నాడని రథసారథి చెప్తాడు. తీరా ఆవెపు చూ 


ఫీముడు వెళ్ళిన దోవనె అటూ ఇటూ రథాలు, వనుగులు, గు[తాలు చచ్చిపడి ఉంగ 


టంవల్ల వాటి ఆధారంగా తన రథాన్ని తోలించుకొని ధృష 
షద్యుముు డు వె 
భీముని కలుస్తాడు. . ee 


ఆరు రోజుల యుద్దం 140 


భీముడు మళ్ళీ విజృంభ కాండ నారంభించి దుర్యోధనుడూ వాని పన్నెండు 
గురు తమ్ముళ్ళను భీభత్సంగా ఎదుర్కొంటాడు. దుర్యోధనుడు తప్ప ఆంతా పారి 
పోతారు. పట్టుదలగా దుర్యోధనుడు నిల్చిపోతాడు. భిముడు అదిచూసి మహా నంబర 
పడిపోతాడు. బాణాలు వేసి దుర్యోధనుని శరీరాన్ని తూట్లు కొట్టుతాడు. దుర్యో 
ధనుడు మూర్చపోతాడు. అప్పుడు కృపుడు అతడ్ని తన రథ మెక్కిచుకొని వెళిళ 
పోతాడు. 


ఇంతలో సూర్యా నమయ సమయం రావడంవల్ట యుద్ధం ఆనాటికి ఆగిపో 
తుంది. ఇది ఆరవనాటి యుద్ధం. 


ఇది ద్వితీయాశ్వాసం. 


WA 


మహాభారత కథలు 


ఖష్మ పర్వము షె తృతీయాక్యాసం 
చివరి నాలుగు రోజుల యుద్ధం. భీష్ముని పతనం 


ఏడవరోజు [దోణుడు యిద్దం చేస్తూ, విరాటుని కుమారుడయిన శంఖుశ్ని 
చంపేసాడు. ధృష్టద్యుమ్నుడూ దుర్యోధనుడూ యుద్ధం చేస్తారు_దుర్యోధనుడి రథః 
విరిగితె శకునివచ్చి అతడ్ని తన రథంమీద అవతలకు తీసికొనిపోతాడు. భీముడు 
కృతవర్మతో పోరి అతడిని విరథుని చేసాడు, 


అంతవరకు విని ధృతరాషుర్గిడు మళ్ళీ నంజయునితో “ఎప్పుడూ మనవాగో 
తగ్గిపోతున్నట్లు చెప్పుతున్నావు ఇది ఏమి మాయ?” అంటాడు. అందుకు నంజ 
యుడు “మరి ఏం చేయను? నీ వత సెన్యం,నదులు నమ్ముదంలో కలిసి తమ (పభా 
వాన్ని వమ్మాతం వెలిగించుకో లేకపోయిన ఫ్రే, పాండవ సెన్యంలో చేరి నశించిపోత 
న్నారు. ఇదంతా నీవుచేసిన తప్పువల్ల కలిగినదెనంటాడు. 


ధృతరాష్టుండు ఉద్యోగపర్వాంతంలోనే నద్భుద్ధిని కొంత సంతరించాడు 
కాని తనవారు గెలవక పోతున్నా రే అని బాధ కనువరచడం చూసాం. మనిషి! 
ముందుగా వాగుపడేది బుద్ది.బుద్ధి ఆలా సరిగా ఉండటమయిం తరువాతకూడ మనసు 
ఎప్పటికోగాని సాధనమీదగాని, దోవకురాదు. కథవినంగానే వీళ్ళు నా వాళ్ళు వాళ్ళు 
పెరవాళ్ళు అనే భావం మనసుకి వస్తుంది. “అది సరికాదు_ఇద్దరూ నిజానికి 
నావాశ్ళే” ననే భావం బుద్ధిద్వారా విమర్శచేసి ఆలోచిస్తేనేగాని తెలిదు. అది కలగ 
డానికె సంజయుడు మళ్ళీ మళ్ళీ ధృతరాష్ట్రుడు జూద విషయంలొ” చేసిన ఉ పేషయను 
జ్ఞాపకంచేసి, బుద్ధికీ మళ్ళీ చె తన్యాన్ని కలుగ జేస్తుంటాడు, 


భగదత్తుడు తన నువతీకమనే  ఎనుగుతోవచ్చి యుద్ధం చేస్తాడు. దానిని 
ఎదుర్కొన్నది. ఒక ఘటోత్క_చుడే, భీముని గదాయుద్ధంవల్ల -నేన్యాలు నుగ్గు నుగ్గు 
అవుతూనే ఉన్నయి. అర్జునుడు నెంధవులవని బట్టుతూ. పంత. అప్పుడు “సూర్యా 
సమయం కావడంవల్ల యుద్ధం ఆనాటికి ఆపేసారు, 


ఫేమ్మని పతనం కట్టీ 


ఎనీమిదవరోజు యుదం కూర్మ వ్యూహంతో భీష్ముడు ఆరంభిసాడు. పాండ 


వుల్పు శృంగాటక వ్యూహం 'పన్నుళారు. 

ఈనాటి యుద్ధంలో సునాభుడు మొదలయిన ఎనమండుగుర్ని ఒక్కసారిగా 
భీముడు చంపేస్తాడు. కౌరవులు నూరుమందిలో ముందుగా చచ్చినవారువీరే, కౌరవ 
నేనలో వారంతా “ఇంకేముంది భీముడు అనాడు నభలో చేసిన (వతిజ్ఞను తీర్చు 
కొ ంటున్నాడ"ని గోలపెట్టారు. దుర్యోధనుడు భీష్ముని దగ్గరకు వెళ్ళి ఈ చావుల 
సంగత్తి చెప్పి నిష్టరాలాడుతాడు=పొండవులు నా తముల్ని చంపేస్తుంటే రోషం 
శోకం లేకుండా ఉన్నావంటాడు, భీష్ముడు చాల బాధవడిపోకాడు. ఇరకాటకంలో 
పడ్డాడు. చివరకు ఆంటాడు. వాళ్ళ సామర్థ్యం వర్ణించి చెప్పినప్పుడు నీవు నా 
మాటలు నమ్మలేదు. ఆ ఖీముడ్ని ఎదురింపగలిగినవారు మన సేనలో ఏ ఒక్క 
ఆనా ఉన్నారనుకొంటున్నావా ఇప్పుడై నా_అంటాడు. వీరన్వర్ల మే మనకు గతి అసి 
యుద్ధం చేయాలి. అలా చేస్తానుగాక అని రంగంలోకి వెళాడు. 


ఈ ఎనీమిదో రోజునే అర్జునునికీ పాతాళ రాజపుడతికీ పుట్టిన ఇరావంతుడనే 
కొడుకు చనిపోతాడు. అతడు అలంబసుడనే రాక్షసునితో మాయా యుద్ధం చేస్తూ 
పాముగానై రుడిపిసుం టే, ఆలంబనుడు గరుడ డై వచ్చి ఆ పామును ప'పేసి చంపే 
స్తాడు, ఫీముడె అర్జునునకు ఈ నంగతిచెప్పి ఇరావంతుని శపం చూపిస్తాడు. అర్జు 
నుడు దుఃఖిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుణ్రి చూస్తూ ఉంటారు, అది భగవద్గీతను జ్ఞాప 
కం చేయటమె. ఒక క్రమానికి ఆరునుడు ఢ్రికృషుని ముఖం చూసాడు. ఆయన చిన్న 

జ ఖా అతి 
నవ్వు నవ్వుతాడు. అప్పుడు, __ 


కని, యతడు తెలిసి, నీచే 

వినినది యిది మున్ను,-దీని విడిచితి_నహిభం 
జన తేరునడుపు కురుబల 

వినిపాతన పాటకమున వివారించుటకున్‌ 


అంటాడు. శ్రీ కృషుడు చెపిన భగవదీతా త తః ఇతడికి మొటమొదటగా 
ఇక్కడ అదనుకువచ్చింది అనేది గమనియం, 


ఘటోత్కచుడు (దోణాచార్య (వభృతులతో మహా భయంకరంగా పోరుతుం 
టాడు. ధర్యరాజు వీనికి నహాయంగా ఖిముని వంపుతాడు. మళ్ళీ యుద్ధం నంకుల 


శ్‌ 


182 మవాభారత కథలు వీష్మ_తృ.క 


మవుతుంది. ఇదిచూచి దుర్యోధనుడు భగదత్తును పిలచి నుప్రతీకమనే ఏనుగును తీసి 
కొనిపోయి ఆ హిడింబ కుమారుణ్లి జయించుమనీ, ఇంకెవరికి ఆ వని సాధ్యంకాద! 
పొగిడి పంపుతాడు. కాని ఆ స్కువతీకాన్ని ఘటోత్కచుడు నొవ్వజేసాడు కొంత 
సేపట్లో మార్యుడస్తాది చేరగానే యుద్ధం ఆనాటికి చాలిసారు. 


శిబిరానికి వెళ్తూ దుర్యోధనుడు కర్లుని రావలసిందని కబురు పంపుతారు. ఆ 
రాతి కర్ణ శకుని దుక్భాననులతో పరత నడు స్తవి, రాజు కర్లునితో అంటాడు, 
శః ఎనిమిది రోజుల యుద్ధంలో మన సైన్యం ఎక్కువ నశించింది, వంచేయాలో 
చెప్పాల్సింది అంటాడు, కర్ణుడు నిర్భయంగా అంటాడు. “రేపు భీష్ముని 
యుద్ధానికి రాకుండా చేయవయ్యా నేనువచ్చి పాండవ సేనల మదమడగిస్తాను' 
ప ఇలా అనడంలో తాను సర్వ సైన్యాధిపత్యం వహించి యుద్ధం న నడపాలనే 
కాంక్ష ఉత్సాహం మాతమె కర్పుడికి ఉన్నట్లు ఆవుపడుతుంది. దుర్యోధను డు ఖష్మ 
[దోణ కృపాళ్వభ్థామలు తన వ్రతానికి హితాన్ని కోరకనె పాండవ బలాలతో యుద్దం 
చేస్తున్నారని చెప్పనే చెప్పాడు కర్లునిత్రో. అందుక నె కర్ణుడిలా అంటాడు, అతడి 
ఉద్దేశ్యం బహుశ ఒక్క. ఫీష్మునే నేమిటి (దోణ దోణి కృపులందర్నీకూడ యుద్దా 
న్నుంచి తగ్గించి వేయమనె అయి ఉంటుందనచ్చు. ఇలాటి చవకబారు ఊహలు ఉన్న 
వనె భీష్ముడు అతడు యుద్ధంలోకి రాకుంటేనే తాను యుద్ధం చేస్తానన్నాడు వదయినా 
వీరి పరస్పర స్పర్థలు దుర్యోధనుడిని మరికాన పాడు చేసినవ నేది నిజం. 


ఈ మంతనానికి తగ్గట్టుగా దుర్యోధనుడు ఆ అర్ధర్మాతివేళ భీష్ముని శిబిరానికి 
వెళ్ళి ఆయన్ను నిదలేసి, మే వెనకటిలాగా నే “నీవు పాండవుల్ని జయించటల్రేదు. 


నిన్ను పారిసున్నానుగాక నన్ను ఆలా వదలి రేపటినుంచి కరుని యుదానికి వంపో 
= అ ఫ్‌ 
ల్సిందం”టాడు. 


ఈ మాటకు భీష్ముడు ఎంత బాధపడ్డాడో వర్ణించలేము. నిజానికి తన శాయ 
శక్తులా యుద్ధంచేసి శ్రమపడుతున్నాడు. తనే సె తన పక్షపు రాజుకే నమ్మకం లేక 
పోతె మానధనుడై న భీష్మునకు ఎలా అనిపిస్తుంది. క్షణం మాట్లాడలేక ఆగిపోయి 
నాడు. నిదైర్చువదిలాడు, “పాణాలు ఒడ్డి 'సోరాడుతున్నాను నాయనా నీవు అలా 
మాట్టాడం సరికాదు. అర్జునుడు ఖాండవం 'దహింపజే సేటప్పుడు ఇందునీ దేవతలనూ 
పట శివుణ్ణి మెప్పేంచి గొప్ప అస్తా9లు పొందాడు. నీవూ నేనూ కర్చుడరా 
నహా ఓడిపోయి ఉత్తర గోగ్రహణ నమయంలో గోవులను అర్జునునకు వదలివేని 


ఫీష్ముని పతసం 188 


వచ్చాము. ఘోష యా(తలో కర్దుడూ సీ తమ్ముళ్ళు గంధర్వులకు వెరచి పారి 
పోతే వాళ్ళనుంచీ నిన్ను విడిపించాడు. ఇన్నాళ్ళు సీ న్‌కోనం [పా ణాలు తెగించి పోట్లా 
డితె నీవిలా అంటున్నావుకదా! నేను మొదటనే చెప్పాను. గాండీవిని గెలువలేను. 
శిఖండిని చంపలేను, మిగతావాళ్ళను నాకువదలి వారిద్దర్నీ మీరు గెలవండి. రేపు 
చూపుతాను నా పతాపం సీకు.ఆ తరువాత మాట్లాడుదుగాని'' అంటాడు, 


తొమ్మిదవ రోజు యుద్ధం |పారంభమయింది. కర్ణి నికి కబురు వంవక ఖీష్మునె 
పెద్దగా ఉంచాడు దుర్యోధనుడు. రంగస్టలంమీద దుర్యోధనుడు మిగతావారితో ఖీష్ముని 
ఎరుట అంటాడు _ భీష్ముడు పాంచాలులాడిగా గల వారిని జంపి పాండు పుతులను 
గెలువగలనంటున్నాడు, మనమంతా ఈయనకు బాగా ల ోడ్పడాలి అంటాడు, ఇది 
ఎంత అవమానకరమయిన పదర్శనం ఫీష్మనకూ? ఆయన భిన్నుడయిపోయినాడు. 


ఈ తొమ్మిదో రోజు యుద్ధంలో అభిమన్యుడు చాలా విజృంభించి కౌరవ 
_సెన్యాళ్ని తరుముతున్నాడు. ఎంతోమంది వచ్చి ఎదిరించి ఓడిపోతారు, దుర్యోధనుడు 
అతడి పెకి అలంబసుడన్న రాక్షసుణ్ణి పంపుతాడు. వాడు మాయలుపన్ని చీకట్టు కల్పి సె 
భాన్కరాస్త్రం వేసి అభిమన్యుడు ఆ చీకట్లను తరెమివేసాడు. అప్పుడు ఎదుటివార 
నేకమంది' యోధులువచ్చి ఒక్కుమ్మడిగా అతనిమీద పడుతారు. అందరికి అన్ని 
రూపులయినాడన్నట్లు అభిమన్యుడు యుద్ధ ౦ చేస్తుంటాడు. 


వీరత్వం ఒకటి. (ప్రారబ్ధం ఒకటి. అభిమన్యుడు తాను చంపబోయిన శ|తువు 
రుళ్ళాసనుడని తెలియంగానే పెదనాయన (భీముడు) ఇతడ్ని చంపుతానని శపథం 
చేశాడు నే చంపీవేస్తే ఎలాగ అని వదలివేసేవాడు. శకుని కనపడితే నకులుడు 
బాబాయి చంపుతానన్నా డుగదా నేనెలా చంపను ఆని వదిలేశేబాడు. ఇలా ఈ వాగ్గా 
నాలతో మనను నతమతంచేసికొంటున్నాడు, ఇంతలో సాత్యకి న సహాయం చేస్తాడు. 


_పేతకులకు నంభ్రమంతగు తుంది, 
గ్‌ 


అర్జునుడూ [దోజావార్యులూ యుద్ధం నంకులంగా చేస్తారు. ఫముడ్ని కళింగ 


పతిన్నీ భగదత్తుడున్నూ ఎదుర్కొంటారు. వెంటనే భీముడు రథం దిగేసాడు. గద 
తీసికొంటారు చెండాడుతూ నడుస్తాడు. భేమునకు ఆలా యుద్ధం =m తమి 
ప్రీ 


తీరదు. ఉధృతంగా యుద్ధం చేయగలిగేది రథం సూతుడు బాణాలు వీటి 
తనకి లేకుండా ఉంటేనేననికి పిస్తుంది. అప్పుడు ధర్మరాజు పెకి ఫ్‌ష డు వెళి 


184 మహాభారత కథలు ఫీష్మ-తృ_ఆ 


చేయడంవల్ల ధర్మరాజు కేక వేసి భీముని పిలుస్తాడు, ఆ కారణంచేత భీముడు అక్ష్య. 
డకు వెళాడు. 


కౌరవుల సేనలో 'గోమనే శబ్దం పుట్టింది. భీముడు విజృంభణంతో గదపం 
డువు చేస్త్వన్నాడు. కౌరవ సేనలు ధృతరాష్ట్రు9ని తిట్టుకొంటున్నారు ఈ యుద్దం 
రాకుండ చేయనందుకు. ఇంతలో భీముని రథాన్ని తీసికొని సారధి వెతుక్కుంటూ 
వసాడు భీముని దగ్గరకు. ఆప్పుడు ఆరథాన్ని ఎక్కుతాడు ఫీముడు. 


మిట్రమధ్యాహ్నమయింది. భీష్ముడు (గీష్మభానుడులా వేడెక్కిపోయి విజ్బంభిం 
చాడు. అనేక బలనంతతిని రూపుమాపుతున్నాడు. ఎదురు రాగలిగినవాడెవరూ కన్ప 
డటల్లేదు, పాండవులు ఆశ్చర్యపోతున్నారు. ర ధికుల్ని హ సికుల్ని ఆళ్వికుల్ని 
ఆందర్నీ దునిమి పా రేస్తున్నాడు భీష్ముడు. 


అప్పుడు శ్రీకృష్ణుడు అర్హునునిపిల్చి “చూశావా మన బలాన్నంతనూ కలంచి 
వేనున్నాడు భీష్ముడు. ఇప్పుడు 6 నీవు నీదర్పం చూపవద్దా?”” అంటాడు, అంటే అర్థం 
ఏ పాశుపళాస్తాంన్నో వేయుమనా? అయియుండవచ్చు! అర్జునుడు మాతం పత వ 
సున్నాడు. 


మళ్ళీ భగవద్గీత సమయంలోని విషాదం కదిలీవచ్చింది అర్జునునకు. వెంటనె 
భగవంతుడి బోధకూడ వచ్చింది మనసులోకి. “నరే ఈ ఫీమ్మణ్ని పడగొట్టుతాను 
గాక పోనీ రధాన్ని" అంటాడు. రథం ముందుకు వెళ్తుంటి వీష్ముని బాణాలు వెనక్కు. 
కొట్టుతున్నయి రథ వేగాన్ని . ఇం కవ్వరూ అడ్డం రావటానికి సాహ సిందటల్లేదు. ఫీ ్రుకఎ 
షుడూ డెబ్బలు తింటున్నా ye ఒక్క “క్షణంలో (కిందికి ఉరికినాడు (శ్రీకు 
పుడు. కౌరవ సేనలు ఆదెరిపోయినారు. ధరణీచ్మకము [గక్కునన్‌ గదల భీష్ముని 
పెకి ఉరుకుతాడు శ్రీకృష్ణుడు, “చచ్చి చచ్చె” నన్నారు అంతా భీష్మునిగూర్చి. 
భీష్మ డుమాతం అంటాడు. “రా నాయనా! మహానుభావా! నాకు అదే మేలు నేనూ 
అదే కోరుతున్నాను” అంటాడు, అంటే తనకు రాతి దుర్యోధనుడి మూలంగా 
కలిగిన అవమానంపంటిది ఇక కలుగరాదని ఆయన ఆశయం అనిపినుంది. ఇంతలో 
పార్థడు వచ్చి కృష్ణుని చేయివట్టుకొంటాడు “కయ్యము సేయనేనని . యకల్ముషబుద్ధి 
వతిజ్ఞచేని సీవియ్యెకదప్పితేని ఇగ మేమను” అంటూ వెనకనె పోతాడు. అర్జునుడి 
కళ్ళు చెమ్మగిలిపోతున్నయి. భీష్ముడు వీరవిహారం చేస్తూ పాంచాలుని సేనను చలి 
వీమల్ని తొక్కి చంపినట్టుగా చం పేసాడు, 


ఫీమ్ముని వతనం 183 
సూర్యుడసాదికి వెళ్ళీ సమయానికి యుద్ధం చాలిస్తారు. 


అనాటి రాత్రి కౌరవులు వెళ్ళి ఫీష్ముని పొగుడుతారు. పాండవులు తమ 
సెన్యం బురదలో దిగివచ్చిన గొడ్డులా ఉన్నదని గోల పెట్టుతారుట, అర్థర్మాత్రి 
బయలుదేరి పాండవులు శ్రీకృష్ణుని మా. వెళ్ళి ఆ ఫీమ్మని రౌదమైన యుద్ధా 
నికి భరించ లేమంటారు. ధర్మరాజు యుద్ధం ఆపి తాను అరణ్యాలకు పోవటం మేలు 
అంటాడు. కాని శ్రీకృష్ణుని, ధర్మం తప్పని ఉపాయ మేమైనా ఉంటే చెప్పాల్సిందని 
అడుగుతాడు. అందుకు కృష్ణుడు, “సి తమ్ములు అత్యద్భుత బాహువీర్యం కలిగిన 
వారు. ఈ అర్జునుడు తెగువచెసి యుద్ధం ఆగినట్టు కేయకప్రోతె నేనే ఆ పనిచేసి 
గెలుపునిప్పిస్తాను చింత పడవద్దంటాడు. 


ఇదంతా అర్జునుని (పోత్సహించడం, అవసర మెైతె ఆతడి దగరున్న దివ్యా 
సాలు వాడి ఫీమ్మని నిర్జింపుమని ధ్వని. మ మ్మాతం “అయ్యో నీవు యుద్ధం 
చేస్తావా. “కయ్యము చేయక తగు సాహాయ ము ేయాదునన్న సీ మాటను నేను 
బూటకం చేస్తానా” అంటాడు. “భీముడు తన 1 హితాన్ని చేసా సొనసి మాట ఇచ్చా”డని 
చెపాడు. ఆ భీష్ముని దగ్గరకు వెళ్ళాలనే ఊహ కనవ వస్తాడు. శ్రీకృష్ణుడు వెంటనే 
ఆ పద్ధ తె మంచిదని చెప్పి ఆ అర్ధర్మాతి వేళ ఎవరకూ తెలియకుండా భీష్ముని 
మందిరంలోకి వెళారు. ఫీస్ముడు ఫంనాదరిం చి, వచ్చిన కారణమడుగుతాడు, ధర్మ 
రాజు తాము గెలిచే ఉపాయమేదో చెప్పుమంటాడు. 


భీష్ముడు, యుద్ధంతోనూ ఈ బంధువుల వివాదాలతోనూ, దుర్యోధనుడి నిష్టు 
రాలతోనూ [బతుకుమీద విసిగి తాను ఎలా యు = లో పడిపోవాలో ఆ (ష్మకియ 
'ప్పేయాలనుకొన్నాడు. శిఖండిని ముఃంచుంచుకొ ని యుద్ధం అర్జునుడు చే సేటట్లయికె 
ఆ నమయాన తాను (పతిగా యుడ్డం కేయడు గనుక అప్పుడ అర్జునుడు ని నిశితమైన 
బాణాలకు కాను వడిపోక ఏమవుతాడు గనక అని ఉపాయం చెప్పాడు. 


ఇది చితమైన ఊహ. తాను చసిపోవాలని అనుకున్నాడు గనక ఈ|ష్మకియ 
చెప్పి దాని (ప్రకారం నడిపిస్తన్నాడా లేక కేవలం ధర్మారాజాదుల మేలు కోసం 
తన శరీర త్యాగం చేశాడా భీష్ముడు అనేది ఇవమిస్ట్రమసి తెలియదు. దధీచి ఇం[దు 
నకు తన వెను వూనలనిచ్చినట్లు ఇవ్వవ oa గాక, అలా చేయలేదు. ఆలా ఇచ్చి 
నట్లయితే చురొ as కూడ జౌను కాదనడానికి వీలు లేరు ఆ (ప్రభావం 
ఆర్దును బాణాల కే ఇవ్వటం చిత మైన విష విషయం. 


1§6 మహాభారత కథలు ఫీష్మ-తృ-ఆ 


ఇలా చెప్పిన తరువాత పాండవులూ శ్రీకృష్ణుడు మ ఆర్థరా|తీ తిరుగు ముఖ 
మవుతారు. దోవలో అర్జునుని మ్సు మథనపడిపోతుంది. ఎత్తి పెంచిన తాతగార్ని 
ఎలా కొట్టడం అంటాడు. శ్రుకృష్ణుడు రాజధర్మం జ్ఞాపకం చేసాడు యుద్ధంలో చేరిన 
తరువాత కావలసినంత క ర్రన్యం ఉటుంది యోధుడికి. అక్కడ ఆతడు చేసేపని 
నమాజానికి హితవయిన వని? స్వార్దం చూసుకొని యుద్ధం నుంచి తప్పుకొంటానని 
. అనగలిగే పరిస్టితి లేదు. కౌరవుల్ని సర్వుల్నీ జయిస్తానని మునుపు నువ్వు అన 
లేదా” అంటాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఒక ఉపాయం లోచిస్తాడు. శిఖండేభీ ష్ము 
నిపై బాణాలు చేస్తుంటె తాను ఇతర్లను కొట్టుతుంటే చివరకు శిఖండే భీష్ముని చంపే 
సాడుగాక అంటాడు, శ్రీకృష్ణుడు వెంటనె “ఆ పద్ధతి నడవదయ్యా, నీ చేతి బాణాలు 
తప్ప ఇతర్ల బాణాలు ఆయన శరీరాన్ని జొరవు సుమా! నీ ఉపాయం నెగేదికాదు 


అంటాడు, అర్జునుడు నిట్టూర్చి అప్పటికి ఎలాగవుతుందోలే అంటాడు. అలా కుటీ 
రాలకు వెళ్ళిపోతారు. 


మరునాడు పదోగోజు యుద్దం ఆరంభమవుతుంది, 


పాండవులు శిఖండిని ముందునిలుపుకొని ఉంటారు. కురువీరులలో భీష్ముడు 
ముందువుంటాడు. భీష్ముడు అర్జునివైపూ అర్జునుడు భీష్ముని వైపు పురోగ 
మించి యుద్ధానికి తలపడుకారు. శిఖండి కూడ భీష్ముని మీదకు బాణాలు వేస్తాడు, 
“ఆడదానివై పుట్టి మగవాడైన నిన్ను కొట్టనులే పొమ్మంటాడు భీష్ముడు. నేను 
మగవాడినే ననిపిస్తాను చూడు నీమీదయుద్ధం చేసి” అంటాడు శిఖండి. భీష్ముడు 
[పక్కకు లిరిగి పాంచాల సెన్యంమీదకు పురోగమిస్తాడు. దుర్యోధనుడు మళ్ళీ 
భీష్ముని హెచ్చరిస్తూ పాండవుల్ని కొట్టకుండా పోతావేమంటాడు. అప్పుడు భీష్ముడు 
“రాజా ! పది వేలమందిని చంపుతానన్నాను చంపాను. ఇంక చేతి బలుపు తగ్గి 


నట్లుంది. ఇవాళ నేనో వాళ్ళో సాంతమవుతామనిపిసోంది. చూడు నా చేతి బలం 
ఎలా వుంటుందో” నంటాడు. 


ఫీష్మనకు నహాయంగా కౌరవ సేనలు అందరూ వస్తారు. శిఖండి అర్జునులకు 
నహాయంగా పొండ వపతులంతావసారు పోరు మహా ఘోరమవుతుంది. భీష్ముడు 
విజృంభించి పాండవ బలాలను నాశనం చేయడం ఆరంభిస్తాడు. మధ్యాహ్న నమ 
యానికి ఫీష్మునకు ఆయానం వస్తుంది. ఇక శరీరం నుంచి తాను విడవడాల్సి 
ఉంటుందనీ ఆదేమేలనీ భావిస్తాడు. అతడు 'చావాలె' నన్సకొం టేగాని చావనట్టుగా 


వీష్ముని పతనం 157 


వరాన్ని పొంది ఉండటం వల్ల తానిక చావడమే శే భావం ఆతడికే రావడం 
నహజ మైంది. అందుకని ధర్మరాజుకు వినపడేటట్లుగా అంటాడు. “ఇక మీరు 
శిఖండిని ముందుంచుకొని నన్ను కొట్టటం అవనరం సుమా" అంటాడు, 


శిఖండి భీష్ముని పె బాణాలు వేసాడు ఫీష్ముడు ఇతర యోధులమీద అర్జునుని 
పెనా బాణాలు వేసాడు. దివ్యాస్త్ర మొకటి శ:తువులమీద వేయాలని ఫష్ముడనుకొని 
చూడంగానే శిఖండి. అవుపడతాడు. వెంటనే స్ర్రం డేయడంమానుతాడు. ఇంతలో 
వీరాటుని తమ్ముడయిన శతానీకుడ్ని చంపేసాడు. వెంటనే భీష్మువికి ఉత్సాహం 
విజ్బభించి కాలానలుడై పోతారు. 


శ్రీకృష్ణుడు అర్జునుని లం చేసాడు. ిఖండిని అర్జునుడు పోద్భలం 
చేస్తాడు. అర్జునుడు వెంత సేపటికీ ఫీష్ముని విల్లు విర గగొట్టడాని కే [ప్రయత్నం 
చేస్తూ ఆయన చేసిన బాణాలను ఖండించే వని చూసుకొంటున్నాడు. శిఖండి బాణాలు 
వేస్తుంటే భీష్మునికి తగులునే ఉన్నయికాని వాడికి ఆయన్ను “'నొవ్వజేసే వన లేక 
పోయింది. అర్జునుణ్ని మళ్ళీ కృష్ణుడు |ఏ పోద్భలం చేస్తాడు. ఒక [కమాసికి శిఖండిని 
ముందుంచుకొని అర్జునుడు త్మీవమై మెన బాణాలతో ఫష్ముని విల్లుని విరుగగొట్టి ఆయన 
ఇంకో విల్లు తీసికొనే లోగా వళ్ళు తూట్లు కొట్టుతాడు. భీష ష్ముడు తనకు తగిలేవన్నీ 
శిఖండి బాణాలనుకొన్నాడు క పొంత సేపు. క్రాన్‌. అవి ఇంత తవమెన బాధను కలుగ 
చేయవు కదా ఆనుకొని అప్పుడు ఓహో అర్జునుడు నా విల్లును మళ్ళీ మళ్ళీ విరగ 
గొట్టి నా వక్ళుగూడ తూట్లు చేస్తున్నాడు సుమా ।; అనుకొన్నాడు. ఇక మనం ఈ 
శరీర జన్మను చాలించటం యుద్ధంలోవడిపోవటం మంచిది ఆనుకొంటాడు. ఆకాశం 
మీది దేవతలు అందుకు నమ మ్మతించారు కూడాను. ఆ సంగతి ఆయనకూ నంజ 
యునకూ మాతమె తెలినింది, 


భీష్ముడప్పుడు దుర్యోధనునితో దుళ్ళాసను 


BET 
(a భ్‌ 


ఆర్డునునివి. శిఖండివికావు. ఇవి ఆశనిపాతాజ, 


చాణాలివి. ఇటలా అందో నే అరునుసెపె a కిని వేకాడు 
= మొనా అలన్‌ 
వాటన్ని టివి అరునుడు తిచోగమింప జేశాడు రిదుని వి దిగిపోయింది. క త్తీ 


డాలూ పీసికెని ఉరికి వస్తున్నాడు, జరున డు వాండవ బలాలను మ 
ఏముని హైడవండి అంటాడు, వారంతా ముందుకువచ్చి 


ట అ వ 


188 మహాభారత కథలు ఫీష్మ_తృ--ఆ 


సారు, భీష్ముడు నేలకు వాలిన శణాన ఆయన శరీరానికి గుచ్చుకొన్న బాణవరం 
పరే ఆయనకు ఆధారమె ఉండిపోయింది. మహామహుని (ప్రతాప కాంతికి మబ్బు 
కలిగింది. 


దేవతలంతా “అయ్యో ఇప్పుడు చతిణాయనంకదా | పుణ్యాత్ముడయిన ఇత 
డిప్పుడు మరణిస్తె ఎలాగన్నారు, ఫీష్మడు అది విని ఉత్తరాయణం వచ్చెదాకా నా 
[పాణాలు ఈ శరీరంలోనే అపి ఉంచగలనంటాడు. 


మొత్తం యుద్ధం ఆగిపోయింది. నూర్యుడుకూడ పళ్చిమ్మాదికి వెళ్ళి మొఖం 
జేవిరించుకొని నిలుచున్నాడు. 2 పొండవులూ కౌరవులూ వచ్చి నిలిచిపోతున్నారు. 
కండ్లనుండి నంతత ధారాపాతంగా ఆపక ణాలు (పయాణినున్నయి. అది ఒక మహో 
నంఘటన, జరుగరానిదనుకొన్నది జరిగిపోయింది, ఎవరితప్పు ఇది? ఎవరికున్నది 
ఈ సంఘటన కాకుండా అడ్డుకొ నే శ క్రి? ఇది ఒక మహామారుతంవంటి కాల 
మాహత్మ్యం. ఎవరు వద్దన్నా ఆగేదికాదు. ఎవరు దుఃఖించినా మగిడేదీకాదు. 


కాలం అలా వెళుతుంటే ఇలా అది అయిపోవటమనేది ఒకతే సంఘటన. 
దానిని ఎలా ఆపగలిగేవారు లేరో ఈ ఖీష్ముని పతనం అనేదికూడా ఆలాగే అకాల 
గమనంలో ఒకానొక భాగం. పదిరోజుల యుద్ధంలో ఒక ప్పుడు వీరూ, ఇంకొక 
ప్పుడు వారూ గెలిచి సట్లు అవుపడ్డారు అని చెప్పకోగల మేకాని ఆరోజు ఆరంభా 
నికి ముందె వమవుతుందో తెలిసికోకలిగిన వారెవరూ ఉండరు. 


మన జీవితమూ అంతె, ఇవాళ ఎన్నో మంచిపనులు చేస్తున్నామని కసీనం 
ఆర ౦భించామని నంతోషిసాం. కాని శేషు చేసిన పనంతా వమంత మేలు కూర్చొ 
లేదని పెగా దుఃఖాన్నే తెచ్చిందని అనుకొంటాము, దుఃఖిసాము. ఈ సుఖం ఈ 
దుఃఖం అలలు ఆలలుగా నిరంతరం రావటం జీవితంలో.ఎపరి జీవిశతంలోవారు_ 
విమర్శించి చూడటంవల్ల తమ జీవితం ఈ విశ్వంలో ఎంతటి చిన్నదై నదో లేదా 
ఈ విశ్వంలో అవశ గా భాగమై వెళ్ళిపోతుంటుందో అర్థమవుతుంది. వేదాంత 
విషయం (ప్రత్యేకంగా చదివి తెలిసికొంటే “కేవలం బుద్ధికి కొంత పర్మిశమ అవుతుంది 
గాని_ ఎవరి జీవితం వారు ఈ సుఖ దుఃఖాలు [పోవుగా తప్పనినరిగా విశ్వంలోని 


భాగమై వెళ్ళిపోతుండేదిగా విమర్శచేని అనుభూతి చేస్తనే తప్ప- బుద్ధికి మించిన 
స్థాయిలో అనుభూతికాదు, 


189 


ని పతనం 


అన్‌ 
కలిగ 


ఆందుకే ఈ భారత కథలో తాదాత్మ్యం చెంది 


ఒకడ చదువరి అనుభూతులను పొందుతుంటే 


మలల 


my a) a1 
bor 
x} 
Pa 
em క, 
ot గః ఫీ 
ir 
1 | 
bh? 4 | 
వ 
ha fin గ్‌ 
లి ళీ ౪ 
వ 
9 
0 స 2 
an Yad 
fa 6a 
1 3 bh 
ఏ శ 
3» ww 3 
(శ) 
Ee 
సస లి 
wg 
0 (2 వ్‌ 
గీ ® 9 
mh ౧ 
రం 2 f 
ఓ ® x 
332 రీ 
ya cc 
వ (| 
౮౪) 
యూ: టె 
15 Bb 
ఇ 2 ౩౫౧ 


స మహర్షి మహాభా 


అంచు కె 


అనుసంధానం చేయుమన్నదిః 


శ్రీకృ 


థి 
జె 


షుడు తరించాడు. సు 


§ం వల్ల రావల్సిందె. ఫీ 
ఫి 


తరించాడని ఆరం. 


కొని రచించాడు. మోక్షసాధన చెప్పడ 
జ 


తత 
అప్పుడప్పుడూ _క ర్మిష్టిక అవగత మయిన 


మర్చిపోరాదు. వ్యా 


a fd 
Sri 
by శే 

YY 

“3 x 
bt 
 § 
రఫి 
ఎల 
శ. 

a 
“నలా 
ళం 3 

3 

CE 
00 
లి గీ 
న్‌ 

ట్ర 

3 సే 
PIR 
(6) 

18 ౪ 


ళు 
గాని ఆవరించాలని ఆశించేడే కాదు. నిరా 


మరీ యుద్ధంలో చేరటం 
దషిణాయనం 
ఆదరించి ఆ తరువాత 


వచ్చినవ్పుడు భీష్ముడు 


కోవలసింది అంటాడు 


ప్పించి (తాగాడం చే. జ 


బోధ, 


జాని అయినాడనటానికి వ్యాసు 


జః 
తె 


వుహాఖారత కథలు 


(దోణ పర్వము _ [పథమాశ్వానము 


1. దోకాభిషేకము 


నంజయుడు ఐదురోజుల తరువాత మళ్ళీ ధృత రాష్ట్రు9ని కలికాడు, యుద్ద 
నమాచారం చెప్పటం ఆరంభించి, [కిందటిసారి నేను వచ్చి ఖీష్మపతన విషయం 
సీక్తు చెప్పి యుద్ధ రంగానికి వెళ్ళేటప్పటికి, కౌరవులు కర్పుని పిలిపించారు. 


కరుడు భీష్ముని పతనాని కెంతో చింతించి కౌరవులకు ధైర్యం చెప్పి తానూ 
ఖీష్మునితో నమంగా యుద్దం చేస్తానని మాట చెప్పి యోధ వేషం ధరించాడు. 
దాంతో అంతా సంతోషిస్తారు. ఆ తరువాత కరుడు రహన్యంగా భీష్మనిచేరి నమ 
న్కరించి, “మహానుభావా! ఆశీర్వదించు, నచ్చరితుడ వె న సీకు ఇలాంటి స్టితి రావలఆ 
సిందికాదు. నీమాదిరిగా యుద్ధ ౨ చేయగలవాడున్నాడా? కృషార్దునులిక అనిలానలు 
లుగా రెచ్చి కురు బలాలను కాల్చేస్తారు బహుళ. నేనైతె, ఆ మహాశివుని గెల్చి 
వచ్చిన అర్జునుడి భుజగర్వాన్ని అణగించాలనుకొంటున్నాను. అందుకు నీ దయ 
కావాలి” అంటాడు. భీష్ము డాశీర్యదించి “కౌరవులకు నీవే |ప్రోపు, (ప్రాపు, కాపు 
కావలసింది” అంటాడు. 


కర్చుడు ప్రాణాయామ యోగానికి ప్రతీక. భీష్ముడు కర్మయోగి. (ప్రాణా 
యామ సమయంలో మాత మే ఉన్నతి నందే కర్ణుడు కర్మిష్టియెన ఫీష్మునకు నమన్య- 
రించడమనే ఘట్టాన్ని వ్యాసుడు వర్ణించటం, (పాణాయామ యోగంకంట కర్మ 
యోగం గొప్పదనే నూచన కోస మెననిపిసుంది. 


కరుడు యుద్ధ రంగా-నికి రాంగానె దుర్యోధనుడు కర్టునితో ఇకముందు నర్వ 
చనైన్యాధిపత ం ఎవరికియ్యాలి అనే నంవదింపు చేస్తాడు. “నీవే ఉండాలి” ఆని 
అనలేదు. నిబ్బరుడైన కర్ణుడు [దోణుని సర్వ సేనాపతిగా చేయాల్సిందని నలహో 
నిస్తాడు, వెంటకే దోణునికి _సైన్యాధిపత్యమిస్తారు. హాఠాత్తుగా కలిగిన ఈ పదవీ 
(పా ప్లికి ద్రోణుడు సంతోషించి దుర్యోధనుని “వదైనా వరం కోరుకొ' మ్మంటాడు.. 


(దోణాభి షేకం 161 


దుర్యోధనుడు కోరుకొన్న వర మేమంటే “ధర్మరాజును (ప్రాణాలతో పట్టి 
తెచ్చి తనకీయాలి అని. ధర్మరాజును చంపివేయమని ఎందుకు కోరలేదు. అందుకు 
కారణం అలా చంపితె భీమార్జునులు కోపించి కౌరవుల్ని నలిపి నశింవజేస్తారనె 
భయం! అని దుర్యోధనుడె చెపాడు. ధర్మరాజు పట్టుబడితె ఆతడిచేత మళ్ళీ మాయా 
జూదమాడి రాజ్యం గెలుచుకోవాలని ఊహట। పోనీ పంచపాండవుల్నీ చంపుమందా 
మంపే శ్రీకృష్ణుడు కోపించి తమను చంపి రాజ్యం కుంతికిస్తాడని భయం! 


మానవుడి ఊహలు ఎంత నంకీర్ణ మై ఉంటాయి!! అప్పుడు [దోణుడు, “ఆర్జు 
నుడు ధర్మరాజును నంఠ కినున్న కాలంలో మాతం అది ఆనంభవం। మిగతా 
సమయాల్లో ధర్మరాజు యుద్ధరంగం నుంచి పారిపోకుండా ఉంకే పట్టి తెచ్చిఇస్తాను” 
అన్నాడు- దుర్యోధనుడు నరెనని ఈయన (పతిజ్ఞను వెంటనె అందరకూ (సకటించి 
చెపాడు. 


ఈ |వతిన సంగతి పాండవులకూ తెలుస్తుంది. ఆందుకనీ ఈ యుద్ధంలో 
నర్వసాధార ణంగా అర్జునుడు ధర్మరాజును కాపాడుతూనే ఉండాలి. ఆని వారు 
తీర్మానం చేసికొంటారు. ఇంతకూ ఈ నాల్లు రోజుల వర్యవసానం_ధర్మరాజునుపట్టి 
తేవటం కుదరక పోగా ద్రోణుని ధృషద్యుమ్నుడు చంపేశాడు అని నంజయుడు 
చెప్పాడు. ఈ సంగతి ధృతరాష్ట్రుడు విని మూర్చపోతాడు. ఉపచారాలయిన తరు 
వాత లేచి యుర్ధవర్ణ నం చెప్పవలసిందని నంజయునడుగుతాడు. సంజయుడు 
చెప్తున్నాడు: 


యుద్ధం ముమ్మరంగా [ప్రారంభ మెంది. ఆనాడు కౌరవ సెన్యం కర్ణునిచూచి 
కళకళలాడుతోంది, (దోణుడు పృరోగమించి విజృంఫీనున్నాడు, అర్జునుడెదుర్కొ 
న్నాడు. పోరు ఘోరమయింది. నెత్తురు (పవహిసోంది ఆ [పవాహంలో పేనుగులు 
కొట్టుకొస్తున్నయి! 


ఒక[పక్కం ధర్మరాజు యుద్ధం వేయడం చూచి; (దోణుడు ఆయన పెకి రథాన్ని 
తోలసాడు వెంటనె పాండవ సేనలోనివారు అడ్డుకా టారు, దోణుడు వ్యా(ఘ 
దతుక్ని సింహ నేనుణీ చంపేస్తారు ఇతర్లను చిక్కుల్లో పడేస్తాడు. చివరకు ధర్మ 
రాజును చేరుతాడు. అంతా ధర్మరాజు పట్టుబడిపో యినాడ నె అనుకొన్నారు. 
ఇ-తతో భూమి దకదడలాకింది. బాణాల వర్షం తరుముకొంటూ వస్తోంది. ఆ వెనక 
కృష్ణార్జునుల ౯థం వచ్చిపడింది. కౌరవులెంలోమండివచ్చి కలబడ్డారు. నైనికు 


162 మహాభారత కథలు [రోణ-ప_ 


లనంఖ్యాకంగా చచ్చిపోతున్నారు. ర కనదంలో మునిగిపోతున్నారు. ధర్మరాజున 
చెజపట్టటం అనంభవమయిందానాటికీ; సంధ్యా సమయానికి యుద్ధం ఆపేశారు, 
“ధర్మరాజును పట్టక పోతివో* అనే (పళ్నకు (దోణుడు దుర్యోధనునితో “అర్హునుడ 
వచ్చినా మాతమే” మనుకొన్నానుగాని, అది సాధ్యంకాని పని అని తెలిసిం" 
దన్నాడు. ఇప్పటికి పదకొండు రోజుల యుద్ధమయింది. 


2 నంశ ప్తకుల ఆటంకం 


అర్జునుని ధర్మరాజువద్ద లేకుండా చేయడం. కౌరవుల క్ర రవ్యమయింద్ది, 
(తిగర్తులు నంశప్తకులూ కలిని పెద్ద వెన్యమై దూరంగా ఎక్కడో నిల్చి అర్జునుని 
సవాలుచేసి పిల్చేటట్లూ అక్కడకు వెళ్ళి అర్జునుడున్నప్పుడు 'దోణుడు ధర్మరాజును 
వెదకి పట్టుకొ నేటట్లూ ఏర్పాటు చేసికొంటారు. ఆ మరునాడు అలా దూరంగా వెళి) 
నిల్చి అర్జునుని రమ్మని పిలుసారు |త్రిగరులు. అర్జునుడు ధర్మరాజును వదలటా 
నికి ఇష్టపడక పోయినా ఈ నవాలుకు నమాధానమివ్వక పోవటం సరికాదని, నత్య 
జిత్తు అనే నమ్మకమైన యోధ |వముఖుని ధర్మరాజుకు కాపుఉంచి, అతడు చచ్చిన 
దాకా రక్షింవగలిగినవాడనీ, ఒక వేళ ఆతడు యుద్ధంలో చనిపోయే పరిస్థితిలో ధర్మ 
రాజు తిప్పుకొని యుద్ధరంగంనుంచి తొలగవలసిందె కాని దోణునితో తలపడరా 


దనీ (పార్టించి, చివరకు ఆయన అనుజ్ఞను పొంది తిగరులను నమయంచడానికి 
వెళొడు. 


అర్జునుడు దేవద తం ఊదంగా నే (తిగరుల గుండెలవిసినయి. పోరు ఘోర 
ముషురక. ఆ త్రిగర్తులతో పాటు, కృష్ణుడు తనకు, బదులుగా పదివేలమంది నారా 
యణ గోపాలురు తన నమాన బలులు “ఉన్నారనీ వారిని దుర్యోధనునకు ఇచ్చాడనీ 
ఎవరిగురించి చెప్పారో ఆ నారాయణులుకూడ అక్కడఉండి పోట్టాడుకున్నాారు. 
వాళ్ళు చాల పట్టుదలతో పోట్లాడుతున్నారు, అప్పుడు అర్జునుడు శనకు త్వష్టయిచ్చిన 
మహాస్త్రం వేసాడు. దాని (పభావంవల్ల వాళ్ళల్లో వాళ్ళె కొట్టుకు చస్తారు. వాశ్ళకు 
శ రీరబలమేగాని బుర లేదని శ్రీకృష్ణుని అర్థమేమొ. బుద్ధి “కానుంచుకొని బలం 
మాతం దుర్యోధనునికివ్వదలిచాడనిపిన్తుంది. “నూ(తదారి ఆ _పభావం తగ్గినమీడట 
నంశ వ్రకులు ఒక్కసారిగా వచ్చి ఆర్జునుని చుట్టుముట్టుకారు. అంతా ఇంకేముంది 
అర్జునుడు చచ్చాడు చచ్చాడ”న్నారు. శ్రీకృష్ణుడు అప్పుడు వెనక్కు చేరగిలకుడి 
బిగ్గరగా “ఎక్కడున్నావయ్యా అర్జునా అంతా చీకమైనట్టుంది వీళ్ళంతా పైనబ డేట 


న్తారానణ్తకురా కదు ఆ ఆం 


సంక పకుల ఆటంకం 168 


ప్పటికి బిగ్గరగా మాట్లాడు (బతికున్నావనైనా నాకు తెలుస్తుంది అంటాడు. అర్జు 
నుడు వమిటీయన మనిషిలా అరుసాడు భగవంతు డైకూడ అనుకుంటాడు. ఆగ్నే 
యాన్రంవేసి శతు సంహారం ఆరంభిస్తాడు. అప్పుడు అందరకూ ఆదీ ప్రేలో కృష్టా 
ర్షునులవుపడ తారు. 


ఇక్కడ ఇలా జరుగుతుంటే ధర్మరాజు 'సీన పె దుర్యోధనుడు దండెత్తుతాడు. 
వనుగులు గురాలు తెగిపడుతుంటవి. |కిందబడిన శరీరాల మీదుగా రథాలుపోవడం 
వల్ల శరీరాలు తునిగి తునిగి పచ్చడి పచ్చడి అవుతున్నయి. చివరకు (దోణుడు 
ధర్మరాజు'పెకి' ఉరుకుతాడు. కాని నత్యజిత్తు అడ్డంవచ్చి బాణాలతో |దోణుని 
నొవ్వగొట్టుతాడు (దోణుడు ఉగుడై నత్యజిత్తు తలకాయను డొల్లచేసి ధర్మరాజా 
దులమీదకు పోవడానికి పయత్నిస్తాడు. సా తప్పుకొని పారిపోతాడు. మత్స] 
రాజు తమ్ముడు (దోణుడికి ఆడ్డంవచ్చి [పా ణాలు కోల్పోతాడు. ఆరోజు (దోణునకు 
అడ్డంగా యుధామన్యుడు ఉ తమౌజుడు, వదానుడు, శిఖండి ఇంత మందివచ్చి ఎదు 
ర్క్కాంటారు, ధర్మరాజును ధృష్టద్యుమ్నుడు దగ్గర ఉండి రవీనున్నాడు. ఒకపక్క. 
భగదత్తుడు తన ఏనుగుతోవచ్చి పాండవ నెన్యాలను కలగించివేసాడు. భగదత్తుని 
ఆ వనుగు దశార్హభూర మణుని వనుగునూ భగదత్తుడా రాజునూ చం ంపేసారు. ఫీముడు 
అభిమన్యుడు, సాత్యకి దౌవదేయులు చేకితానుడు ఇంతమందిస్నీ ఆ 5 సుప్రతీకాన్ని 
కొట్టి చంవలేక పోతున్నారు. పాండవుల 'సెన్యం పారిపోవటానికి ఉంకినున్నది. 


తీగరులతో ఎక్కడో యుద్ధంచే సే అర్జునునకు ను[వతీకపు విజృంభ ణం 
వినపడుతోంది. వెంటనె శ్రీకృష్ణుని అక్కడకు రథాన్ని (తిప్పుమంటాడు ఎందు 
కంటే ఆ సుప్రతీకము దేవతిలది. దానిమీద మహాస్త్రళస్తాంలు పనిచేయవు. తన కీ 
అది లొంగాళి. ఆందుకే అటు రథాన్ని నడపవలసిందంటాడు. (తిగర్తులనెలా 
వచలటం ? ఒక్క కణంలో వీళ్ళని మట్టు బెళ్టునున్నాను చూడుమని గాండీవ శబ్దాన్ని 
ఆవిచ్చినారావంగా చేసి బాణాలు వేసీ వారినందరనూ నాశనం చేస్తాడు. ఇంకా 
మిగిలింది నుళర్మ మొదలై నవారు. 


రథం రెండో వై పుకు (తివృంగానే వాళ్ళు ఆరవడం ఆరంభించారు మమ్ములను 
గెల్చి వెళ్ళవలసిందని. అర్జునుడు విసిగి కోవంతో సుశర్మను మూర్చగొట్టి, “పోనీ, 
పోనీ రధాన్నని” తొందర  పెట్టుతాడు, రథం వెళ్ళిపోతుంది. ధర్మకాజాదులున్న 
యుద్ధ రంగానికి, 


164 మహాభారత కథలు (దోణ.|వ_౪ 


రావడంతో నె భగదతు అర్జునుని పె కేం దీక రించి యుద్ధంచేశాడు. స్కుపతీకం 
ఒక్కసారిగా వేగంగా అర్జునుని రథంవైపు వచ్చింది. కృష్ణారునులపని ముగిసిం 
దన్నారు అంతా. కృష్ణుడు రథాన్ని చిటుకులో తప్పించాడు. ౪ సుపతీకం ఆ 
వేగానికి వెళ్ళి సెన్యంమీద పడిపోతుంది. భగదత్తుడు చాల కోపించి, వె ష్షవాస్తావ్ని 
అభిమంత్రించి వేస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు లేచి అర్జునునకు అడ్డంవచ్చి తన 
హృదయం చేతులూ చాచి అడ్డుకొంటాడు. ఆ వె షవాస్ర్రం తన గుండెలకు తగిలీ 
అలా ఒక పుష్పహారంగా అయిపోతుంది. 


అప్పుడు అకునుడు అంటాడు. “కృష్ణా నీ వెందుకు ఈ పనిచేశావు ః నీవు 
నాపె కరుణా విశేషం కలవాడివికనుక సారధిగా ఉన్నావు. నీకు నేను అడ్డు 
రావలసిన వాడనుగాని నాకుగాను నీవు ఆలాంటిపని ఎందుకు చేళావు? హని. 
అప్పుడు (శ్రీకృష్ణుడు చెపాడు, విష్ణువును భూమి సంతోష పెట్టినప్పుడు విష్తుమూ_ రి 
భూమీ కుమారునకు ;వై ప్రవాస్తాన్ని ఇచ్చాడు ఒకవ్పడు. ఆ అస్ర్రం ఇవ్సుడీ 
భగదత్తుడి దగ్గర ఉన్నది. దానిని నేను తప్ప ఇంకెవ్వరూ భరించ లేరుగనక అలా 
చేశాను అంటాడు. నరకాసురుని కొడుకే భగదత్తు. నరకాసురుడు భూమికుమారుడు 


భూమి కుమారుడు కనుక అతడికి ఈ అఫ్త్రం వచ్చింది. “ఇక కొట్టు ఈ భగదత్తుని" 
అంటాడు కృష్ణుడు. 


అర్జునుడు తీవ బాణంతో సువతీకాన్ని ముఖంమ్మీద కొట్టంగా నే ఆది పడి 
పోయి చసుంది. వెంటనే భగదతుని తలను డొల్లగొ స్తాడు అర్జునుడు. యుద్దం 
మిగతావారితో సాగుతూనే ఉంటుంది. అందులో అర్జునునిచేత శకుని తమ్ములయిన 
వృషకుడూ, అచలుడూ చచ్చిపోతారు. శకుని పారిపోతాడు. 


(దోణుడు ఎటు వెళ్ళితే అటుకల్లా దృష్టద్యుమ్నుడు వెళ్ళి అడ్డుకుంటున్నాడు. 
ఆళ్వత్ధామ నీలుడనే రాజును చం పేసాడు, ఆ నమయానికి శంశ ప్రకులూ నారాయణ 
గోపాల బలాలూ (బతికి మిగిలియున్నవారు వచ్చి చేరుతూ! “మేమేం ఓడిసోయినా 
మనుకున్నావా” అంటూ (ప్రగల్భాలు పలుకుతారు. వాళ్ళని అర్జునుడూ ఖీముడూ 


కూడ చెదరగొడతారు. భీముని, బాహ్హికుడు అశ్వత్థామ వరన 
ఎదురొ.ంటారు. 


ఈ సందర్భంలో అర్జునుడు ఆ నంళ వకులను చావగొట్టి నారాయణ గోవ 
కుల్మి కొట్టి మహా వేగంతో వస్తాడు ఖీమునికి నహాయంగా , ఇద్దరూ కలిసి (దోణుని 


నంశ పకుల ఆటంకం 165 


వైపు దారితీస్తారు. కౌరవుల సేన “గో'మని గోల పెట్టుతూ “కర్ణా కర్ణా”అని కర్ణుని 
తలుస్తారు నహాయంకోనం. 


కర్ణుడు వెంటనేవచ్చి అర్జునుని ఎదుర్కొంటాడు. మహాయుద్ధం నడుస్తుంది. 
మధ్యలో ఎందరో చచ్చిపోతారు. కర్తుని తమ్ములు ముగ్గురు చచ్చిపోతారు. అప్పుడు 
భీముడు మళ్ళీ తన రథం దిగి గదతో గ్పొయలుదేరుతాడు. ఎంతోమందిని  ఛేదిం 
చుతూ పోతాడు కొంత సేపటికి (పొద్దుగుంకిందని యుద్ధం చాలిస్తారు అనాటికి. 


మరునాటి యుద్ధంలో దుర్యోధనుడు (దోణునకు మళ్ళీ ధర్మరాజును పట్టివ్వ 
డానికి [వయత్న మేమిటంటాడు. అందుకు సంశ పకులు మళ్ళీ తాము అర్జునునితో 
పోరాడానికి తీసికునిపోయేట్లు పన్నాగం చేశామని చెప్పు, ఆనా డుపద్మవ్యూహంలో 
అభిమన్యుని చంపేశారని సంజయుడు ధృతరాషు9నకు చెపాడు. 


రి. అసమ్మగ జ్ఞానయోగ విలినము 


(దోణుడు అసమ్మగజ్ఞానానికి || |పతీక. ఎందువల్ల అనమ్మగమం పే... దుర్వ్భృత్తు 
లకు తోడ్పడటంచేత, కర్లుడు అనమ|గయోగానికి (పతీక, కర్ణుడు దోణునేె 
సర్వ వైన్యాధివతిగా చేయమనడంవల్ల (పాణాయామయోగంకంటు జ్ఞ జానమె గొప్ప 
దన్న నూచన వ్యాసమహర్షి ఇవ్వదలచినాడనవచ్చు. 


(దోణుడు అష్టాంగయోగానికి (పతీక అయిన ధర్మరాజును పట్టుతానంటూ 
అర్జునుడు (అనగా “బుజమార్గవ ర్రియె నిరృతి త త్వ్వమైన శ్రీకృష్ణునితో చేరిన 
వాడు) లేకున్నవ్పుడేననటం గమనీయ మైన విషయం. బుజుమార్గుడై నిర్భృతి 
తత్వాన్ని ఆరాధించేవానికి అనమ్మగ జ్ఞానయోగి చేగాని అసమ్మగ పాణాయామ 
యోగిచేగాని విఘ్నం కలగదని బోధ. బుజుమార్గవరికాని వానిని మా!తమె ఆన 
ముగ జ్ఞానం లేదా యోగం తామసిక వృ తిలోనికి దెంపివేయగలదని హెచ్చరిక. 


అర్జునుని (తిగర్తులు దూరంగ తీసికొనిపోయిశార నటంలో చిత్రమున్నది. 
(తిగర్తులంటె (తిపు పుటీమోగ సాధనకు (వతీక. ఈ సాధన తత్కాాలానికి కాంతి 
నిస్తుంది. ఆ తరువాత మకీ కి ఐహికంలో దిగడమె అవుతుంది. అకాంతి నిలుపుకో 
డానికి బుజు[పవ ర్రనం, నిర్భృతిత తకు నూచన, ఆకర్షణం ఆవనరం. అర్జునుడు 


శ్రీకృష్ణ నహాయంతో వారిపెకివెళ్ళవమచేది ఆ సాధనకు సూచన. 


166 మహాభాతర కోథలు దోణ..వ-4 


ధర్మరాజు ఆహ్టాంగయోగానికి (వతీక. ఆతడు పారిపోయినాడుట. ఆ నమ 
యాన గరుడ వ్యూహం పన్ని ఉన్నారట. ఆయన అందులో చేరక పారిపోయినాడు, 
గరుడ అంటె వేదమని ఆర్థం, వేదంలో పూర్వమీమాంన కర్మచేయడం. ధర్మరాజు 
ఆలా చేన్తూ ఉంటున్న వాడయినా తాను తనను రక్షించుకొనే (పయత్నంలో 
మామూలు కర్మకాండను వదలి నిర్భృతిత త్వం వెవు మనను మళ్ళించి వెళ్ళాడని 
బోధ, నిర్టృతిత త్వ [పాధాన్యం గమనీయం. 


ఇది (వథమాక్వానం. 


కకక 


సు 
పంహోభారత కథలు 
రోజ పర్వం _ ద్వితీయ ఆక్యానం 
అభిమన్యు వధ 


పదమూడవరోజు యుద్ధంలో కౌరవులు పద్మవ్యూ హాన్ని వన్నారు. ఆరును 
డక్కడో యుద్ధం చేస్తున్నాడు. | 


పద్మ ప్యూహాన్ని ఛేదించడం ఒక్క. అర్జునునికే తవ్ప ఇంకెవరికీ తెలీదు. ఆలి 
మన్యునకు మాతం లోనికి చొచ్చుకొనిపోవడం వరకూ తెలుసు. ఈ వ్యూహాన్ని 
ఛేదించటానికి ధర్మ ఫీమ నకుల నహదేవులకు దోవ ఎక్కడో తెలియదు. అందుకని 
ఆధిమన్యుని పిలచి పద్మవ్యూహాన్ని ఛేదించి లోనికి జొరబడవలసిందంటారు. ఆ 


వెంటనె పాండవులు అనుసరించి వచ్చి లోవల అధిమన్యునకు సహాయంగా ఉడా 
లనుకొంటారు. 


అభిమన్యుడు. దోవకని పెట్టి వాకిట్లో ఉన్న (దోణ పెంధవుల్ని 


పోతారు. వారూ అతడ్ని పోనిస్తారు. పారెడపులు అనునరించడానికి 'వయత్ని ఎచేకినా 
సెంధ వుడు అడ్డుపర్డాడు. అతడ్ని జయించడం పాండవుల కెవవకూ చాధ్యుకాలేదు 
అలాకావడం ఆశ్చర్యమైన విషయం. ఫముడుకూడ ఏమీ చేయలేకపోవటఐ చి తం 


కాని దీనికి దై విశమెన కారణం ఉంది. 


సెంధవుడు ఆరణ్యవానంలో గందరుంలచేత ఓకింవబడి, ఆ 
బడిం తరువాత సిగ్గుపడిపోయి రురునిగూర్చి | తవస్సు చేస 
ఎషం కాంగానే పాండవుల్ని eA 


వాడె నం. య వాకేళివ 


లోపలికిపోయిన అభిమన్యుడు మహాళ క్తి కభిగఇవవాడుకావ టే ౨వ 
ఎదిరించి నొవ్వగొట్టుతాడు. ఏనుగువ్‌ 
దుర్యోధనుడు, కృపుడు అశ్వర్థామ, న 
దోణుడు అంతా ఒక్కసా రి ఎదుర్కొ న్నారు. 


168 మహాభారత కథలు దోణ.ర్వీ.క 


ఈ సమయంలో ధర్సరాజును పట్టి తేవాలనే కాంతకంటె ఈ నన్నిపాఠం 
లాటి అభిమన్యుని ఎలా చంపేయాలనే కాంక్ష _అత్యవసర మె_కౌొరవుల మనసులనా 
[కమించింది. అందుకని అలా తహత్రహలాడి అతడి పెకురుకుతున్నారు. 


సురలు సిద్దులు అభిమన్యుని యుద్దం ఎంతో మెప్పుదలతో చూనున్నారు, 
అందరి మధ్యనూ ఉండి అందర్నీ జయిస్తూ ఒక్కొాక్కడి బింకం_ఊడగొట్రాగే 
ఉన్నాడు అభిమన్యుడు. ఎదురువచ్చిన (పతి ఒక్కరూ ఓడి శృంగభంగ మై వెళ్ళీ 
పోతున్నారు. దుక్శాననుడు (ప్రగల్భాలు గొట్టి వచ్చి పోట్లాడి దిమ్మ తిరిగి పారి 
పోతాడు కర్గుడూ ఆలాగే వెళ్ళిపోతాడు. వృష సేనుడు మూర్భపోతాడు. శల్యుని 
కుమారుడు వచ్చి దెబ్బతిని 'గో'మనిపోతాడు. రుక్కరధుడ నేవాడు చస్తాడు, 


ఇది వింటూ ధృతరాష్ట్రురిడంటాడు “ఇలా యుద్ధంచేసి అంతమందిని జయించా 
డంటీ నేను నమ్మటానికి ఎక్కడా ఆవకాశమయితే లేదుగాని నిస్పంశయంలో 
నమ్మదగిన కారణం ఒకటుంది_ఆది ఉందిగనుక నేను నమ్ముతున్నానుగాక'' 
అంటాడు. ఆ కారణం ఏమిటంటే “ధర్మం అధర్మాన్ని గెలువ కేం చేసుంది", 
అంటాడు. ధృతరాష్ట్రంని బుద్ధి అలా ధర్మవర మైన సంగతిని మనం మర్చిపోరాదు, 


దురోధనుడి కుమారుడు లత్మ ణుడువచ్చి యుద్ధం చేసి అభిమన్యునిచేత చచ్చి 
పోతాడు. ఈ కోపంతో మళ్ళీ పారిపోయిన వాళ్ళంతా “శేరుకునివచ్చి అభిమన్యుని పై 
బడతాదు. అందులో దుశ్శాసనుని కుమారుడు ముందుగావచ్చి ఎదుర్కొంటాడు, 
వానితోపాటు మిగతా అంతాకూడవచ్చి కుటచేసారు. “ఈ అభిమన్యుని చేతులో 
ఆ ధనస్సు ఉన్నంతకాలం, మనం అతడ్ని గెలువలేముగాక. మెగా చస్తాము. అందు 


కని వెనకనుంచి వెళ్ళి అతడికి తెలియకుండ వంచనచేసి విల్లు విరగగొట్లాలి అను 
కొంటారు, 


అప్పుడు కర్తుడు పిష్టైవాడై ఒక దుష్టమైన నాటకమాడి, తాను చాలా 
భయపడిపోయినట్లు నటించి వెనక్కుతగ్గి ఆ అభిమన్యుని వెనక్కు వెళ్ళి వాని 
విల్లును దునుమాడుతాడు, కర్ణుని శూర వీర తేజత్వం ఇంతేనా అనిపిస్తుంది. అప్పుడే 


దోణుడు అక్యాలను చం -పేస్తాడు, అభిమన్యుని చేతిలో విల్లు ఉన్నట్టయితె గురుడు 


వేసిన బాణాలను మధ్యలోనే. విరగగా ప్టేవాడుగాక. 


అందరూ అన్నివిధాల నొవ్వ 
జేస్తారు నిగ్గులేకుండా ! 


చివరకతడు' డాలూ క తి తీసికొని (పచండ యుద్ధం 





అభిమన్యు వధ 169 


చేస్తాడు. (ద్రోణుడు బల్లెంతో ఆ డాలును వగలగొట్టుతాడు, అభిమన్యుడు తన రథ 
చక్రం లాగి తీసి దానిని తిప్పుతూ తనకు'గల విద్యతో ఆకాళంలోనికి గరుడుడులా 


ఎగిరి యద్ధం చేస్తుంటాడు. నలుగురూ కలిసి ఆ రథ చక్రాన్ని గూడ శిథిలము 
చేస్తారు. | 


చివరకు గదతో దిగి, అభిమన్యుడు దుళ్ళాననుని కొడుకుతో తలవడుతాడు. 
ఇద్దరూ గదా యుద్ధం చేస్తుంటారు. ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకొనడంలో ఇద్దరూ 
ఒక్కసారిగా పడిపోతారు ఇద్దరూ చచ్చిపోతారు. రాచపీనుగు తోడు లేకుండా వెళ్ళ 
దనే లోకో క్రి (వకారం అభిమన్యుడు దివానికి వెళ్ళిపోయినాడు. 

ఆతడి మరణానికి భూదేవి “భో” మని దుఃభించినట్టుగా చచ్చిపోజోయే 
జంతువులు ఏనుగులుోగా”మని అరిచినయి, కౌరవులు మాతం పండ్లికిలించారు. 
కాంతేయులు మహా ధుఃఖంలో మునిగిపోయారు. ఆనాటికి యుద్ధం ఆపేశారు. 


ధర్మరాజు అభిమన్యుని మరణాన్ని తలచి ఎంతో దుఃఖపడుతాడు. అర్జునుడు 
వచ్చినా వీడ్డడేడి ఆంటే వం చెప్పేది అని బాధపడుళాడు, అతడికి పొంగి వచ్చే 
దుఃఖం ఆగట లేదు. ఆప్పుడు వ్యాస ముసీం[దుడు వచ్చి; ఎందుకు దుఃఖిసావయ్యా ! 
ఆతడు వీర స్వర్గం ఆలంకరించి ఎంతో సంతోషంలో ఉండి ఉంటాడు ఈ పాటికి. 
రాచ బిడ్డకు అంతకంపే ఏం కావాలి గనక ! 


విది ఆనేది ఒకటుంది, అది ఎలా జరుపుతుందో ఈ [ప్రపంచంలోని సంఘట 
నలన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి దానిని తప్పించడానికి మన _ ఎవరి వశమూ 
కాదు. తప్పనినరిగా జరిగితీరుతుంటవి. అలా “తప్పనిసరిగా” జరిగే సంఘటన జరిగి 
నప్పుడు, అవి ఆలా ఆయినవని తెలిసి ఊఃరుకోవడ మే గాని దుఃఖించి వ ప్రయోజ 
నమూ లేదు. 

ఒక కథను చెపాను విను. “ఇది ఇతిహాసం ఆకంపనుడనే రాజు శ|తువుల 
చేత బడినప్పుడు వాని కుమారుడు వచ్చి వానిని విడిపిస్తాడు. మళ్ళి యిద్దరూ శతు 
వులతో యుద్దం చేస్తుంటే ఆ కుమారుడు చనిపోతాడు. రాజై తే గెల్చి వస్తాడు. 
ఇంటికి వచ్చి పుత్రుణ్ణి గురించి వాపోకాడు. నార నుడు వచ్చి మృత్యు దేవత (వభువనీ 
దాని కథ వినవలసించని ఇలా చెపాడు. 


స్‌ వల్ల భూభారం ఎక్కువవుతుంది. భూమి 1బహ్మవద్ద 
మొర పెట్టుకొంటుంది. ఆప్పుడు (హ్మ్‌ ఇం్మదియాలనుండీ, మృత్యువు ఉద్భవిస్తుంది. . 


170 మహాభారత కధలు [దోణ..ద్వీ..ళ 


ఎజ్జిటి ముఖం, నల్లని శరీరం ఎ|రని చీరతో పుట్టుతుంది. (బహ్మ అమెను పిలచి 
జంతువులన్ని టినీ స్వ సంహరించాల్సిందంటాడు. ఆమె గోల సెట్టుతుంది. “అయ్యా 
అ పని నాకొప్పగిసావెందు”క ని దుఃఖిస్తుంది. అమె కంట నీళ్ళు తన దోసిట్లో పట్టు 
కొంటాడు [బహ్మ. ఆమె చలించిపోతుంది. తనకు తపస్సు చేసికొనజానికి " అనుజ 
నివ్వమంటుంది. కాని (బహ్మ “అలా కాదు నీ కన్నీటిలో ఎన్ని బొల్లున్నాయో ఆన్నీ 
రోగాలె జనుల శరీరాలను కృళింపజే నవి, నీవు కేవలం వారి [ప్రాణాలు ఇవతలకు 
లాగు. ఆ [పాణాలు హాయిగా న్యర్గానికో లేదా మరో దేహానికో వెళ్ళిపోతయి. సీవృ 
చేసే నికృష్టమెన వనేమీ లేదంటాడు. పెగా నేను చేయమన్న వని నీవు చేస్తుంటే 


ఏదయినా అధర్మం నాదవుతుందేమో గాని నీదెలా అవుతుంది అంటాడు, ఈ విశ్వా 
నికి నీవు ఈళ్వరివి అంటాడు.” 


“అందుచేత అలా ఎల్లప్పుడూ జరుగుతూ ఉండటం తథ్యం. వ్యక్తి (పాణాలు 
ఒక శరీరం వదలి మరొక శరీరానికి లేదా లోకానికి పోవటం తప్పనినరి. నరులు 
అమరులవుతారు. అమరులు నరులవుతారు. క్రనుక నీ కుమారునకు వచ్చిన కొలంది 
ఎమిటి ! ఎడువ వద్దు” అంటాడు నారదుడు అకంపనుని. ఈ జగత్తు దుఃఖాత్మక 
మైనది. దీనిని వదలి సౌఖ్యాలందుకొనడానికి నీ కుమారుడు వెళ్ళాడు. నీ వెందుకు 


దుఃఖంచాలి అంటాడు, ఆదివిన్న మీదట అకంపనుడు దుఃఖాన్ని పోగొటుక్‌ న్నాడు. 
A] 
ఇలా వ్యాసుడు ధర్మరాజుకు చెపాడు, 


వ్యాసుడు ఇంకో ఇతిహానం కూడ ధర్మరాజుకు చెపాడు. “నృంజయుడ నే 
రాజు ఉంటాడు, అతడి వద్దకు నారదుడు వసాడు. తనకు పుత్రులు లేని కారణాన 
సృంజయుడు నారదుని తనకు పుతులు క కలిగేటట్లు ఆశీర్యదించుమంటాడు, అయన 
అన్ను గహిసాడు, ఆ తరువాత సృంజయునకు కుమారుడు పుట్టుతాడు. అతడి మూత 


పురీషాలు, బంగారమవుతుంటవి. దానితో సన సృంజయుడు చాల నంపద కలిగిన 
వాడవుతాడు. 


కాని, కొందద దొంగలు ఈ పీల్లవానిని ఎత్తుకొనిసపోయి అడవిలో వాని కడుపు 
కోని బంగారం కోనం వెతికి హతాజలై పోయి ఒకళ్ళతో ఒకళ్ళు మత్యరించి కొట్టు 
కొని చసారు. నృంజయుడు పీల్చవాని ) కోనం వెతికించీ చివరకు అతడి శరీరోల 
“చూచి మహో దుఃఖంలో మునిగిపోతాడు. అప్పుడు నారరుడు వచ్చి అంటాడు.” 
మరుత్తుడు, సుహోతుడు, అంగుగు, శివి దశరథిరాముడు, భగీరథుడు, దిలీపుడు, 


172 మహాభారత కథలు (దోణ=ద్వీ-* 


పావం పొందుతాను అంటాడు, ఇంకా ఎన్నో అనలు పెట్టుతాడు. గాండీవం 
తెప్పించి గుణస్యనం పలికి స్తాడు దేవద త్రం _సోగిసాడు, ఈ (మోత కౌరవుల 
శిబిరానికి వినిపిస్తుంది. వారు ఈ (పతిజ్ఞ తెలీని దడదడలాడిపోతారు. 


సెంధవుడు గబగబా దుర్యోధనుని (ప్రార్థించి వానిని తీసికొని దోణునివద్ధ్దకు 
వచ్చి తనను రక్షించాల్సిందని లేదా పారిపోతాననీ అంటాడు. రాజై యుండి పారి 


పోవటం అనేపని చేయవద్దనీ “నిన్ను మా మధ్యలో దాచి చుట్టూ మేము నిలిచి 
రక్షిస్తామ"నీఅభయమిసారు (చోణాదులు. 


ఇక్కడ శ్రీకృష్ణుడు అర్హుమనితో “అయ్యో! అంత కఠోర మెన (పతిజ్జి 
ఎందుకు చేశావు అర్హునా। ఎంత కష్టం నూర్యా సమయం లోపల చేపే. నెంధ వుని 
తల తరగడం” అం అర్జునుడప్పుడు “నేను ఏమి అంటే ఏమి అన్ని టిసీ నరి 
చేయడానికి నీవులేవా కృష్ణా” అంటాడు. అనగా సాక్షాత్తు భగవంతుడైన నీవని 
అర్థం, ఇద్దరూ శతుని పె కోపంతో చిడిముడిపడుతుంటారు. 


ఆ తరువాత ర్యాత్రివేళనే శిబిరంలోకి వచ్చి ఉన్న సుభద, ఉత్తర, |దౌవదు 
లను కలుస్తారు. వారు మహా దుఃఖంలో ఉండటం చూస్తా“. 


క్ర ర్రవ్యం అనేది మనసులో ఉన్నప్పుడు దుఃఖం ఆంతగా ఉండదు. అర్హునుడు 
తన పనులన్నీ అయి శిబిరానికి వచ్చేటప్పటికి ఈ పుత్రశోకం కలిగి Slo 
చివరకు తన కర్తవ్యం సైంధవుని వధించటం అని అనుకొన్న తరువాత దుఃఖం 
పెకిఠాదు. అందుకే జీవితం నడుసున్నంత వరకూ కర్రవ్యం వదలివేయక?ాడదు. 
అది వదలిన క్షణాన దుఃఖమె కలుగుతుంది. కనీసం దుఃఖం లేని సుఖం కలగదు 
ఆనేది ఆలోచించి (వతి ఒక్కు.రూ తెలియవలసిన విషయం అనిపిస్తుంది. 


అంతా తమ తమ స్థలాలకు వెళ్ళిపోతారు. కృష్ణుడు అర్జునుని శివిరానికి 
వెళాడు. నీళ్ళు తీసికొని అచమనం చేస్తాడు, ఒకచోట దర్భలు పరచి శయ్యా 
చేసాడు. అక్షతలు, గంధ పుష్పాలు నమర్పించి, చుట్టూ ఆయుధాలు పెట్టి అర్జునుని 
అక్కడ చేర్చి దైవపూజ చేయమంటాడు. అర్జునుడు పాద (పకాళనం వేసి, [(త్యంబక 
పూజ చేస్తాడు. “ఐక సీవు సుఖంగా ని దపోవాల్సింది। నీకు శుభం కలుగుతుంది.” 
ని శ్రీ కృష్ణుడు చెప్పి దౌవారికుని తీసికొని వెళ్ళిపోతాడు. 


(పతిజ్ఞాపర గం 178 


శ్రీకృష్ణుడు తన శివిరానికివెళ్ళి ఈ అర్జునుడు చేనిన (పత్మినను ఎలా నెర 
వేర్చాలా ఆనే చింత చేస్తూనే ఉంటాడు. దేవుని ప్రార్థిస్తున్నాడు అది నెరవేరాలని 
ఉప్మశతి అనే జ్యోతిషభాగాన్ని చూస్తున్నాడు. (పళ్నలు లెక్కకట్టుతున్నాడు. 
న్నిదవట్టక ఎదురుగుండా ఉన్న తన ర థసారధియైన దారుకునితో అంటాడు. 


“చూశావా దారుకా ! నరుడు ఎంతటి "ఘోర మైన (పతిజ్ఞ చేశాడో ! ఈ 
(పతిన నెర వేర్చక పోతే అర్జునుడేమయినా అయితే నేను [బతుకగలుగుతానాః 
అర్జునుడు నాలో నగం, నేనే నెరవేరుస్తాను ఆపని, కౌరవులా నాకు అడ్డం; 
నూర్యుడ నమింపకుండా సెంధవుని చంపి, రౌద రసాన్ని చూపిస్తానుగాక. రేపు 
మన రథం తీసుకురా. గుర్రాల నైదింటినీ కట్టి కనక మణి మాలికాలంకృత ముచేసి 
రథం తీసుకురా. గరుడధ్యజం పెట్టు చక్రగదాస్తా9లు పెట్టు. నేను పాంచజన్యం 
ఊదగా నే వచ్చివాలాలి మధ్య.” అంటాడు. దారకుడు నవ్వుముఖంతో అంటాడు. 
“వృహానుభావా? అలాగే చేసాను కాని నీవు సారథ్యం వహించి యుండగా అర్జునుడు 


వసే ఆయనకు ఇం కేమైనా అడ్డం రాగలదాః” అంటాడు, "సెలవుతీసికొని వెళ్ళీ 
పోతాడు. 


ఆక్కడ అర్దునుడు శ్రీకరషఘుడు పరచిన దర్భలపె న్మిదలోవుండి ఒకానొక 
జొ (ory శ 
కలగంటాడు, అందులో _._ 


“ శ్రీకృష్ణుడు అర్జునుని దగ్గరకు వచ్చాడు, అర్జునుడు లేచి ఆయనకు మన్నన 
నిచ్చి తక నెజ్జపె కూర్చుండచేకాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో “వగ 
అనేది చేరనీయకు. వగతో నున్నవారు శతువుల్ని జయించలేరు” అన్నాడు. 
ఆందుకుతాను “వగపు ఇంకా ఎప్పటికి తగిపోతుందిగనక? నేను (వతిన పూనినాను. 
ఆ కర్తవ్యం ఉన్నది. అది ఉండగా వగప్పు అనేదేమిజటి గనక. నా (పతినకు 
(దోణుడు మాతం అడ్డు రాగలడా?” అన్నాడు, ఆందుకు కృష్ణుడు నీవు పాక 
వతాస్ర్రం చేత ఆ (వకిజ్జ్ఞను పూరించగలవు. కనుక ఆ మంచాన్ని నమంతక, 
ముష్టిక , స్టానక, విజ్ఞానంగా జా నావి*ంది. అందుకు అరేవుని ఆరాధిం 


చా 
డో 


aM ts KC 


లు 


వన జీ < ఖా జప 
సనా కూరు నా మాం రాఃనం ఉనారు. 
ల జలాల్‌ 


చాల్సింది ఆఅంహాడు. ఇద్దరూ జ 


ణి 

y 

1 
లో 
os 
td 
శో 
fea} 

ఖ్‌ 
ల 

G 


చేరుతారు. అక్కడి సరిత్స 


రోవరంచూసి కుజేరుని విహార సానం చూసి ప్రమధ గణాలతో మన్నటి పార్వతీ 
నూ జా బ 
నహితుడె నటి శంకరుని చూస్తాము ఆయనకు నమస్కరిసారు. ఆయన “ప్లు ఆగమన 
ఉగ్ర శీ ఇతి 


i? మహాభారత కథలు (దోణ-ద్వి--6 


ఇం 
కారణం వల్‌ డంటాడు. పీరు ఆయను న్నుస్లు సుతిచేస్తారు. చివరకు శ్రీకృష్ణుడు 
_ gy 
పాకు? క వతావమీయుమని కోరవలసింద 


టాడు అర్జునుడు శివుని చూడం 
షుషికి చేసిన పూజా నమయంలో వాడిన పూవులు 
రచడమవుతుంది. వీరిద్దరూ ఒకటేనని నమన్య 
యించకొంటాడు. అప్పుడు పాకువత్రాస్రం దయచేయవలనిందని అర్జునుడు. శివుని 


అందుకు శీవుడు, అయితె వెళ్ళి ఆ అమృతమయమెన పద్మాకరంలో నా 
ని తీనికొనిరావలసిందంటాడు. తీరా అక్కడకు 


ఉవకువి శ్రీ కృష్టార్డన లు అవ వాణాసన బాణాలని నమ్మినవార శతరుదదీ 
యాన్ని జపించి భవి తమ మనసుల్లో ఉంచుకొని ధ్యానిస్తారు. 
కారణం నల ఆ పాములు రెం ండున్నూ తమ రూపు మార్చుకొని బాణాననమూ 


ణ్‌ రొ 

బాణములుగా మారుతవి. వాటిని తాము తీసికొని శంభుని వద్దకు వచ్చి వానిముందు 
రి కుమారుడు శివుని వెనుకనుండివచ్చి ఆ బాణాలు 

తీసికొని విలు సంధించి, బాణాలను కూరి వదలుతాడు. ఆ సమయంలో అర్జునుడు 


వాటి స్థానకమూ, ముష్టి 1పకారమూ ఏకా గదృష్టితో తిలకించుతూ ఉంటాడు, 
అప్పుడే శివుడు మం|తాని ఉపదేకిసాడు 
అర్హునునకు పూర్వం తనకు bans వగా ఉపదేశమంతా 


జా ది 

Ly 

సారు. అనుజ్ఞ తీసుకొని తికిగి శిబిరాలకు వచ్వేసారు. ఆరునుని కలి పూరి అయి 
హూ _ a అసో 


శ్రీకృష్ణుడు తెల్పవార్లూ మేల్కొన్నవాడై ఆ నమయంలో దారుకునితో 
మాట్లాడుతూ అర్జునునకు బదులు తానే (పతిజ్ఞా నిర్వహణ చేసానంటూ ఉంటాడు. 
కెలతెలవారుతుంది. 


పద్మ వూహ కథలో ఆంతరార్థముంది. పతనానికి దారితీసే ఊహల కూడలి 
అని ప పద్మవ్యూ హానికి ఆర్థం, దానిని పగలగొట్టటం ఆంది జనన మరణకారణమును 
తప్పించుకొనుటమని అర్థం. నిరతి తత్వంతో జి జోడించుకొని యున్న అర్జునుడొ 


175 


క్కనికె అది సాధ్యం. అఖిమ 


ఖః శశీ 
wi ft, శ్‌ 
ఈ, e-] 
fy i శీ 
స 74 
ల ॥ 
1 
2 శ 
v4 శ్‌? జక 
we op I 
: చో 
hf sl 
i శల 
ri కే ప్‌ 
శ weal 
లే bh 
al ia +4 
“tt i} 
జి త క 
(1. హ్‌ Wp 
sa ag Ur 
1, Ye ho 
క శో 
fh తట్టి 
Y Ya 
న్‌ 4 a, 
fs 
ళ్‌ 3 9 
స్తే 0 
fh g 3 
పశ 
గ 
దీ ల 
i 9 
ప 4 2 
10.03) ఇ 
g [0 _/ 


hy 


న! 


rt} 
fy 


(బ్రహ్మాస్మి అని తెరిసిం తరువాత కూడ ఆలా - 


a 
25; ఎర్‌ 2 
| గై ih శ 
ప న. సుఖే క 
= వె : 
fy థ్‌ లీ | 
ళీ ల శేతే ణి 
OE i నట్టే 3 భా 
/ be క్‌, క్‌ ఇ! 
శే గ స్టే స్‌ లో 
fy vd శ్‌ 
శ తే * ఖై 
fi fi వ f= ai 
ral it, pa 4 fd 
0 9 లి v3 ఓ 
Y Sa 
/] ఛ్‌ «ia v3 «i | 
Yad స షు! ము © 
గగ య 19 1, 
9 అల 
B10 na 
Dd * ౩ 
wa 0D 1 
Fh 
Ya * 
ళం 7 
ఓ 
ఇల ya 
భీ 0౧  c9 
0 వే? ను yy fy 
CAA 
ఏ 39 ఏ), (౧4౧ 
ha య క 
న న. 
౪ ౧ద 8 4 
bn g1% ౯ 


ad (=. 
శతక. ఈ , 


జ. 


శా 


ఖా 


రాంతర విషయాలను చదువరులకు 


ఉనే 
IE 


at 


వుహాఖభారత కథలు 


(దోణ పర్వం = తృతీయ చతుర్ధ ఆశ్వాసాలు 
జయ్మదథ వథ 


' జయ్మదథుడం టె సెంధవుడె. అతడ్ని చంపేస్తానని అర్జునుడు (పతినపట్టాకు, 
సాయంతమయేలోగా చంపాలి. 


ఆది కురుషే|త యుద్ధం ఆరంభించిన పద్నాలుగోరోజు. కౌరవులు పర్మ 
ప్యూహం, శకట వ్యూహం, సూచీవ్యూహం, ఇన్నిటినివన్ని పద్మ వ్యూహంలో లోవల 
ఎక్కడో సేనల కాపుదారీలో దాచివుంచారు 'సెంధవుణ్ణి. అర్జునుడు ఈ వూహ్యం 
ఛేదించి సూర్యా సమయంలోగా అతడ్ని చంపి |పతిన నిలుపుకోవాలి. లేదా [పాయో 
పవేశం చేసి తాను చచ్చిపోవాలి, 


అర్జునుడు సాత్యకిని ధర్మరాజుకు కాపుదారీగా ఉంచి వ్యూహ భేదం చేయగా 
నికి సాగి వెళ్తాడు. దుర్యోధనుని తమ్ముడు దుర్మర్షణుడనేవాడు కొంత సైన్యంలో 
మధ్యలో నే ఎదిరిస్తాడు. కాని అర్తునుని విజృంభణానికి నిలువలేక పారిపోయినాడు, 
దుశ్ళాననుడు సహాయం వచ్చి అతడూ సోదరుడితోపాటు పారి పోతాడు-అర్జనుడు 
“సోకు, పోకు. సభలో శంక లేకుండా మాట్లాడిన మాటలు జావకం చేసికొని నిల 


జా 
వాలిగాని, అందరికీ తలవంపులు తెచ్చే పనులు చేయరాదు.” అంటూనే తరుము 
తాడు, 


వ్యూహముఖంలో (దోణుడున్నాడు. అర్జునుడు ఆయనకు నమస్కారంచేసి 
'నా ప్రతిజ్ఞ నిల్చేటట్లు ఆశీర్వదించండి అంటాడు. శ్రీకృష్ణుడు “ఈయన్ను తప్పి? 
చుకు లోపలికి పోవాలి. జయించాలంటే ఇవాళ అయే పనికొదంటాడు. రధాన్ని 
(దోణుడికి (పదక్షిణంగా చుట్టూ నడిపించి వెళ్తుంటుంది. అర్జునుడు బాణాలు 
(దోణునివె పు వేస్తూనే రథంతో మొగ్గరంలోకి వెళ్ళిపోతుంటాడు. (దోణుడు వెంట 
బడీ నన్ను గలువకుండా వెళ్ళిపోవటం సరికాదంటాడు. అర్జునుడు లోపలనున్న 
. యోధులతో పోరాటం మొదలు పెట్టనే పెట్టాడు. ఐనా అన్నాడు.“నీవు నాకు గురు 
నవు స్వామీ. పగతుడవు కానేకాదు. నిన్ను జయించటమనేదేలేదు”_అంటూ వెళి 


178 మహాభారత కథలు [దోణ.తృ.చః 


కృష్టార్దునులు ఆశ్చర్యపోతారు. ఇతడికి ఇంత ధైరం ఎలా వచ్చిందా అనీ 
శ్రీకృష్ణుడు, వాడు పూర్వం చేసిన క్ముటలు జ్ఞాపకం చేసికొని పగ తీర్చుకో”మ 
టాడు. అర్జునుడు తీవ బాణాలనొదులాడు._కాని, ఆవి దుర్యోధనునికి తగిలి |కింగ 
ల అగి సః శీ $9 శ ప 
పడిపోతున్నాయి. శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోతాడు ఇదేమిటి” అంటాడు. అప్పుష 
అర్జునుడు చెపాడు. 


వూర్వం [దోణాచార్యులవారు నాకుకూడ ఒక కవచం, మంత వూరిత మెం! 
ఇచ్చాడు. అది ఇతనికీ ఇచ్చి ఉంటాడు. దానిని ఒకానొక మహాస్ర్రంతో ఊడగొో 
గలను చూస్తూఉండు అని ఒక మహాస్తా?న్ని మంతించి వేస్తూ ఉంటాడు. ఆగి 
ఆశ(తామ చూచినవాడె ఆ మహాస్తాంనికి (వతి అస్త్రం వేయడంవల అరునుని ఆస్ట 
“థి కటా అలతి రా ద్ర 
పనిచేయలేదు. ఆ మహాస్త్రం మళ్ళీ రెండోసారి ఉచ్చాటనం చేయరాదు. ఆ కారణం 
చేత-అర్జునుడు వాని హృదయ భాగం ఉదర భాగం వదిలేసి, చేతులు పెన ముఖాన 


బాణాలు దిగేటట్టు కొట్టుతాడు. దుర్యోధనుడు ఎమీచేయలేక యుద్ధంనుంచి తప్పుకు 
పోతాడు. 


వృష సేనుడు మొదలయిన ఎనిమిదిమంది రాగా వారిని ఒక్కసారిగా అర్హ 
నుడు ఎదుర్కొంటాడు. వాళ్ళను జయించబోతున్నందుకు మహా నంతోషంతో దేవ 
దతం మోగి స్తాడు అర్జునుడు. ఈ మోత పద్మవ్యూహానికి బయట ఉన్న ధర్మ 
రాజుకు వినపడుతుంది, 


అక్కడ నంకులసమరం జరుగుతున్నది. [దోణుడు ధర్మరాజు వింటిని విరగ 
గొ ప్రేశాడు, అస్తారిలుకూడ ఒకరి పె నొకరు వేనుకొన్నారు. ధర్మరాజు రథం విరిగి 


పోయింది. నిరాధారంగా నిల్చిపోయినాడు. నహదేవుని రథం ఎక్కి. [పక్కకు వెళ్ళి 


పోతాడు. సాత్యకీ [దోణుడూ యుధ్ధం చేసారు. భీముడూ ధృషద్యుమ్ను డూకూడ 
వచ్చి తలపడుతారు. | 


ఇంతలో లోవలినుంచీ ధర్మరాజుకు దేవద త్రనాదం పాంచజన్యనాదం విన 
వస్తుంది. కృష్ణార్ణనుల రథ మొక్క పే లోపలకు వెళ్ళిందనీ ఇంకెవరూ సహాయం లేక 


వారు [టం ధర్మరాజు ఊహించి సాత్యకిని వారికి నహాయంగా పౌమ్ముం 
టారు, భీమ నుణ్ణికూడ కొంచెం సేవట్లో పంపుతానంటాడ్లు, 


సాత్యకి బయలుదేరి వ్యూహద్వారం దగ్గరే |చోణుని చూస్తాడు. ఆయకకు 
నమన్కరించి లోవలికి అనుజ్జనిమ్మంటాడు, ఇతర్లతో యుద్ధం చె చేస్తూ సూ దూరడూడ 

పోతూనే లోపలకు తప్పించుకొని వెళ్ళిపోతాడు 'రధంతోనహా. ఎదురుగా i 
వస్తె అతడ్ని నొవ్వజేసాడు. జలనంధుడ నేవాజి చంపేసె సాడు. ఆర్జునుడు 
దోవ ర! 1 అతడు చంపిన గుఖ్రాలు వముగులూ పడినదోవ చూసుకొంటూ శతు 
వుల్ని దునుమాడుతూ వె శుంటాడు. 'దుళ్ళాననుడు ఈ కొట్లాటలో చెబ్బలుతిని వారె 
పోతూ (దోణునివై పుకు వెళాడు, Cha “వీర స్వర్గం ర్ట చటం రాజులకు 
న్యాయంగాని, పారిపోవ ట్‌ నభలో “ దుర్మార్గపు మాటలు మాటాడమ:చి చేళిక 


కాదు యుద్ద ౦. మీ అన్నకు చెప్పి ఇప్పటికయినా రాజీచేయించు” మంటాడు. కుకా) 
ననుడు గుటకలు [మింగ్‌ వెనకుకువచ్చి సాత్యకి POE దిత్తుగా చెబ్బలుతివటాడు 
ఆతడ్ని చంపిచేసే అవకాశం వచ్చినా, భీముడి శపథం తలచి, సాత్యకి. అతడ్ని 
వదలి వేస్తాడు. ఈపని తెలివితక్కువపనాః లక గా పృధక్మమా? వడైః ఎవికె 


సంస్కారాన్నిబట్టి వారికి సమాధానం కావలసిం౧. 


ధృష్ట కేతూ ee జరాసంధుని కుమారుడైన సగ చ 
త[తవర్మను చంపొడ్తు. పెద్ద పెద్ద గదికులు చావడం ie మొ తంలో ఇవా 
శనే మొదలు. నిన్నటి రోజున “అభిమన్యుని చా చావుతో పాండకుల్లోనూూ వోయి 
లోనూకూడ ఈ మత్సఠం విజ్బృంభించిందనిపిన్తుంది. 


HX 
tp 
గ్‌ 
ఓ 
క్‌ 
“4 

గ 
FA 
fe 

¥ 


ధర్మరాజుకు లోపలకు వెళ్ళినవాళ్ళ నంగతి తెళియ 
వెళ్ళుమంటాడు భీముడు “న రోనని తను కృషారుల్ని చూసేదాకా చక 
చక_వారిని చూడంగానే ఊదుతాడనీ ధర్మరాజుకచే గుర్తు అనుపమ 


గా. 

బయలుదేరాడు. దోణుడు రోషంతో ఎదురే ఏం నీకూ అనుమతి కావాలా ౬ లి 

కేినాలూా. 

శ ళ్‌ వ సి a 

కెళ్ళడానికిః ఆంటారు. భీముడు వీవరంచుకొవి నాకు 2 ఆసు మతా? వైవా డ్‌ 

అ చా Cage అజ గా [ H.R 
నుండు! ఆ౭టూనే.రధం దిగి తలవంచి పెడ సక ఆంగలు వసివొంటూ 4 
ణు చు Hm 

1 కాలు పషువా న్‌. ఓ 


బాకాలకు అక్క చేయకుండా వళ్ళి ఆ డొణుడి రశపు నాగులు పహ 

ఒక) విసురు వినుకడుతాడు. ఆ గుక్జాలు రవ 

"సేపు పట్టింది. ఈలోగా భీముడు లోపలకు వెళ్ళిపోయినాడు క్యహ్ణా ఎపి మాబలు 

విసి తన శంఖాన్ని వెల్లువగా పూరించాడు. ధర్మవాజు విసి 
న 


వ 


నుడు తన (ప్రతిజ్ఞ డక క చేరు రునాడు లై మ్మనుకొన్నాడు. 


180 మహాభారత కథలు (దోణఎతృ-చ ఇళ 


ఇంతలో కర్గుడువచ్చి భీముని ఎదుర్కొంటాడు. దుర్యోధనుడుకూడ కర్తునితో 
పాటు ఉంటే ఎలా ఉండేదో. దుర్యోధనుడు భీముని వదలినందుకు (దోణాచార్యుని 
తిట్టాలని వెళ్ళాడు. (దోణుణ్ణి మందలించబో తె లోపలి వాళ్ళను మీరుచూసుకొనక 


నావద్ద కెందుకొస్తావు? ఇక్క-డి యుడ్డం నేను చూసుకొంటానులె_అని ఊరుకొన్నాడు 
దోణుడు, 


ఈలోగా ఫీముని చేతులో కర్జుడు చావు దెబ్బలు తిన్నాడు. మరొకరి 
రథంపై నెక్కి పారిపోతాడు. ఐనా తిరిగివచ్చి యుద్ధం చేస్తాడు. కాని వాని _నెన్యా 
లన్నీ భీముని ధాటికి చాపకట్టుగా పడిపోయినయి, 


ఇదివిని ధృత రాష్ట) డంటాడు: “సిరికి వెధవ ఆ కర్గుడేంచేస్తాడు యుద్ధం: 
మాటలు మాతం కోటలు దాటిసా"డన్నాడు. “చెడ్డీ పోయేవాళ్ళు నా వీడ్డలుగదా 
అని క్ముటచేసి మనసులు చెరిచాడు” అన్నాడు. 


ఆ ఉద్ద్భితంలో భీముడ కర్తుని విల్లు విరగ్గొట్టాడు. దుర్యోధనుడి తమ్ముల్ని 
ఐదుగుర్ని చంపేశాడు. కర్గుడు పారిపోదామనుకొనికూడ వాళ్ళ శవాల్ని చూనూ 
స్రోలేక్ర వళ్ళ వీగువున నిల్నాడు, దుర్యోధనుని తమ్ముళ్ళ చావు కేకలు, భీముడి అరు 
పులు, బయటనున్న ధర్మరాజుకు వినిపిసున్నయి. 


కర్షుడి విల్లు మళ్ళీ విరిగిపోయింది. అతడు మరో విల్లు తీసికొనేలోగా 
ఫీముడు క శత్రీడాలు తీసికొని తన రథం వదలి నడిచి కర్షుడి రథమెక్కు.తాడు. 
కర్షుడు ఆ జండా కరకు వెనక దాగుంటాడు, భీముడు చేసేదిలేక కర్లుతు పారి 
పోయినాడని వెనక్కుతిరిగి [కిందకు దిగుతాడు. వెంటనే కర్ణుడు బాణాలు వేసి 
భీముడి డాలు, కత్తీ అన్నీ విరగగొట్టి నిరాయధుణ్ణీ చేసి హేళన చేస్తాడు పోయి 
అర్జునుడి వెకక దాక్షో) గ్రామంటాడు. 'ఫీముడు నిన్నుడె అర్జునుని న క్ల 'వెళాడు. 
అర్జునుడు కర్షనిమీద బాణాలు వేయడం ఆరంభిస్తాడు. 


సాత్యకి అలంబసుడనే రాజు తల దునుముతాడు. దుక్భాననుని తిగరుల్నీ 
కశింగుల్నీ. గెలుస్తా డు, కృష్ణు షుడు సాత్యకిని మెచ్చుకొంటూ అర్జునునితో అంటాడు. 
“ఇతడు నీకు నహాయంగా వచ్చాడు మనకెంతో మేలు అని. అర్జనుడు మాతం 
అక్కడ థర్మరాజుకు రత్నణ తగ్గిపోయింది కదా అని చింతపడుతాడు. ఇంతలో 
భూరి శ వసుడు వచ్చి సాత్యకిని ఎదిరిస్తాడు, వీరిద్ధరిపోరు మహా నంకులమయి నత్తు 


జయ[దథ వధ 181 


నుంది. చివరకు కతి, గదల పోరాటాలు అయి మల్టయుద్ధంకూడ చేసారు. ఆ 
యుద్ధంలో సాత్యకి చాల (శ్రమతో ఉండటంవల్ల వడిపోతే భూర్మిశవసుడు అతని 
కుడిచేతిని (తొక్కి గుండెమీద రెండోకాలు "పెట్టి క త్తీతీసి తలకాయ తెగవేయ 
బోతాడు. కాని దూరాన్నుంచీ అర్జునుడు ఒక బాణంవేసి భూరిశవసుని చేతిని 
ఖండిస్తాడు. భూర్మిశవసుడది “అన్యాయ” మంటాడు, అర్జునుడు మాతం అభిమన్యు 
ణి కుటచేసి అంతా కలిసి చంపటం న్యాయమయితే ఇదీ న్యాయ మేనంటాడు, 
నిన్ను రక్షించుకో వాల్సినవాళ్ళ తెలివితక్కువ ఇది. అనికూడ అంటాడు. భూరి[శవ 
సుడు యోగి. అతడు వెంటనే (పాణాయామం చేదామని దర్భలు వరుస్తుంటాడు, 
ఇంతలో సాత్యకిలేచి క త్రితెచ్చి భూరిశ్రవనుని తల నరికేస్తాడు. కృష్ణుడు, అర్జు 
నుడు ఇంకా ఎంతోమంది “వద్దు” “వద్దంటున్న మాటల శబ్దం ఆగనేలేదు. భూరి 
[శవసుడు చనిపోయినాడు. 


ధృత రాష్ట్రరిడు నంజయునడుగుతాడు. అంత వర్రాక్రమంగా పోరి ఎంతో 
మందిని నిర్జించిన సాత్యకి భూర్మిశవసునిచేత అలా [ప్రాణాలు కోల్పోయే స్టితికి 
రావలపిన ఆవనర మెందుకొచ్చింది ఆంటాడు, అందుకు సంజయుడు _ యుద్ధంలో 
ఓడిపోవడానికి కారణ మేమిటనేది ఏంపళ్నః కాని దీనికి మరొక ఉదంతం ఉంది. 
శినివంశంవాడు సాత్యకి. వసేదేవుడూ ఆ వంశంలోవాడె. ఒకసారి దేవకి న్యయం 
వరంలో వసుదేవుని కోనం శిని ఆ పిల్లలను తీసికొని వెళ్ళేటవ్పుడు మిగితా రాజు 
లంతా అంగీకరించినా భూర్మిశవసుని తం డియెన సౌమదత్తుడు మాతం ఒప్పుకో 
లేదు. యుద్ధంచేసి ఓడిపోయినాడు. శిని అవ్పుడు సోమదత్తుని కొప్పుపట్టిలాగి [కింద 
వడేసి కాలితో తన్నుతాడు. సోమదత్తుడు వెళ్ళిపోయి శవునిగూర్చి ఎంతో కాలం 
తవస్సుచేసి శినిమనుమని పడవేసి తన్నగలిగే కొమారుని కోరుతాడు. ఆ కుమా 
రుడే యీ భూరిశవనుడు. శని మనుమడె సాత్యకి. ఆ వరం ఇలా పరిణమించింది 
ఆని సంజయుడు చెపాడు. 


దారుకుడు తీసికొని వసాడు, దాన్నెక్కి- 
యుద్ధం చేస్తాడు సాత్యకి. శబ్య సు గవ మఘ పుష్ప, వలాహకాలనే గుజ్చాలుపూన్ని 
ఉన్నట్టెది ఆ రథం. కర్ణుడు వచ్చి సాత్యకితో యుద్ధం ఆరంభఖిసాడు. పోరు ఘోరంగా 
నడుస్తుంది. (పొద్దు వాటారుతోంది. కర్ణ దుర్యోధనులు కలిసి ఇక ఈ అర్జునుడు 
సెంధవుని చంపే అవకాశం లేదంటున్నారు తాము అంతా సెంధవునకు అడ్డం 


ఆ సమయానికి శ్రీకృష్ణుని రథాని 
ణి 


1 
వు 
ఎ 


182 మహాభారత కథలు దోణ_తృ_రే.ఆ 


ఉంటూ సాత్యకి_భీముడు అర్జునులతో యుద్ధం శేస్తున్నారు. నిజానికి ఇంకెంతో 
"నీపులేదు పొద్దుగుంకడానికి, అందుకె ఈ ఆర్జునుడు ముందుకు వెళ్ళి "సెంథవుని 
కలవకుండా పళ్ళబిగువునైనానరె ఆలన్యం శేయాలని కర్ణుని (పార్థిస్తున్నాడు దుర్యో 
ధనుడు. కర్ణుడు యుద్ధం చేస్తున్నాడు. ఒక బాణం వేసి, కర్ణుని చంపేయాలని 
అర్జునుడు వేదలుతాడు కాని వెంటనె అశ్వత్థామ దాన్ని అర్థచంద బాణంతో 
నాళనం చేసాడు మధ్యలోనె. అర్హునుని కౌరవులంతానూ వాళ్ళ వెనకనుంచీ 
సేంధవుడూ, బాణాలు వేస్తున్నారు. అర్జునుడు (ప్రచండ మూర్తి అయి వారిని చెల్లా 


చెదరు చేసీ వైంధవు నెదుర్కొంటాడు, నెంధవుడు బాణాలు వదలుతూనె చాటుకు 
తప్పుకొంటూ ఉంటాడు. 


అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో తానొక ఉపాయం చెప్తాను చేయు 
మంటాడు. వెంటనే మాయ చేసి, నూర్యమండలం అవుపడకుండా చేశాడు. ఆప్పుడు 
కౌరపులూ _సెంధవుడూ అర్జునుని (వతిజ్ఞ వెల్లలేదని సంబరవడి కలకలలాడుతు 
ఉన్నారు. నూర్యమండలం పూర్త మేషావృతమవుతుంది. కౌరవులు (పొద్దుగుంకిం 
దనె అనుకొన్నారు. నెంధవుడూ బయటకు నిర్భయంగా వచ్చాడు. అర్జునుడు 
పా కూప వేళ ంచేస్తాడు చూద్దామనుకొని. కాని గంథమాల్యాదులతో అలంకరించిన 
బాణంతో అర్జునుడు నెంధపుని తలను ఎగురగొట్టుతాడు. 


వెంటనే కృష్ణుడు ఆ ఎగిరిన తల కింద పడకుండా ఆకాశం మీదనే ఎగుర 
నేస్తూ ఉండవలసిందంటాడు. ఆ అవనరమేమిటో తరువాత చెప్తానంటాడు. పాళు 
పతాస్ర్రం ఒక్కటే అలా చేయగల దంటాడు. అర్జునుడు పాశపతాస్తాన్ని 
అందుకు ఉచ్చాటనచేసి వదలుతాడు. “ నెంధవుడు పుట్టినప్పుడు ఆకాళవాణి ఆతడు 
యుద్ధంలో ఏమరుపాటులో ఉన్నప్పుడు శిర చ్చేదం చేయబడతాడని చెప్పిందట. 
అప్పుడు తపోబలుడయిన వీని తండి, వీని శిరస్సును (క్రిందవడేనిన వాడితల నూద్రు 
(వక్కలవుకుందని శపించాడు. అందుచేత ఇప్పుడీ తలకాయ (కిందపడితె ఆర్జును 
నకు ముప్పు. అందుకని ఆది వీనితండి ఒళ్ళో వడేటట్లు అభిమం,|తించి పాశుపతం 
వేయవలసిందంటాడు శ్రీకృష్ణుడు. ఆర్డునుడు ఆలా చేయటంవల్ల శమంతకపంచ 
కంలో ఉన్న వృద్ధక్షతుడైై నట్టి సెంధవుని తం్యడి తొడమీద సైంధవుని శిరను వడు 
తుంది. అతడు వెంటనె దానిని కిందకు తోసేసాడు ఛీ ఇదేమిటని, [కిందసడ వేసిన 


వాడు తానే కావటంవల్ల తన కాష్మపకారం తన తల నూరు (వక్కలయింది. పాశ 
పకాస్త్రాన్ని అప్పుడు "ఉపనంహరిస్తాడు సవ్యసాచి, 


జయ[దథ వధ 188 
ఈ అద్భుత రసాత్మకమయిన అర్జునుని విలువిద్యను అంతా చూస్తూ నిశ్చే 


సష్టులయినారు. చీకటిమాయ వదలి సూర్యుడు పశ్చిమదిశలో అవుపడ్డాడు- అర్జునుని 
(పొతిన నెగ్గింది. మళ్ళీ కౌరవులు యుద్ధానికి ఆరంభిస్తారు. 


పరమేశ్వరుడు పాండవులను ఎలా ఎన్ని విధాల రక్షించాడో భారతం |వత్య 
చరం చదివితేనే తెలుస్తుంది. ఊరికె విజయ సారథిగా గుజాంలు నడిపాడని తెలిసి 
పాండవులు ప్రతిచోట అన్యాయమెచేని యుద్ధం గెలిచారనడం నరికాదు.. పాకు 
పతాన్నీ దాని వయోగోవ నంహారాలను ఆ [కిందటి రాతి అర్జునునకు జ్ఞాపకం 
చేయించటం భగవచ్చెయిదము, శ్రీకృష్ణుని రగందారుకుడు తీసికొని రావాలనే ఆజ్ఞ 
క్రిందటి ర్మాతి శ్రీకృష్ణుడు జారీ చేరో టం ఆది భగవత్కువ. ఇవె గెలుపునకు 
ఆధార మైన కారణాలు, ఇది భగవంతుడా లేక ఏవో హఠాత్సంభవాలా అని శంక 
వస్తుంది. ఏమనుకొంటె అది, అవునంటె అవును. కాదంటే కాదు. ఎవరి నంస్కా 
రాన్ని బట్టి వారికది అర్హమవుతుంది. 


సైంధవ వధలోనూ కొన్ని అంతరార్థ విషయాలున్నయి. సైంధవుని పేరు 
ఇఆంయదధుడని వ్యానమహార్షి వాడినాడు, జనన మరణాల వాసనలకు అతడు (వతీక, 
ఈ వాననలను జయించటం అర్జునుడు చేపట్టినపని. వ జయదధుని తం[డియైన 
వృద్ధమతుడు కర్మిష్టియె కర్మలుచేసి తద్వారా యీ వాసనలను సెంచినంరువలన 
జయ్మదధునీ ఆ తండ్రినీ నాశంచేస్తేనేగాని ఈ వాననలు వూ ర్తిగా నశించవనే 
కోధను చెప్పడానికి వ్యాసమహర్షి ఉద్దేశించాడనేది తెలియాలి. వాననలు పుట్టకుండా 
ఊఉ ండాలం పే వాటిని పుట్టించే కర్మల కారకుడైన తండినికూడ చంపవలసి వన్తుంద 
చేది తెలియాలి. 


ఇవి తృతీయ చ తుర్దాశ్వాసాలు 


వః 
న్య 
స్య! 


వమహాభారత కథలు 
(దోణ వర్యము. వంచమాశ్వానము 
1, ఘటోత్కచ వధ 


నెంధ వవధ అనే ఆద్భుత రసాత్మక యుద్ధం రిచ్చవడి చూస్తూ యో( 
నిలిచిపోయి, నూర్యుడు అవుపించిన కొంత సేవటికి తెముల్బుకొని మళ్ళీ య 
చేయడాని కారంభిస్తారు. శ్రీకృష్టారున భీమ సాత్యకులు ధర్మరాజును కలిని 
నందనలను పొందుతారు. దుర్యోధనుడు చాల నిరుత్సాహాన్ని పొందుతాడు, $ 
నుజి జయించేవాడు తనపకఇున లేడనుకొంటూనె [దోజాచార్యునితో తన సివ్వేగా! 
చెప్పుకొంటాడు. “మొదటి పది రోజుల్లో వడకైహిణుల సైన్యం ఖీష్ముడూ ॥ 
చారు. ఇవాళ ఏంతోమంది రథవరులూ 'సెంధవుడూ కూడ నళించారు. ఇకమిగి! 
వాళ్ళం ఇవాళ పాండవుల్ని జయించనైనా జయించాలి. లేదా చచ్చినవారితో ప 
చావనన్నా చావాలి, నీవు మాతం పాండవుల పై పత్షపాతంకొద్ది జయ న్ని వాళ్‌! 
ఇస్తున్నావు” అంటాడు, 


(దోణుడు గట్టిగా: నమాధానం చెపాడు. “నేను ఇదివర కెన్నోసార్లు చెప్పాన 
పాండవులను దేవతలు కూడ గెలువలేరని 1 మీరంతా ఎంతోమంది ఉండి లోవ! 
వచ్చిన ఒక్క అర్జునుని ఎందుకు గెలవక పోయినారు? జూదం ద్యారా చేసిన పా 
నీ వానికి గెల్పునెలా తెన్తుంది? కాం్టటాక్టు నమయం పరిపూర్రిచేసి వచ్చి? 
యుద్ధం తెచ్చి పెట్టిన పాపం నీది. అందులో నేనూ చేరాను. నేనుమ్మాతం ఏం 


గెలిచేది ? ఆయితె.ఇప్పుడు చూడు, నేను పాంచాలురనూ ఇతరులనూ ఓడిస్తాన 
అందాకా నేను కవచం విప్పనుగాక” అంటాడు. 


దుర్యోధనుడు కర్ణుని వద్దకు వెళ్ళి (దోణాచార్యుని వతపాతి అంటూ అశ 
వల్లనే అపజయం 'కలుగుతున్నదంటాడు. కర్ణుడు కూడ నిష్పక్షపాతంగా “"సెంధవు! 
చావుకు కారణం కేవలం దెవేచ్చ. (దోణుడు తన శ కిమేర పోటాడాడు. గెలు! 


లేనప్పుడీం కేం చేస్తాడు: నేనూ అలాటి స్థితిలోనే ఉన్నానుగదా! "మన పాపమే 


(వతీకారం చేసున్న టై ఉంది మనకి | విషం పెట్టాం 1 ఇక్ళుకాల్బాం అడవులకు 
వంపాము ఈ పాపఫలంగా మనకు కట్టికుడుపుతున్నా డేమో భగవంతుడు! బగా 


186 మహాభారత కథలు [దోణఎవం..ఆ 


ఇతర్లనీ జయించి సాత్యకికి సహాయం వస్తాడు. అలా అర్జన, సాత్యకి ధృష్టదు] 
మ్నులు తమ [పతావం వెలయిసారు. 


కానీ కౌరవుల తరపున కర్పుడు ఆ అర్థర్యాతిన సూర్యునిలా విజృంభించి 
పాండవ బలాల నాశనం జరంభించాడు. ధర్మరాజు వెరగుపడిపోయి రాతి వేళ 
రాక్షసుల కెక్కువ బలం అని ఘటోత్కచుని పిలచి కర్షుని ఆపు చేయమంటాడు. 
ఘటోత్కచుడు ఆలంబసుని చంపి ఆ తరువాత కర్లు నెదుర్కొాంటాడు, ఇంతలో 
అలాయుథుడనే కాషసుడు కర్గునికి నహాయంరాగా ఘటోత్కచుడు వాడ్ని చంపే 
సాడు. ఇక మిగిలింది కర్పుడేనంటున్నా రెవరో. కర్పుడుకూడ తన ముప్పును తెలిసి 
కొన్నాడు. చివరకు అర్జునునికోనం (పత్యేకంగా ఇందుడినర్ధించి తెచ్చి ఉంచుకొన్న 
శ కిని ఘటోత్కచునిమీద (పయోగించి వాసిని చంపేస్తాడు. కౌరవ సేనలు అవ్పటికి 
గాలి పీల్చుకొన్నారు. పాండప సేనలు విచారంలో కుమిలిపోయారు. 


ఐతె ఆ శక్తి కర్ణుడు ఖర్చు పెస్రేకాడని శ్రీకృష్ణుడు రథంమీదనే లేచి నిలబడి 
మహాసంతోషాన్ని [పదర్శిస్తూ నాబ్యం చేస్తాడు, అర్షునుడు “ఆదేమిటి పామరుడిలా 
నృత్యం చేసావు! చచ్చినవాడు మనవాడై ఆ?” నంటాడు. అందుకు కృష్ణుడు 
“ఓయి నాయనా! అ శక్తి వాడు సీమీద ఎప్పుడు పయోగిస్తాడోనని క్షణ తణం 
తల్లడిల్లిపోతున్నా సీనాల్లు రోజులుస్నూ. ఇప్పుడు నిన్ను (బతికంచుకొన్నానని నా 
నంతోషాన్ని ఆపుకోలేకుండా ఉన్నా”నంటాడు. “ఆ శ క్రివల్ల పోయినాడుగాని ఈ 
ఘటోత్కచుణ్ణి వదలించులోవటానికి ఇంకో మార్గ మేముండేదంటావుః:” అన్నాడు. 
అర్జునుడు తన పరిస్థితిని అర్ధంచెసికొన్నవాడై “ఐతె. ఈ నాల్లు రోజులనుంచి 
కరుడు నాపై ఆ శ క్రి నెందుకు (ప మోగింపలేదు” అనె సందేహం వెలిబుచ్చు తాడు, 
అందుకు ఢ్రీక్పష్టుడు “అమో దాన్ని నీపె [వ్రయోగింఛాలనే కృతనిశ్చయంతో నే 
రోజూ కర్ణుడు యుద్ధానికి వస్తున్నాడు, అతడికి అది యుద్ద సమయింలో జ్ఞాపకం 
రాకుండా చేయడానికి నేనెంతో (శమపడవఠఅసి వచ్చిందో అని తన యోగీశ్వర 
త్వాన్ని సూచించాడు, 


శ. [దోణ వధ 


ఈ సంఘటన తరువాత ధర్మరాజుకు చాల కోపం వస్తుంది. తాను కర్చుని 
వధిస్తానని బయలుదేరతాడు. వెంటనె వ్యానమహర్షి పత్యశమవుతాడు. అఆర్ధర్యాతి 


(దోణ వధ 187 


యుద్ద రంగంలోకి ఈయన ఇలా ఎందుకు వచ్చివట్లుః ఆయన ధర్మరాజుతో “ఘటో 
త్కుచుడు హౌయినందుకు దుఃఖమలా ఉంచు. ఆశ E అర్హ్జునునిమీద వేసినట్లయితే 
స్వే రుఃఖాన్ని భరించగలవా? ఇది ధర్మానికి జయం కలగడానికె జరిగిన సంఘ 
అ ఈనాటికి ఐదో రోజున నిన్ను రాజ్యరమ వరిస్తుంది. స్మకమతతో యుద్ధం 
బెయించు" అని వెళ్ళిపోతాడు. 


తరువాత యుద్దం జరుగుతున్నా అంధకారం వల్లా ఆమిత [శమవల్లా సాగట 
జేరు. అందుకని అర్జునుడు ఒక (పఖ్యానం చేసి చం దుడుదయించేవరకూ యుద్ధం 
పా 


ఈ విరామంలో దుర్యోధనుడు |డోణుని నూటి మాటలాడి నీవు వశపాత 
బుద్దితో ఎంత యుద్ధం చేసావో దాన్ని దూరంగా సోయి పాండవేతరులతో చేయు 
మంటాడు, దోణుడు ఎలా ఈ మాటల్ని భరించాడో ఆది ఊహ్యమేకాని సహింప 
తగిందికాదు. అలాగే అతడు దూరంగా వెళ్ళి ఉండి పాంచాలురనూ మాత్స్యులనూ 
యుద్ధానికి ఆహ్వానిసాడు. 


అలా యుద్ధం చేస్తుండగానే తెల్లవారుతుండి. ae గ. నీ పదిహేనో ఈ 
యుద్ధం. దోణుడు యుద్దంలో పత దుపడుని కూడ , స చంపేసాడు. అర్జునుడూ 


ర్స 


(దోణుడు యుద్ధంచేయక తప్పలేదు. ఇద్ధిరు (బహ్మాస్తాొలను వేస్తారు. అర్జనుడు 
కేవలం దోణుని అస్తారిల నె నెదముర్కానటం మాతం చేశాడనీ తిన్నగా యుద్దం చేయక 
గురువనే గౌరవం (కింద చాగికొ న్నాడనీ ధవ్యావాజాదులనుకొంటున్నారు. ఆఎదుకని 
ఫి శ్రీకృష్ణుడు వారితో చెప్తాడు. “ ఈ దోజుని గాజపడం డేవదానవుఒ కే చెతరాదు. 


దివికి నేనాక ఉపాయం “చెప్తాను. అయన దగ్గంగా వెళ్ళి 
చెప్పాలి ఎవరె నా, అప్పుడాయన || (పైాయోప వే! ౨ చస అప్పుడే ఆయన్ను మనం 


| 
E 
( 
€ 


గెల్చినల్లు, అంటాడు. “ఆశర్థామి అం షో క్‌ సి 
నంజంధ మైన ఈ ఇచ్చలతో వ ౨హతమవుతోంది ఈ సంగతిని ఆయనకు 
శ్రీకృష్ణుని ఇచ్చ 11 ఇడి అంతరార్గవర మైన . మాట; 


కథలో ఎప్పుడూ నత సిద్ది 
చెప్పాలని నిశ్చయించినా వీలు మాతః యాయడు. దానికి 


అందుకొక వ్యాజం కావాల, అందుకని ముడు ఇవదవర్శ ఆనేవాని ఏనుగ 


it మహాభారత కథలు (ద్రోణ-వేం 


అయిన అశత్థామ అనేదాన్ని చంపి, (దోణునివద్దకు వెళ్ళి “అశ్ష్యత్తామ హీ! 
అంటాడు. కాని (దోణుడికి కీముని నిజాయితీమీద నమ్మకంలేదు. పెగా క్లో 
వనుంది. కోపంకొద్దీ శతు సంహారం చేస్తున్నాడు. 


అప్పుడు మహాబుషులు ఆయనకు గోచరిసారు. ఇది జా[గతావస్థలో నే॥ 
గింది. వారితరుల కెవరికీ అవుపడలేదు. వారాయనతో అంటారు. “భరద్నాః 
నీవు వేదవేదాంగ విదుడవు. నీవు యుద్ధం చేయడ మేమిటి! ఇంతవరకు చేస్తే చే? 
కాలపరిపూ. *. ది. ఆయుధాలు వదలి శాంతిని పొందాల్సింది” అర 
సీ జ్ఞానం హతమయిపోతోందిో అని అర్థం. దుర్యోధనునివల్ల తనకు కలిగిన ౪ 
మానము తాను 'పెద్దరాజులయిన Sees విరాటుల్ని చంపడమూ, భీముడు చె 
సంగతి నిజం అయితె తాను ఆయుధాలు విడువ వలని యుండదగిన తన 
మమూ, చివరకు ఈ మహర్షుల హెచ్చరిక _ వీటివల్ల ద్రోణుని మనః స్థితి ౪ 
పోతోంది. అనగా తన చావు వెపునకు మనఃస్టితి "తిరిగింది. ఆయినా న! 
నిశ్చయంగా శెలిసికొనాలని, ధర్మరాజును పీల్చి అడుగుతాడు __ 


ధర్మరాజును అప్పటికే శ్రీకృషుడూ ఫీముడూ ఈ అబద్దం చెప్పి పాణ! 

అ థి 
బలాన్ని |దోణుని విశిఖాలనుంచి తప్పించాల్సిందని కోరుకొంటూనే ఉన్నారు. (1 
రాజు అప్పటి క ర్రవ్యాన్ని ఆలోచించి విచారించి, అబద్దం స్పురింప జేనూ భీ! 
వలె వలకడానికి అంగీకరించి ఉన్నాడు. “అశ్వర్థామ చనిపోవడమయిందిో ౪ 
విగ్గరగా (రోణునితో చెప్పి, “ఆది ఒక ఏనుగు మాత మేననుకోండి” అని గః 
సడుగా అని తన మనసుకు గాయం కాకుండా (పవ రిసాడు, దాంతో 


(దోణ! 
రథం ఆగిపోయింది. 


(దోణుడు తానప్పటికె పాండవులకు ఏంతో ఆన్యాయం చేసినట్లు తలచి [1 
పడిపోతున్నాడు. ధర్మపవానికి అన్యాయం చేశాడని బాధతో తన నియమం పాఠః 
పీలు చూచుకొన్న క్షణాన తాను కూలబడిపోతున్నాడు రథంమీద. భృష్టష! 
మ్నుడు వచ్చి (దోణుని మీద బాణాలు వేస్తుంటాడు. [దోణుడు వాటిని శూరిసీ 
టాడుగాని అస్త్రాలు (పతిభాసించట ల్లేదు. దూరం నుంచి సాత్యకి ఎవరితోనో శ 
యుద్ధం నేస్తూకూడ (దోణాచార్యుని పె బాణాలు తురుముతాడు వీముడు భృష్ట్మ 
మ్నునకు (దోణునకూ మధ్య నిల్చి ధృష్టద్యుమ్నుని సీవృ పొొమ్మంటాడు ధే 
ద్యుమ్నుడు అలా తప్పుకొన్న తకషణాన (దోణుడు యుద్ధం పూర్తిగా మాని వేనీః 


న న 


నారాయణాస్ర్ర (ప్రయోగం 189 


నంగతి కురువీరులను పిల్చి చెప్పి యోగసిద్దుడె తన తేజోమయ శరీరాన్ని భౌతిక 
శరీరాన్నుంచి లే లిపి పెకీ వెళ్ళిపో తాడు, అతడి  శేజోమ ఏయమయిన శరీరం ఆకాశంలో 
వెళ్ళిపోవడం సంజయుడు, శ్రీకృష్ణైర్జునులు , చర్నరాజూ a పాచార్యుడూ మాతం 
చూశారు. మిగతావారికి క న్పడలే దు, ney దు? ఎదురుగా వచ్చి దాటి 
వెళ్ళిపోయే స్నేహితులనే చూడవు మన కళ్ళు ఒకప్పుడు! లేజోమయరూపం చూడక 
పోవటం ఒక లెక్కా? ధృషన్యుమ్నుడు గ. గజా కత్తితో వసున్నాడు [దోణాచా 
ర్యుని తల" సరి కేద్దామని. సాత్యకి, ధర్మరాజు, అర్జునుడు “వద్దు వద్దు జది మాను” 
అంటున్నంతలోనే ధృష్టద్యుమ్ను డు వచ్చి (దొ ముని శిరసు స్సు తరిగి వేసాడు (బతికి 
యున్నవాని శ$5స్సునే తాను దునిమిన నట్టు ఆతడి భావం, 


ఇలా [దోణుడు నాల్గురోజులూ, ఒక్‌ రతీ, ఐదవరోజులో ఇరవయి ఘడియల 
కాలం మహాయుద్దంచేసి పరమపదించాడు ఈనాడు మిగిలిన పది ఘడియలలోనున్నూ 
. అశ్వత్థామ విక మించటం చూసాము. 


హె నారాయణా స్త్ర (పయోగం 


[దోజవధ చూస్తూ కౌరవ యోరులంతా రిచ చ్చవడి ని నిశ్చష్టులె ఉండటం అళ్వ 
తామ ఎరిగివచ్చి ఇది ఇలా ఎందువలనయింది అని తెలిసికొని [6 కోఢ పూరిత మన 
స్కుడై మారణ కాండకు ఉపక మిస్తున్నానని న. టించి కౌరవ సేనలను మళ్ళీ 
పురికొల్చి నడిపిసాడు. ధర్మరాజు ఈ కౌరవ సేనను చూచి “వీళ్ళు మళ్ళీ రావ 


టానికి కారణమేమిటి J ఇందుడే వారికి సహయం చేయ రట ల్రైద డకదా” అని అర్జును 
నితో అంటాడు. 


అప్పుడు అర్జునుడు అశ్వత్తామె జాశ్ళ రా రాకకు కారణమని న “ధర్మ 
రాజూ ! నీవు రార్మికుడవని, శిష్కుడవని, సత్య వతుడవ నాకము కాచక అలో (దోణుడు 
నిజమైన నంగతేమిటని అడిగాడు, నీవు చెప్పిన తరువాతనె తన కుమారుని చావు 
నిజ మేనని నిశ్చయించాడు, చలమువల్ల కలా రాజ్యాన్ని 5 పొందాల్సిన స్థితి పట్టింది 
మనకు. లోకానికి “వెలి” ఆయినామనుకోను. నేను చెద్దున ద్దంటు టుంశ్తే క దృష్ట 
ద్యుమ్నుడు [దోణుని శిరస్సు నరికేశాడు అడుగో ఇప్పుడు మహో 'ద్దతుడై వసు 
న్నాడు అ? తామ, ఆతడినుంచె ఈ ధృష్టడ ప్యమ్నుని తప్పించిటాగి: సీవళం నావశం 
అపుతుందని అమనోను. బగిని వొ ఫలాన్ని తప్పించటం మన వశంలో ఉండదు" 


గ్‌ 


190 మహాభారత కథలు దోణ.వం...ఆ 


అంటాడు, “ఇవి అర్జునుడు ధర్మరాజుతో ఉర్‌ షంతోనే అన్న మాటలు, ధర్మరాజు 
చేసింది తప్పు పనేను అని అర్జునుడు నిర్చారించి మరీ అన్నాడీ మాటలు. 


ఇది చూస్తే ధర్మరాజుకం టె ఎక్కువ బుజుబుద్ధి అర్జునునియందు ఉన్నదని 
పిస్తుంది. కాని నిజానికి ధర్మరాజు యుద్ధ విషయమైన భయంతో ఉన్న 
నందర్భంలో చేసిన పనికి అర్జునుడు ఆ యుద్ధ్రభయం తొలగిపోయిం తర్వాత 
తప్పు పట్టుతున్నాడనేది మర్చిపోకూడదు. పైగా అర్జునునకు మహాస్తారిలున్న వి. 
వాటి కారణంగా తలుచుకొంటె (దోణుని గెలువగలననే ధైర్యం అర్దనునకున్న ది. 
కాని మహాస్తా౦లు ఆయనపె వేయటలైేదు తాను. సైన్యాన్ని పాంచాలుడిని; విరాటుని 
చ౦ పేళాడన్పటికె (దోణుడు. ధర్మరాజు పాండవుల పకాన పెద్ద. యుద్ధ ఫలితం 
అతడిది. అతడికి అంతకంటె అవద్ధర్మం లేదనిపించి అలా ఆర్ధమ్మాత అబద్ధ 
మాడాడు. అదె రాజనీతి అనె ముసుగు [కిందకు చేర్చి పాటించాడు. అర్హునుడిప్పు 
డనటాని కేమిగాక, నిజానికి ఇప్పుడై తె ధర్మరాజె దోణుడంతటి వానిని చంపించి 
నందుకు కించపడుతున్నాడు గాక 


ఇంతకూ అర్జునుడిలా కోపించి మాట్లాడి తె కీముడు అర్జునుని మందలిసాడు. 
ఇంతటి యుద్ధంలో ఇరుక్కొని రాజనీతిని పాటించటం మాని అడవిలో తవస్సు చే సే 
వారిలా ఆలోచించమంటావా? ఇప్పుడు మళ్ళీ కౌరవులు వసున్నారంటే మనం ఊరు 
కుంటామా? నేను వీళ్ళను అడ్డుకొని తిరగగొట్టనా? ఆంటాడు. ధృష్టద్యుమ్నుడు 
కూడ అర్జునునితో, ఉపాయం, గొప్ప నేర్పరితనం లేని నైన్యాన్ని అస్తారిలు వేసి 
చం పేశాడా (దోణుడు అది న్యాయమా? నేను ఆ (దోణుని చంపడాని కే పుట్టాను 
కనక చంపేశానుగ-క అంటాడు. ఇతడి వాదం మరీ చితం అనిపిస్తుంది. పాంచాలు 
రకు సాపం యుద్ధ కౌశలం లేకుండా చేసి (దోణుడు చంపటం అన్యాయమంటాడు. 


ఇది విని సాత్యకి మండిపడి, సీ నాలుక పీలికలు కాదేం? నీ తల వేయి 
(వక్కలు కాదేమి? గురుని చంపిన ఫలం నిన్ను కట్టికుడువచేమి? ఇంకా అలాటి 
మాటలంటే నీ నాలుక గొంతు కో సేసానంటాడు, ఇద్ధరూ ఈ విషయంలో 
తట్టాడుతారు. సహదేవుడూ, కృష్ణుడూ వచ్చి వారిని విడదీస్తారు. అంతా మళ్లీ 
కౌరవులతో యుద్దానికి నన్నద్ధులవుతారు. 


ఇంతలో అశ్వత్థామ వచ్చి నారాయణాస్తా౦న్ని వదులుతాడు. ఆది మహో 
దీ ప్రిచ్చృటలతో అర్థ చర్మదాకృతితో వస్తున్నది. పాండవ సైన్యం భయ విహ్వల 


నారాయణాస్త్ర (ప్రయోగం 191 


మయిసోయింది. అర్జునుడింకా ఏం చేయడానికి తోచక ఊరుకొన్నాడు. ధర్మరాజా 
అర్జునుని మాటలకు ఉడికిపోతున్నాడు. చివరకు రోషంతో అంటాడు. 


పాంచాలి కయిన పరాభవం చూసూ ఊరుకున్నాడు (దోణుడు పదిమందితో 
జేరి అభిమన్యుని నాశనం చేశాడు. కొంజెంసేషాగితె అర్జునుడు అగ్ని (ప వేశం 
చెయాల్సిన పరిస్థితిలో అర్జునునకు నహాయానికిగాను పోకుండా మమ్ములను అడ్డు 
కొన్న ఆయన చేసిన అధర్మాలకు సనరనమానంగా మనం చేసిందేమిటి, ఇక ఎందుకు 
ఇదిగో నేను ఆ చ. ఎదుర్కొని ని నశిసాను ఆ నారా ఇకా స్ర్రం వల నశించటమె 
ళా 
మేలు. ఎవరి దోవనవారు పారిపోయి [ప్రాణాలు రక్షించుకొనండి అంటాడు, 


పరిస్థితి గమనించి అప్పుడు శ్రీకృష్ణ పుడు విగర లా ఇచరకూ వినిపించే 
టట్లుగా “ఓహో! చెనికులారా ఏనుగులనూ ౭థాలనూ ఎక్కి ఉండక క్రిందకి 
దిగండి, అస్తారిలు | (కింద ఉంచెయ్యండి, జలా ఉంచే ఈ అస్త్రం మీమ్ములనేమీ 
చేయదుగాక.” అని హెచ్చరిక చేస్తాడు. అర్జునుడు వారుణాస్త్రంచేసి ఆ తరువాత 
[కిందకు దిగుతాడు అందరితో బాటు. కృష్ణుడు చెప్పినట్లు నమన్మ_ రిస్తా రు, కాని 
భీముడు మాకం అందుకు ఒప్పుకౌన ఆగే గదతో రథంమీద ఉంటాడు. 
శంఖం పూరిస్తాడు. 


అప్పుడా ఆయుధం కేవలం ఫీముసి పెకి మాతమె విజుంభించింది. వారు 


కరా స్త్ర కారణంగా ఆతడి వళ్లు ఇంకా కాలకదు. కహారునులు వచ్చి కాముని వటు 
అప్పు x 


కొని దింపి గద అవతలకు gare డు నారాయణాస్త్రం శాంతిస్తుంది, 
దుర్యోధనుడు అశ్వత్దామను తిరి] ఆ అహ డాన్ని చేయకబసిండిగా అడుగుతాడు, 
కాని. దానిని తరిగి "చేయడానికి పీ క్‌లులెదు. స పారారల వాణాలతోనే అశ్వ 
జామ యుద్ధం చేస్తాడు. కొంత సేపటికి mes వేహైడు... దానికి పతిగా 
అర్జునుడు ్రహ్మస్రాగన్నే వదలుతాడు. అప్పటికి అశ్వత్హామ ఇంక | పయోజనము 
లేదని యుద్దం మానేసి, “ఆఅసారిలు వని చేయకపాతె వమ్మిపయోజనం అని అసె 
లపై విశ్వానరాహిత్యాన్ని వ్య కవరుసాడు 

అ సమయంలో వ్యాస దద వచ్చి అకర్థాడుజో' అ. టాడు, “శ్రేకృషార్లు 
నులను నారాయా స్త్ర = పి న్‌ ర శ్ర్‌క కండే వారాయణమూ ర్రి, 


199 మహాభారత కథలు [దోణ_వం.ఆ 


జినించినవా డే.అందువల్ల నీ అస్త్రంతో వారి కెలాంటి బాధగానిక లుగలేదు, నీవుకూడ 
తవస్సంవన్నుడవే సందేహంలేదు. వారికీ నీకూ ఉన్న అంతరానికి కారణం శివుని 
నీవు మృత్తికతో వ్మిగహంగాకేసి పూజించావు, వారు శివుని లింగముగాజేసి పూజిం 
చారు. ఆ కారణంచేత వారు మె స్థాయివారయినారు. అందుచేతనే నీవు వారిని 
జయింప లేక పోయినావు, కర్తవ్యం వడలి పెట్టాల్సిన అవనరం లేదునీకు. వెళ్ళి 
యుద్ధం చెయ్యి” అంటాడు, వ్యాసుడు అశ్వత్థామ వ్యాసునికి, శివునకు, కేశవునకు 
నిండు హృదయంతో నమస్కరించి తిరిగివెళ్ళి రథ మెక్కుతాడు యుద్ధం 
చేయాడానికి. 

కాని ఆనాటికి యుద్ధం కొంతసాగినా అహస్సు అయిపోవటంచేత ఎవరి శివి 
రాలకు వారు వెళ్ళిపోతారు. 

శిబిరాలకు వెళ్ళింతరువాత వేదవ్యాసుడు ఆర్డునునికి అవుపడతాడు. అప్పుడు 
అర్జునుడు ఆయన్ను ఒక ధక్మ్కసండేహమడుగుతాడు, “స్వామీః నేసు 
శ తునంహారం చేయబోయినపుడు నాకు ముండే ఒక పురుషుడు నేలమీద కాళ్ళు 
అనకుండా నడునూ._ 

కిరణములుల్లసిల్ల, తనకేల నుద్మగపు శూలముండ గా 

బొరింబొరి నందు ఘోరముగ బుట్టిన శూలపరంపరన్‌ గరం 

బరుదుగ వారి నెల్లందెగటార్పగ నేవెనుకన్‌ శరంబులం 

గురియుచు జంపినాడ ననుకొందు ఇయంబు సనముదృటంబుగన్‌ 


ఆ పురుషుడెవ్యడో చెప్పాల్సిందిః అంటాడు, అందుకు వ్యాసుడు అ మహో 
పురుషుడు ర్మరుడనిచెప్పి ఆయన్నుస్థుతించుతాడు. మహాదేవుడు, పశుఐతి, శివుడు 
మొదలైన నామముల అర్థమునుచెప్పి అట్టి పర మేశ్వరుడె నీకు పరదుడయి నన్నిధి 
చేశాడు. ఆయనను స్మరించి నమన్కరించు నీకు జయమవుతుంది అ.టాడు. అర్జు 
నుడు ర్ముదునకు నమన్కరించి వేదవ్యాసునకు నమస్కరిసాడు, 


సంహారక ర్త అయిన శివుడు ఆలా నెన్యనంహారం జనతయం చేస్తుండటం 
అర్హునుశకు అపగతమయింది. ఇదంకా భగవంతుడె చేస్తున్నాడనిపిసుంది. (పపంచ 
మంతా పర మేశ్వరునికి అవయవాల కూటమిగా ఉంది. మనం మన అవయవాలతో 
పనులు చేస్తున్నట్లు, ఈ (పవంచంతో భగవంతుడు తనకు తోచిన పనులను 
చేయిస్తూ ఉంటున్నాడని తెలియాలి, ఇది వా న్లవనరశళి, 


నారాయణాస్త్ర [పయోగం 193 


“దోణ' అంపే జ్ఞానానికి సూచన. ఆ జ్ఞానం సాత్త్విక వృత్తులలో కలువక 
తాసుసిక వృత్తుల్లో కలవడం మోక్షసాధనకు వ్యతిరేకం, (దోణుడు ఈ కారణం 
చేత'నె అసమ్మగ జ్ఞానానికి (ప్రతీక అయినాడు. జ్ఞానాన్ని బుజు (వవృకతి (అర్జు 
నుడు) యథాతథంగా జయించ లేదు. జ్ఞాని అయిన (దోజుడు అందుక నె ఆస్త్రనన్యా 
నం చేసేదాకా ఎవరిచే జయింపబడబేదగు. అసమ్మగ కర్మకాండకు (ప్రతీక ఆయిన 
ఫీష్మునిలాగానే అసమ్మగ జ్ఞానియెన |ద్రోణుడుకూడ దేవతలూ మునులూ న్వయ౭గా 
వచ్చి బోధ చేయటంవల్ల అస్త్ర నన్యాసం చేకాడు. ధృష్టద్యుముడు అన్యాయంగా 
(పాణం పోయిన శరీరంనుంచి (దోణుని తల నరి కేళాడుగాక. “అశ్వర్థామ హతః 
కుంజరః” అన్నప్పుడు, ఆశ్వర్ధామ అందె జ్ఞానము 'కుం' ఆంటి భూ సంబంధ మైన 
దానితో “జరః” అంటె నశించిపోవటం అనేదాన్ని “హతః అంటె నాశనం చేయి 
అని...స్పురింవచేసున్నది. బుషుల సూచనలను విని ద్రోణుడు ఆ నశించిపోయే భూ 
సంబంధాన్ని హతంచేసి, జ్ఞానంలో లీనమై (ప్రాయోపవేశం చేశారు. ఆనమ్మగ జ్ఞాని 
కాపటంచేత తానె యథాతథంగా మోతం హైంద లేడు. బుషులు, మునులువర్చి 
చెప్పవలసి వచ్చింది శుద్ధ జ్ఞానాన్ని! ఇది వ్యానుడుచెప్పే బోధ. 


దోణపర్వం నమా పం 


అ 


వుహాఖారత రథలు 


(కర్ణ పర్వం _ [వథ మాశ్వానము) 
కర్ణుని యనా పత్యం- శల్యుని నహి మం 


పది హేడోరోజు యుద్ధం పూర్తి అయింతరువాత సంజయుడు తిరిగి ధే 
రాష్టు9నిచేరి, కర్ణుడు వధింపబడ్డాడని. తెలియజేసాడు, రృతిరాష్ట్రడ తన క్ష 
రునికున్న నహాయంకాస్తా కూలిపోయిందని విలపిసాడు. “రం ఇంపు న్నీ వినటాని 
నేను (బతికున్నట్టున్నాను. ఇక (బతుకను.__చచ్చిపోతాను” అంటాడు, 


తిరిగి బుద్ధి (పబోధించింది. “భగవంతుడు ఇలా వవంచంలో జరు పుళుం! 
చితాతిచితమెన పనులకు మనిషి దిగులూ చింతా పడాల్సిన పనిలేను. అవిచూగు 
ఆయన చేస్తున్నాడిలా అని తెలిసికొంటూ ఉండటమె కర్తవ్యం దానివల్ల మఠ 
నిరంతరం భగవంతుడ్ని [శమ లేకుండా తలుచుకోవటం అలవాటు ఆవుతుంది. ఇ 
అనుకొని ధృతరాష్ట్ర్రుడు.*ఇక చెప్పు జరిగిన నంగతులన్నీ పూనగుచ్చి” ఆ':టాడ, 
నంజయి. డు చెప్తున్నాడు. 


ద్రోణాచార్యుడు చనిపోయిననా డే అశ్వత్డామ విజృంభి: రి హెంలడచ 'సేననీ 
చీకాకు పరచి దుర్యోధనునకు సలహాచెప్పి కర్ణుని సెన్యారిపతిగా చేయా ట్సింరు 
టాడు. దుర్యోధనుడు మహా సంతోషంతో కర్లుని సర్వ సైెనాధిపతి.న అభి షి కి స్తారు 


పదహారో రోజు స ఆరంభిం చేటప్పుడు కరుగు కృష్ణర్లు 'రునులను చట సీస 
డని దుర్యోధనుడు ఘకంగా నమ్మి ధీమాగా ఉన్నాడు. 


భీముడూ కేమధూ ల కర్గుడూ, నకులుడూ, భీముడూ, అళ్వల్ధామ, సొత్యకీ 
విందాను విందులూ, [(శతవర్మ చిత త సేనుడూ, (పతివింద్యుడూ, చ్చి, తుడూ ఇలా తీరి 
పడి యుద్ధం చేస్తారు, కౌరవ నన విందాను విందులూ చిత సే సనుడూ చి చుడు 
మరణిస్తారు. ధర్మరాజూ దురోకధనుడూ ఎదుర్కొన్నారు, 


కర్తుడు నకులుని రథాన్ని విరగ్గొట్టి అతడ్ని చంపకుండా మాతం వడలి బెర్టీ 
అవమానిస్తాడు. “వెళ్ళి అర్జునుని వెనుక దాక్కాను" మంటాడు, నకులుడు ఇిన్నుశై 


{93 


శధిపత్యం_ శల్యుని నహాయం 


మలా 


క్‌ 
ద్దని మైనా 


|| ఖో శ ల శే 4] గె 
a i గ్‌ 
జో జ్ర య f, |] ఖ్‌ ti By inf టే é ణా 
~l లీ 29 yy” x at sd 4 ళ్లు లం ళో క ఇ “Hl 
4 ఫి »t »f- క్లే కీ # s31 శీ కక్‌ జే 3 fa | 4 లీ జ కే f షే 
ఇ r | pa జీ గ్‌ ut న RT i 
J Bld, శల fr శ ట్ర స, te 
aR శే చి ళ్‌ 4 23 | జ్‌ క్‌ ం CE + +} $4 fh ని తే 5 
ఇట్టి ఖ్‌ క్‌ ఓ yA uf ని + ఖే గూ ఖీ ళ్‌! క జే 1 ఖ్‌ వి గోళీ | i pe wi సీ 
గ వ i pp 1, 80 vd, ry sh GS 
Yi yp mw nl fa మీ ca 1 al మ wa om f జ 
1 mj ns J 1 ll శ్‌ జ వీ Ape 8 on 
జే fa Ce) ల్‌ న్‌ న స ల! 13 గ్‌ 134 @ న నూ శే | ॥ మ! శీ సక ః f 
- సస క క్ర + స y Aa gy ot #4 fo స్స్‌ ae qh eu A 
op fd ఖ్‌) ఖ్‌] శాగీ yf కే a a nd వ్‌ s 2; జ +3 Ff «3 ti ఖ్‌ త | గో 
జే నం Be i Himes ల. a చ 
3a ళీ ల కిటి వ్‌ | x vy Fl Ml ht pe 14 «ft fpf శ! గ | 
(గ య oo వ i hun fa pe ae 
ఛి Jaw కం ౧ వ 9 జీ వ ఆ ఆ nh un §& non. శశీ tie 
th "1 జ yA ళ్లో గ 16 వంట స ppl ke చిం ౪ 
2 5 సజ gS Gag oh ee Wg gi DET 
ణీ 3 గ ved 8 సో గ్గ | ఖీ ల “if క ల్‌ ౭! న ih wi 
జే 2 తూ Ws ¥a జ్జ ry గర! 2 వి ఆ 0 వ. hs Kl x} ln (| (స! hd hs uh 
: Sas 7 BT a Rw Ce waar న 
త్‌ న గి yd Ya ce 31 9 Gg -h 3 స్ట్‌ ¥e tb [౫ ai కలీ r| ’ 1 ఓ ఖీ 
SAH hE of 0 ™ eh a Sg) 
ఫ్రీ క! క 9 1 Wa గ a వీ a? YY 3 ౪కే | 1 4g a $3 4 
ja bags ర ; CT OE WIT En i 
ఇగో 3 ౪ b గ్జీ 39 స! wm YU 0 frm tr (ప 
2 3 3 o ౦ a3 f pry 2 " 
g f21 se 8 ల్‌ fa 0 (౫ ve ఎం tf hh 5 ఖో Hr 
(8 ధి న్‌ జ వ 0 న్‌ 4 8 wa if . స్త ఖే n eT) | x Ww 9 ల 0 
ws fa 0 Sg GZ ర 3 > జే Aw శే లి ఫై ww Wh cp WD se lel 
rE ah య pas nr ల oh ౧ 6 స్ట్‌ bh hp 9 vg 
A 9a ® రీ “3 9 0 (a pa ca 0 y ఛై పే fp OO b a గ్‌ 
| S సర ఇల 3 fies ¥ fa Wo 0 
గస సీ సస రజ లి లంద 19 Wf EER TTI 
~9 6 #2 GG యత స (3 
న 0౮ ఖై కక %# సే po IG 
ae SpA se క gms ge సరి టి 2 లది న టిం 
(వా సీ [1 be fe Ww 5 శే ణా టి fo ౦ ౫౪౩ 1 శి యఖ 
లూ A ఇ wg ఈ ఛి ఫు ౧ ఫ్‌ శద జ్‌ # fA A pe 0 fs 
fe సంకర య్‌ రఏ ౪% fa hb ok fc 
ఎం hi 9 5 *ం a ¥ త 4 భి iG § ve 0 
fa oo 2 © శె 
vad 0 02 ౬ fap 90 
# Mia Dan Owe 
= ye 4 స్‌ fh 6 


బండల అం 
న! 
ఎతనాతులత 


106 మహాభారత కథలు కర్ణ_(ప్ర-ఆ 


నిజము అంటాడు, అందుచేత కర్ణుడు మీకంటె గొప్పకాదు. మీగొప్పతనం వ ల్లనె 
సారధిగా మీరుండివలసిందన కోరుతున్నాము. మీ బుద్ధి చాకచక్యం కారణంగానే 
శ్రీకృష్ణునితో మీరు నమానులై న కారణంగానే మిమ్ముల్ని మేము సారధిగా నుండ 
వలసిందని ఆభ్యర్థిన్సున్నామని ఒప్పిస్తారు. 


ఈ కథకు తా త్వీకమెన అరమున్నది :.___ 
ఆబ ఇ థ 


జీవుడికి జా[గతు, న్యవ్నం, నుషుప్రులనే అవస్థలున్నయి. ఈ మూడు అవస్థలే 
కథలోని మూడు పురాలు, ఈ మూడు అవస్థల్లోనూ మనసు అనేక విధాలనడచి 
పోళూ పరివరి విధాల బాధలు పొందుతూ ఉంటాడు జీవుడు. ఆ మూడు స్థితుల్లోను 
ఉన్నది తానాక్కడేననేదాన్ని అనుసంధానంచేసి ఆ'నేను' పరుమేశ్వరుడేననే 
హక ఆ వర మేళ్వరునే చూస్తుంటే మూడు పురాలూ నరళ రేఖలో చూడటం 
కలిగి జీవుడు వర మేళ్వరుని పొందగలడని ఆంతరార్థం, 


దుర్యోధనుడింకా శల్యునితో కర్ణుడు హీనకులజుడుకాదు. అలా అయినట్ల 
యితి అంతటి పరశరాముడు ఇతడికి అన్ని అస్ర్రళస్తాాలను ఈయక నేపోయి ఉండే 
వాడు._అన్నాడు. 


ఒక క్రమానికి శల్యుడు అంటాడు. “ఐతే నాకు వాక్స్వాతంత్యం భావ 
స్వాతంత్యం ఉన్నదనేది కర్దుడు ఒప్పుకోవాలి. నాకు తోచిన విధంగా మందీ 
చెడూ చెప్తాను. ఆ నందర్భంలో కొర్దుని మెచ్చుకొనకపోవటం కద్దు. కర్ణుడు 
మాత్రం కోవగించుకోరాదు. ఈ షరతుకు లోబడి సార ద్భ్యానికి ఒప్పుకొంటాను” 
ఆన్నాడు, 


కర్ణుడు అందుకు ఒప్పుకొంటాడు. ఇక పదిహేడవ రోజు యుద్ధం శల్యుని 
సారథ్యంతో కర్టుడు చేస్తాడు. 


Hx 


(య 
మహాభారత కథలు 
కర్ణ వఠ్వం _ ద్వితీయాక్య్వాసం 
1. శల్య సారథ్యం 


పదిహేడో రోజు యుద్ధానికి వెచండగా దుర్యోధనుడు కర్ణుని ఆర్థిస్తాడు. 
“ఎలాగయినా ధర్మరాజును తప్పక వట్టుకోవలసింది. పీరూ హాటా అనేమిజెగాక 
శ|తువులందరనూ జయించవలసిందే” నంటాడు. కరుడు తన 
వైపుకు తరలింపజేస్తాడు. i 


త + 
రళాని ల. యూ 
నం శ 


అలా వెళూ “ఇవాళ పాండవుల్ని ద్మిగ్భాంతుల్నిగా చేస్తాను” అంటాడు. 
వెంటనె దగ్గరలోనున్నాడు కనుక, శల్యుడు,_“అనంగాశే సకికాడుంమహో శౌర్య 
ధనులైె న పాండవుల్ని చులకన చేయట: త తప్పు! అర్జునుని గాంక్తీవ నిరు క నిశిత 
శరాలూ ఫీముని గదా ఘాతాలూ వీటివల్ల కరిగే మెబుపులు కళ్ళు మూమునస్తున్న 
ప్పుడన గలగాలి ఆ మాట.చేతనయితే.” ఆంటాడు. 


మనసులో కోవం పొడమినా కరుడు అవ్పటికి ఊరుకొని శంఖారావం 
చేస్తాడు, కౌరవులంతా ఉద్భృతంగా వాంగ తనకు సహాయం 


గా ఆయ శాలు పికి 

నిలుస్తారు. కరుడు మళ్ళీ హుంక రించి, “ఆర్దునడు అష్ట చల్‌ నవి తేనేం 
గాక? నా దగ్గర పరశురాముడిచ్చిన భాక్ష జాస్త్రమున్నది. అర్థ సిక్నయఎంకా 
ఇప్పుడు జయించేస్తాను” ఆంటాడు. శల్యుడు. “అమును క నీతో పన్ని నాక ము 2 
చెయ్యలేదు? అప్పుడెంత అద్బుత వ్మికమాన్ని చూ కాపాడు: నిపూ పౌరుష విహికుడ వై 
ఉరిగి వచ్చావు కాదా? స సకం పర్షుని జయి చాడు. ఘోష మూ తిష ము దత 
సేనుని జయించాడు; ఖాండవ దహనమప్పుడు క్షం చున్‌ జమ ఎ వాడు వాళు వదెత్రీ 
ఇ 


అమ న. ప్ల 
కంటె నువు గొవ్వవాడివయితే ఆ కథవరు, అనప్షు.! 


toe స ఈ న! వ 
అంటాడు. కరునకు చెప్పరానంత కోపం అసహ[ైం వరము కాని అన కా అణ లు 
న జా ణ్‌ స ఓ శ శ 
కొని, “నరె, మేమిదరం యుషం చనున్నప్పు స మాది మాటామిద తాకి 
(a ధి అజో 

మంటాడు. 
షల య క ఈ వీ న్య 
పెద్ద కార్యం చేయబోతూ ఉ; (దేకాలు పెంచుకొని ముండే శ్‌ వ్యర్థం ల 


రాదనేది శల్యుని నలహా. అది చెప్పటంలో మా 


(గ్ల 


198 మహాభారత కథలు కర్త _ద్వి=ఆ 


అర్జునుని భూషిస్తూ మాట్లాడుతాడు శల్యుడు. కర్గుడు రథికుడై తాను సారధి కావ 
టంలో ఒక పెద్ద ఈర్ష్య శల్యుడికి ఉండి ఉంటుందనిపిస్తుంది. “*సింహ్వుం ముందు 
నక్కలో నీవు సమానమంటాడు, లేడి వంటివాడివంటాడు. ఏనుగ ముందు కుందేలు 
వంటివాడివంటాడు కర్తుడు మాతం “సీకు గుణం తెలియగలిగిన వివేకమే లేదు. 
నేను ఈ జయం కోసం అస్త్ర శస్తా9లను ఎప్పటినుంచో అభ్యసించి పూజిసున్నాను. 
నేను గెలువకపోవటం ఉండదుగాక. ఏంత మంది అర్జునులయితే మాతం నాకు 
లెక్కే_మిటి? నా దగర భార్గవాస్త్రమున్నది.” అంటూ శల్యుని తూష్టీం భావంతో 
(తో సేసాడు. శల్యుడు వదలక “అర్జునుడితో నీవు పోటీ పడటం కాక హంసల 
పోటీలా ఉంటుంది. ఒక కాకి బళిసి పాగ రెక్కి ఒకసారి అది ఉన్న ఊరికి ఒక 
హంసల నమూహం వసె వాటితో తనకు నూరు రకాల నడకలు వచ్చని (పగ 
ల్భాలు చెప్పి మీకు వచ్చునా అంటుంది. హంన రాద నేటప్పటికి కాకులన్నీ నవ్వు 
తయి. చివరకు నముుదం మీదకు ఎవరెంత దూరం పోతారోనినే పోటి పెట్టు 
కొంటయి. కొంత దూరం పోంగానే వసంతకాలేనంపా పే కాకః కాకః పిక; పికః 
ఆన్నట్లు కాకి [కిందకు తూలిపోయింది. హంనలు భరయ తలచి దానిని నీటిలో 
మునిగిపోనివ్వక మళ్ళీ తెచ్చి వడ్డున వదు లయి. కనుక ఆ కాకిలాగా ముందె ధిక్కు 
రించి మాట్లాడకు” ఆంటాడు శల్యుడు. 


కర్పుడు కారీరకంగా ఉదృతంగా ఉన్నా మానసికంగా కొన్ని చిక్కులు 
జ్ఞావకానికి వచ్చి బాధవడుతున్నాడు, తనకు పరశురాముని కావం ఉంది. అది 
మనసు కొచ్చినప్పుడల్లా సతమతమవుతూ ఉంటాడు, పైగా ఆతడిచ్చిన శాపం 
“మంతం అవసర మైనప్పుడు. నీకు ఉవయోగింపక పోతుందిగాక” అని. అది ఒక 
పెద్ద అవాంతర మె జడిపిస్తున్నది. ఒక (బాహ్మణుని ఆవుదూడ తన బాణంతో 
చచ్చిన కారణాన ఆ (బాహ్మణుడూ తిట్టాడు_“నీవు ఎవరిని జయించాలనుకుంటావో 
అతడి చేత నే చంపబడతా”వన్నాడు..“నీ రథం భూమిలో [కుంగిపోతుంద "న్నాడు 
తానెంతో (పార్థించాడు ఈ శాపం పరిహరించాల్సిందని. “ఈ పాప ఫలం ఈ 
జన్మతోసరి” అని మాతం అను[గహించాడు జన్మాంతరాన పాపం ఉండదుగనుక__ 
ఇక ఆడె నుఖమా అనిపించే పరిస్థితి కర్గున కివ్వుడు, ఆ సుఖం కోనం జన్మ వదిలే 
యాలనె ఊహ రావటం చిత్రం. 


తనకు ధైర్యం చెప్పేవాళ్ళు లేరిప్పుడు. శల్యుడు వ్యతిరేకి ఆయి మాటాడు 
ళు 
తున్నాడు. అందుకని కర్తుడు ఈ శాపాలు రెంటి' విషయం బహిరంగంగా కొరవు 


200 మహాభారత కథలు కర్ష--ద్వి-+ 


ఇలా ధర్మరాజునవమానించటం చూస్తూ ఫీముడు మహాకోపంతో ఉఊప్పెనళ 
వస్తున్నాడు-చం పేస్తాను కర్షుణి అంటూ. శల్యుడు చెప్పంగానే కర్ణుడు ఈ భీముడి! 
ఎదురొచ్చి యుద్దం చేశాడు, కాని భీముని త్మీవబాణాలు తగిలి కరుడు మూర్చ 
పోతాడు. భీముడు వెంటనే వచ్చి వీడినాలుక కోసేసాను “ఎన్ని దుష్టపలుకులు వలి! 
(దౌపదీ వస్తా9వవార ణానికి కారణమయిందో ఈ నాలుక అంటున్నాడు. అప్పుడ 
శల్యుడు యు క్రిగా నీవు వీడి నాలుక ఇప్పుడు కోళావం టె చచ్చి ఊరుకుంటాడు, 
వీడ్ని చంపేసానని (బతినబట్టిన అర్జునుడి కెంత పరాభవటూ యోచించు..అన్నాడు, 
వెంటనే భీముడు కర్తుని వదలి వెళ్ళిపోతాడు, 


కర్తుడు తిరిగి తెలివి తెచ్చుకోవడానికి కొంతసేపు పట్టింది. ఈలోగా 
అ 

ఫీముడు (శుతవర్మ శిరస్సు నరిశేస్తాడు. రంగన్గలమంతా ర క్రమాంనమేదో శిథిల 

వయవాలతో నిండి వాహివె పారింది. 


నంశ _పకుల యుద్ధంలో ఉన్న ఆర్జునుడు వారిపై నాగాస్ర్రం వేశాడు. పాములు 
వారి కాళ్ళకు చుట్టుకొని కదలకుండా చే నయి. అర్జునుడు బాకాలు వేసి మారణ 
కాండ సాగిస్తున్నాడు, అప్పుడు సుశర్మ గరుడాస్త్రం నేసి పాముల్ని నశింవ చేస్తాడు, 
అర్జునుడు నంశ[ప్రకుల్ని చావగొట్టి చప్పబడ్డ యుద్ధరంగం చూసి రెండో (వక్క 
కరుడు విజృంభించటం శ్రీకృష్ణునకు చూపి “అక్కు డకుపోనీ రథాన్ని అంటాడు. 


ఈ తల్ల గృురాల రథం వస్తుంటే “ఓహో! వీరు నరనరాయణులు వస్తున్నా 
రని ఆకాశం నుంచి నంభాషణలు విన్పడుతున్నయి. అశ్వతామ ఇంతలో వచ్చి 
ఎదుర్కొంటాడు. అళ్వత్దామతో అర్జునుడు చేసిన యుద్ధం వరహాలు చూవటల్లే 
దనిపిసుంది, అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో “ఎ స్‌ బాహుపుల్లో బలం వెస 
కాడుతోందా ? ఈ [బాహ్మణుని నొవ్వ చెయ్యరాదని ఊరుకొన్నా వా” అంటాడు* 
అప్పుడు అర్జునుడు అశ్వర్థామ జండా విరగ్గాటి రథసారధిని కొట్టి ఆతడి చేతుల 


మ్సీద కంఠంమీద కాళ్ళమీద బాణాలు (గుచ్చుతాడు. అశ్వత్థామ రథం (తిప్పుకొని 
తప్పుకుపోతాడు, 


కృపాచార్యుడు శిఖండిని ఓడించి సుకేతుణ్ణి చంపేస్తాడు. కరుడు మూర్చ 
నుంచి తేరి వచ్చిం తర్వాత పదిమంది పాంచాలురనూ సదకొండుమంది దొరలనూ 
చంపుశాడు. దృుష్టద్యుమ్నుడు అశ్వళ్థామచేత దెబ్బలు తింటాడు. రథం రథసారథీ 


పోవటంచేత క శ్తీడాలూ తీసికొని యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఐనా పాండవ సైన్యాలు 
వెరగందిపోతున్నయి. 


అర్జునుడూ కర్పుడూ యుద్దం చేయలేదన్న మాటే” ని అర్జనుడు కు కి ఆసెంక్ల 
ప్తకులతో పెద్ద యుద్దం చేశాడు. అలాంటి యుద్ధం అడి సక ఫస ల చూకళేక। 
నంజయుడంటాడు. సంశ పకుల్ని ఆణచివేసి అర్జునుడు కరుడు రా 


సీ 


పృుతులుకూడ ఉన్నారు. అందుకని అక్కడకు రథం హపోసిమని .కకుః 
శారు, ఖముజెక్కడో యుద్ధం చేసున్నాడు., 


దర్గుడు సూర్యునిలా వెలుగుతున్నాడు. అర్జును డు అతడ్ని చూసి ఆజాకమి 
పోయినాడు. కర్పడు భాన్కరాస్త్రం వేశాడు, దానికి విరుగుడు ఆ అర్జును 
అది పాండవ సినను చాలమందిని మట్టు బెట్టింది, ఆ సమయంల్‌ రో శ్రీ ఇషుడు సర 


రాజు రంగభూమిలో కన్పడటల్లేదంటాడు. అర్హును నిస్పృహ బక 
కర్ణుని ఇవాళ జయించడం ఆనంభవం. మన 5థఎ వైన క్యూ మఫ్యవచు” మంటాడు, 


శ్రీకృష్ణుడు భీముని దగ్గరకు రధాన్ని తచ్చి వవ్యావాజు విషయమ మడు”. తాడు. 
భిముతు ఆయనకు దెబ్బలు తగలడంచేత కదిరాని కెల్చాండ టాడు. అమమ 
చూడాలి అని అర్జునుడన్నప్పుడు ఫీముడు “నీవుపా. సవికటుడ ఈ కా కో 
ఇ జ 


క్ష న చ జ We డా 
పకా కూడ యుద్ధం చూసుకొంటాను” అంటాడు. అస్టున జం 
నించి ఉండంగా, వెళ్ళి నమగ్కువ మ 


వెళుతుంది. కృష్టార్వనులు ధర్మరాజా శయ 


ఇ “న్న వ 
వుహాభారత రథలు 
కర్ణ వర్వము_ తృతీయాశ్వానం 
(తీగుణాల విన్యానం 


ధర్మరాజు కర్ణుని చేత దెబ్బలు తిని, యుద్ధరంగం వదలి శిబిరంలో ఉన్నా 
డని విని పరామర్శించడానికి అర్జునుడూ కృష్ణుడూ వెళ్తారు. వీరిని చూచి ధర్మరాజు 
“ వీరిదరూ అ కర్టుని చంపేసి వచ్చి ఉంటారు” అనుకుంటాడు. తానంటే శరీర 
శమ తీర్చుకోవడానికి వచ్చాడుగాని కృష్ణైరునులు యుద్ధరంగం వదలి ఎందుకు 
వస్తారు? కర్లుని చంపేసి యుద్ధం పూ ర్రిచేని వచ్చి ఉంటారు” అనుకొంటాడు. 


వెంటనే వారిద్దరినీ అందుకు పొగడటం ఆరంభిసాడు. “అంత పరాకము 
డన కర్ణుని మీరుగాక ఎవరు జయించగలిగారు” అంటూ మాట్లాడుతుంటాడు.. నిజా 
నికి కర్ణుని మహా విజ్బృంభణాన్ని ఎదుర్కొనడానికి తాను ఒక శ్షకాన వెజచిన 
నంగతి అర్జునునకు కలత పెట్టుతోంది. ఈ ధర్మరాజు ఆశయం ఫరింవక పోవటం 
అలా ఉండగా ఆయన ఫలించిందనే పెద్ద నమ్మకంతో వీరిని పొగడటం తలకొట్టు 
కొన్నంత పనయింది అర్జునునకు, 


అప్పుడు అర్జునుడు తాను సంశ పకులతో పోరాడిన విధం, అర్జునుడిలా 
యుద్ధం చేస్తుంటే భీముడు కర్టునీ, రుర్యోధనుని తమ్ముళ్ళనూ చిత్తుగా ఓడించటం 
నంగతీ పూన్మగుచ్చి వర్షించి చెప్తాడు. చివరకు ఇప్పుడు “నిన్ను చూచిపోదామని 
వచ్చాము మమ్ము పంపాల్సింది. ఆ కర్లుని చంపేస్తాను” ఆంటాడు, 


కర్లుడింకా (బతికి ఉన్నాడని వినంగానే ధర్మరాజు రెచ్చిపోతాడు, ఉకవో 
నేనే కర్జునునికి ఓడిపోయాననుకోనక్కం ర్లేదు. భీమ నకుల నహదేవులుకూడ మునుపు 
ఓడిపోయారు. ఇప్పుడు నీవు ఓడిపోయివచ్చావు. మనతో కలవడంచేత ఈ 
శ్రీకృష్ణుడూ ఓడిపోయినాడు. ఇక మనం యుద్దానికి పోవాల్సిన పనిలేదు. ఎవరి 
ఇష్టం వచ్చినట్లు వారు వెళ్ళిపోవచ్చు. నీకు చేతకాదని మొదటనె చెప్పినట్టయితె 
ఈ యుద్ధానికె నేను దిగకపోదునే ! కర్ణుని వధిస్తాను యుద్ధంలోనని వతిజ్ఞ చేసి 
నన్నిలాకెచ్చి చెజిచావు. కురు సంఘాన్ని జయిస్తావు నీవని చెప్పిన ఆకాశ వాణి 
కూడ నన్ను వంచించింది. నీవ కర్ణుని చేతులో చావుతప్పి ఇలా వస్తావనుకోలేదు, 


[తిగుణాల విన్యానం 908 


అక్కడ ఫీముడొక్క_డే చిత్తశుద్ధితో యుద్ధం చేస్తున్నాడుగాక, ఇవాళ ఆ అవీ 
మన్యుడుగాని ఘటోత్కచుడుగాని |బతికియన్నట్లయితె బాగుండేది. ఐనా ఎందుకు 
ఇలా భయపడివచ్చావు ? నీ పక్కన ఈ హరి ఉండంగా [ఆయన్ను రథికుడుగా 
చేని గాండీవం ఇచ్చినట్టయితె కట్టని నిముషంలో చంపెయ్యకపోయినాడా ?” 
అంటాడు ధర్మరాజు, 


అర్జునుడు దర్పం కలిగినవాడు, గాండీవంమీద మహానమ్మకం, మహాభ క్రి, 
ఆ గాండీవం ఇంకొకరికిచ్చి వేయమంటే భరించవబేడు. తన మనసులో అను 
కొన్నాడు ఒకప్పుడు. అలా ఆన్న వాడి తల తీసేస్తామని. ఇప్పుడా (ప్రతిజ్ఞ జ్ఞాపక 
మొచ్చింది. వెంటనే కత్తి తీసాడు. శ్రీకృష్ణుడు “ఏమి పేమి”"టంటాడు. అర్జునుడు 
(పతిజ్ఞ విషయం చెప్పి ధర్మరాజు తల తీసానంటాడు. కాని ధర్మరాజును చంవటం 
అధర్మ మె ఐనా నాకు అనత్యదో షం రాకుండ చెయ్యి. అందుకు వం చేయాలో 
చెప్పు అంటాడు అర్జునుడు శ్రీకృష్ణునితో. అందుకు శ్రీకృష్ణుడు _“నీకు వృద్ద సేవ 
లేకపోవటంవల్ల ఇదంతా వస్తున్నది య్యా ! అందుకే చేయరాని పనులు చేస్తానంటూ 
ఉంటాపు, అత్యుత్తమ ధర్మాలు రెండున్నయి. సత్యమూ, అహింన అనేవి అవి. 
అహింసద్వారా నత్యాన్ని పరిర శించటం ముఖ్యం. అసత్యంవల్లనై నానరె అహింసను 
రశీంచాలి ఆంటారు మేధావులు. ధర్మపరుడై న ఈ (భ్యాతుని చంపటం ధర్మపథం 
కానేకాదు” ధర్మరాజు మనకు ఏలిక (ప్రభువుగా అతడు నిన్నామాటలు అనటమనేడి 
ఆధర్మమనే పిలులేదు. అందుకు నీవు మాట్లాడక ఊరుకొనుటమే ధర్మం. ఇక నీ 
(పతిజ్ఞ (పకారం ఎలా నడవాలనేదానికి చెపాను వినవలసింది. ఇతడ్ని దూషించు 
ముందు. అడి అయన తల నరికినంతకు నమానం. ఆ తరువాత ఆయన కాళ్ళమీద 
పడి క్షమింపుమని వేడుకొను. దానికి ఇదె మార్గం _ ఆచారం అండు. 


నర్వులూ _ మనం సహా _ (తిగుణాత్మకులె, రాగ ద్వేషాలు స్వార్థ త్యాగాలు 
పుటుతూ పోలునూ ఒకదానినొకటి పోలియజేస్తూ ఉంటాయి. ఇవి ఇలా వెళ్తూ ఉన్న 
జె ఇది మంచి అది చేడు అనే సూక్తులు ఉదయి స్తయి, ఒకరానికి మరొకటి 
క్‌. అర్హునునకు కరుడం చు భయం కలిగింది యుర్దరంగంలో శ్రీకృష్ణుడు 
అతడ్ని ధర్మరాజు దగ్గరకు తెచ్చాడు. తిట్టు తిట్టించాడు. అర్జునునకు రోషాన్ని 
ఎక్కించడానికి. ధర్మరాజు తాను ఓడిపోయి వచ్చిన బాధతో అర్జునుని ఉత్తమం 
మధ్యం ఎరుగకుండా తిక్లేస్తాడు, అర్జునుడి దర్చం దిబ్బ తింటున్నది. యుద్ధం 


త్త 


204 మహాభారత కథలు కర్గ..త్శ్మ_ఆ 


చేయాల్సినవాని దర్పంచదెబ్బ తింటే ఎలా బాగా యుద్ధం చేయగలడు? ఆ దర్చం 
పునద్ధరించుకొనడానికి ధర్మరాజు తల నరి కేస్తానుగాక_మరి నా (పతిజ్ఞ అలా 
ఉంది కదా అంటాడు అర్జునుడు. రజోగుణం త్మీవంగా మూ ర్రీభవించింది వానిలో, 
కాని ఆ రజోగుణం సోదరునే చంపే స్టితికి పోతె దుఃఖానికి దారితీసుంది. భగ 
వంతుడయిన కృష్ణుని ముఖం చూస్తాడు అర్జునుడు. ఆ రజోగుణం కాంతి అయే 
వరకూ ధర్మరాజును కేపలంతిట్టుమంటాడు శ్రీకృష్ణుడు. రజోగుణం కాంతి అవు 
తుంది నరె. ఈ తిట్టిన పాపం -[పభువుని, ఆన్న గార్ని తిట్టిన పాపమెలా పోయేది? 
న త్వగుణం తెచ్చుకొని (పణిపాతం చేసి మెట్టు నెక్కుదువుగాక అంటాడు శ్రీకృ 
పుడు, అర్జునునికి భగవంతుడు స్నేహితుని రూవంలో సన్నిహితంగా ఉండి ఇలా 
మహా విషయాలు విడమర్చి చెప్పటం భారతంలో అంతటా మనం గు_ర్రించటం ఆవ 
నర మనిపినుంది. 


నరునకు నారాయణుడు సర్వవిధాలా స్నేహితుడై ఇలా వానిచుట్టూ స్నేహి 
తుడుగా, గురువుగా [భాతగా, తల్లిగా, ధర్మితిగా ఆకాళంగా |వకృ్ళతిగా ఉండి 
పాఠాలు చెప్పటం మనకు అనుభూత కావాలి. అందుకే ఈ కథలు చదవటం చెప్పు 
కోవటం అనిపిన ౦ది, 


అప్పుడు అర్జునుడు ధర్మరాజును దూషిసాడు “నీవు యుద్ధం విషయం నాకు 
చెప్పటం హాస్యాస్పదం, సీక్ష యుద్ధం చేయటం వస్తుందా ఏమిటి? జూదమం పే ఆడి 
మమ్ములనందర్నీ అరణ్యాలవాలు చేశావుగాని, వట్టి (పేల్లదాలు పలికే చెనటివిసీవు” 
అంటాడు. ఇలా ఆంటూ ఉండంగానే రజోగుణం కాంతి పొందిండై తప్పు చేస్తు 
న్నట్లు అర్జునుడి హృదయం గోల పెట్టుకుంది. భీ_ధీ.ఈ పాడుపని చేసినందుకు 
చావటం మేలు అని ఆ కతితో మెడ నరుక్కుంటానంటాడు. ఆత్మహత్యకు నమాన 


మైనపని మరొకటుంది ఆ పని చేయరాదా అని శ్రీకృషుడంటాడు. వమిటంే... 
భి 


తనను తాను పొగడుకొనటం. అందుకు వీలుగానే ఉంది ఇంకా అర్జునుని రజో 


గుణం. వెంటనే తన గొప్పలు చెవ్పటం ఆరంభిసాడు. “నేను రుదుడి తరువాత 
రుుదుజ్జి” అంటాడు, ఆపని చేశాను ఈపనిచేళాను (దోణుని గొల్చాను ఇలా మాట్లాడు 
తాడు. ఇన్నీ అని ధర్మరాజుకు నమస్కరించి, “అయ్యానేనేదో కొన్ని మాటలు 
మాట్లాడాను వాటిని మననులో ఉంచుకొనవద్దు” అంటాడు. “నీ అధీనంలో నన్ను 
నంపూర్ణం ఉంచేస్తాను. నీ వివ్వడు వంపు_ఆ కర్చుని చంపేసా” నంటాడు. 


(తిగుణాల విన్యాసం 905 


ధర్మరాజు కోపగించుకొని “అవును యుద్ధభయం కలిగిన నన్ను రాజుగా 
చేయడ మెందుకు? నేను అరణ్యాలకు వెళ్ళిపోతాను. ఫీముని రాజుగా చేయాల్సింది” 
ఆని పయాణం కట్టుతాడు. అప్పుడు ఆయనకు నమస్కరించి, ఇలా చెపాడు. 


“ఇప్పుడు అర్జునుడాడిన మాటలన్నీ నసులోంచీ వచ్చినవికావు. ఆలా 
మాట్లాడి తేగాని తన తల (తెంచుకోకుండ ఉండటమనేడి జరగదు గనక ఆలా 
ఆన్నాడు. ఇది ఒకానొక ధర్మాన్ని చేసి చూవడానికీ, అలా చూపీనందువల్ల తనమనో 
బుద్ధులు మళ్ళీ ధర్మం మీదకే (పసరించడానికీగాను ఆలా చేయవలసి స్ట 
ఆలా ధర్మపరంగా నడవబడే యీ తీగుణాత్మక మయిన మనోబుద్దులే పురుషార్థా 
లను పొందగలిగేడి నీవు ధర్మం తెలిసినవాడవు. కనక దీనికి దుఃఖపడవద్దు” 
అంటాడు శ్రీకృష్ణుడు. 


థర్మరాజు “మహానుభావా! నిజమైన విషయం ఎంతసూత్ముంగా [వపంచంలో 
మనుష్యుల మేధల్లోకి రాకుండానే జారిపోతుంది! నేను ఈ ధర్మాన్ని (గహింవలేక 
ఎన్నో తిట్టాను. నాకు తగినట్లు బోధింపగలిగిన అనఘమూ ర్తివి నివు అన్ముగహిం 
చావు.” ఆంటాడు, 


అర్జునుడు ధర్మరాజు పాదాలమీద ఇవ్వుడుపడి తమావణ  వేడుకొంటా 
న త్వ్యగుణావిద్దుడెన ధర్మరాజునకు సాత్వికుడే అయిన అర్జునుడు | వణమిల్లినా 
అర్జునుడు లేచిన తరువాత “ఇదంతా అ కర్ణనివల్ల కలిగి=ది. వాణ్ణి చంపి తీరాలి” 
అనే ఊపు తెచ్చుకొంటాడు. దీనికోనమె ఈ శిబికాలవై పునకు అర్జునుని 
(శ్రీకృష్ణుడు. అర్హునుడు శ్రీకృష్ణుని భగవంతునిగా జా పక్షం ఆచ్నుకొ 


క 


వ 


చావాలి” అనే ఆలోచనను సీప్ప నం ఆని (వార్డిః 
సివు కాకిం కెవరు చంపుతారు కర్ణుని. ఆ పని తప్పక యమో 
ధర్మరాజు ఆశీర్వచనాలు తీసికొని బయలుడేరు మంట 

రాజుకు నమస్కరిసాడు. ఆయన అశీక్వదిసాడు. వెంటనె బయలు 
యుద్ధ రంగానికి 'వెకారు. 


సాడు, శ్రీకృషుడు,-ఓహూ 
వా We fe] 


q 
EA 
- 
ox 
శ్‌ 
fA 
4 
ట్ర్‌ 


నండి. బంకు? 


దోవలో శీ శ్రీకృష్ణుడు అర్జునునకు ఒక (పకా ధైర్యం చెపాడు, శే 
జయిసావని. మరొక [వక్క జ్‌ కో తిషం చెపుతాడు న 
జయింపబడతార ని. వాళ్ళు ఏకో బంధువుగడా అని మాతం = 


206 మహాభారత కథలు కర్గ_తృ_ఆ 


వద్దంటాడు. ఇన్నాళ్ళూ కర్ణుడు జముంపబడని కారణం కురు'సేనా నంఖ్యా బలం 
తగించుతూ ఉండటమె అంటాడు, నీకంటి _ మగవాళ్ళిక్క.డెవరూ  లేరంటాడు. 
ఫీముడుకూడ సీ అస్త్ర బలాన్ని సహాయంగా చూసుకొనే యుద్ధం చేసున్నాడంటాడు 
శల్యుడు మేనమామ ఆయితే మాత మేమిగాక. పరులతో కలిసి పరా కమిసున్న 
వాణ్ణి చం పెయ్యాల్సిందే నంటాడు, కరుడు గదా మీరు లక్కయింట్లొ (ప్రమాదాన్ని 
తప్పించుకొనడానికీ నానా అవస్థలు పడవలసి వచ్చిందానికి కారణం! అంటాడు. 
రాయబార నమయంలో ఈ కర్తుడు నన్నే జంధించేయాలని చూకాడుగదయ్యా। 
అంటాడు, 


ఇంతటి పౌరుష [వబోధనల పరమాత్మ అయిన కృష్ణుడు అర్జునునకు ఎక్కిం 
చటం చూస్తే కళ్ళు చెమ్మగిల్లుతవి. అదివరకూ ఉన్నయి_గాండీవం ఆశయ తూజీ 
రాలు, అర్హుమని ధై ర్యసాహాసాలూ, ఇప్పుడూ ఉన్నయి, అప్పటి వాటి బలంవేరు, 
ఇప్పటే నీటి బలానికి అవి దిగదుడుపు అనిపిస్తుంది. వీంతటి శరీరం ఉన్నా లోవలి 
నుంచీ ఈ [పబోధాత్మక మైన విజృంథభమాణ శక్తి ఉంటేనేతప్ప లేకపోతే అలా 
[కిందకు దిగవడిపోతుందా శరీరం? “గాండీవంస్త్రంన తేహస్తాత్‌ ” అనే స్థితికి దిగ 
జారుతుంది అనేది గమనీయం. 


అక్కడ లీముడు (పంచడ యుర్ధంచేస్తూ ధర్మరాజును చూడటానికి వెళ్ళిన 
అర్జునుడు రాలేడేమా ఆనీ ధర్మరాజు చాల బాధపడున్నాడే మోననీ, అర్జునుడుకూడ 
వెళ్ళి తిరిగి రాలేనంత [(వమాదంళో ఉన్నట్టయి తె ఇకగ్టాడ్‌ ఈ కొరవుల్ని జయించి 
మాతం ప మోజన మేమిటి అనీ అనుకొంటూ ఉంటాడు. ఇంతలో కౌరవ సేనలు 
కలగుండుపడి తప్పుకొని పాఠటం చూస్తాడు భీముడు దూరాన. అది వమిటంటాడు. 
తనుగాక ఇంకా అక్కడ తమ తరపున అంత యుద్ధం చేస్తున్న వా శెవరంటాడు. 
కేవలం కృష్ణార్దునులను చూసి కౌరవ నెన్యం పారిపోవటం తెలిసి మహా నంతో 
షాన్ని పొందుతాడు భీముడు, 


ని, కర్ణవధ 


ధర్మరాజును గూర్చిన చింత వదుల్లుందప్పుడు భీముని మననునుంచీ. మళ్ళీ 

యుద్ధాన్ని విజృంభింవజేసీ వగతురులను కొట్టతూ ఉంటాడు. ఈ యుదంలో శకుని 
గ్రాం క ర్ట వ స ష్‌ స్ట 

మూక్భపోతాడు కరుడు వస్తాడు. ఫీముడు శిఖండి (దౌవద కుమారులు ఆంతా ఎదు 


కర్ణ వథ 207 


రొ_ంటారు, ఈలోగా అర్జునుడువచ్చి భీమునకు ధర్మరాజు కుశల విషయం 
చెపాడు, 
ఫీముని దుశ్శాసనుడు ఎదుర్కొంటాడు. బాణాలు వేస్తూనే ఫీముడు ఆసభలో 
చేసిన ప్రతిజ్ఞ ఇవాళ తీర్చుకొంటాను అంటాడు లాం పని చేకావు.ఇప్పుడి 
లాటి పనిచేశావు అని ఎన్నో సంగతులు జ్ఞాపకం చేసా సాడు. ఇలా చెప్తన్నంతలోనే 
దుళ్ళాననుడు భీముని రధాశ్వాలను చం పేసడు. ఈపని తన కర్మ కొద్ది చేకాడని 
పిస్తుంది. భీముడు అవ్వుడు రథందిగి గద తీసుకొని బయలుదేరుతాడు. దాంతో 
దుశ్భాననుడి రధసారధిని రధాన్ని నుగుచేసి దుక్నాసనుడ్ని కొట్టి నేలపడసాడు. 
వెంటనే వానిమెడమీద తనకాలు పెట్టి “దిక్కు.న్నచోట చెప్పుకో ఇప్పుడే 
నీ గుండె చీల్చి నెత్తురు తాగుతా” నంటాడు, చచ్చినవాని హృదయంలోని రకాన్ని 
ముఖాన జల్లుకొని 'మహాఖీక ర రూపంతో అట్టహానంచేసి ఆనందిస్తాడు. కౌరవసేన 
కిమిన్నా సిగా నిల్చింది క్షణంపాటు. 


ఈ దారుణాన్నిచూసి కౌరవుల నూర్గురిలో పడిమండివచ్చి భీముని ఎదు 
రని (పాణాలు వదిలేసారు. కర్తుడు ఇది చూస్తూ వెలవెల వారిన ముఖాన్ని వేల 
వేసి ఊరుకొంటాడు. శల్యుడు గుర్తుచేస్తే అప్పుడు. ఏమునితో తలపడుతున్న 
వృష సేనునికి సాయంగా వెళాడు కరుడు . ఇంతలో ఇరుపజాలవారు ఎంతోమంది 
వచ్చి తమ తమ వారికి సాయం చేస్తుంటారు. అర్జునుడుకూడ విజృంభించి యుద్ధం 
చేస్తున్నాడు. వృష సేనుడికీ అర్జునుడికి పోరు "ఘోరమకుకుంది, అర్జునుడు వృష 
"సేనుని తలకాయను తెగ వేసాడు. వృష సేనుడు కర్తునె కుమారుడే. ఇలా అర్జునుడు 
ఆ పసివానిని చంపటం కళ్ళారా చూసిన కర్తుడు ఉ' దేకుడై అరునుని మ. యుద్దం 
ఆరంభిస్తాడు. వీరిద్దరి యుద్ధంకొనం అప్పటి పజల్లొ వతి 
ఎదురుచూస్తున్నారు ఎన్నాళ్ళనుంచో.[వ పజ లేకాదు tk 
చూస్తున్నారు. ఆకాశంలోనిళ్చి నిలింపులు ఈ సంగతులు ప dee 
కూడాను. 


ఇదరూ ఆతి రథులు, నమయస్సుకణ బలు, దికాం౭తివరులు 
౧ 
ఒకరు పోరాడటంవల ఈ జగ లై పోతుం డేమొ అసలె నాకాక ఈ జగత్తు 
రొ 
క ఆ, 


ములు 
అంటాడు (బహ్మ,. యుద్ధం జరిగి తీరుతుందిగాక ఆగుతుందా అంటాడు ర్నురుడు 
నీ ¥ జా | అధ్య 
ఇం|దుడు ఉహ లే స్వ క్యతువ్వులు గెలువకూడదుగాక. అద 'వపంచాలకు 
Wo wet eS WSs అజ గా నాకా ద మ 
(శయస్సు కాదు. ఆంచు కః ~ es అం. వడు అ శని ము ఒపిట్టుగా సవక ్యుంజామసుంద క. వర్తి 


కర్ణ వథ 207 


రొ_ంటారు, ఈలోగా అర్జునుడువచ్చి భీమునకు ధర్మరాజు కుశల విషయం 
చెపాడు, 
ఫీముని దుశ్శాసనుడు ఎదుర్కొంటాడు. బాణాలు వేస్తూనే ఫీముడు ఆసభలో 
చేసిన ప్రతిజ్ఞ ఇవాళ తీర్చుకొంటాను అంటాడు లాం పని చేకావు.ఇప్పుడి 
లాటి పనిచేశావు అని ఎన్నో సంగతులు జ్ఞాపకం చేసా సాడు. ఇలా చెప్తన్నంతలోనే 
దుళ్ళాననుడు భీముని రధాశ్వాలను చం పేసడు. ఈపని తన కర్మ కొద్ది చేకాడని 
పిస్తుంది. భీముడు అవ్వుడు రథందిగి గద తీసుకొని బయలుదేరుతాడు. దాంతో 
దుశ్భాననుడి రధసారధిని రధాన్ని నుగుచేసి దుక్నాసనుడ్ని కొట్టి నేలపడసాడు. 
వెంటనే వానిమెడమీద తనకాలు పెట్టి “దిక్కు.న్నచోట చెప్పుకో ఇప్పుడే 
నీ గుండె చీల్చి నెత్తురు తాగుతా” నంటాడు, చచ్చినవాని హృదయంలోని రకాన్ని 
ముఖాన జల్లుకొని 'మహాఖీక ర రూపంతో అట్టహానంచేసి ఆనందిస్తాడు. కౌరవసేన 
కిమిన్నా సిగా నిల్చింది క్షణంపాటు. 


ఈ దారుణాన్నిచూసి కౌరవుల నూర్గురిలో పడిమండివచ్చి భీముని ఎదు 
రని (పాణాలు వదిలేసారు. కర్తుడు ఇది చూస్తూ వెలవెల వారిన ముఖాన్ని వేల 
వేసి ఊరుకొంటాడు. శల్యుడు గుర్తుచేస్తే అప్పుడు. ఏమునితో తలపడుతున్న 
వృష సేనునికి సాయంగా వెళాడు కరుడు . ఇంతలో ఇరుపజాలవారు ఎంతోమంది 
వచ్చి తమ తమ వారికి సాయం చేస్తుంటారు. అర్జునుడుకూడ విజృంభించి యుద్ధం 
చేస్తున్నాడు. వృష సేనుడికీ అర్జునుడికి పోరు "ఘోరమకుకుంది, అర్జునుడు వృష 
"సేనుని తలకాయను తెగ వేసాడు. వృష సేనుడు కర్తునె కుమారుడే. ఇలా అర్జునుడు 
ఆ పసివానిని చంపటం కళ్ళారా చూసిన కర్తుడు ఉ' దేకుడై అరునుని మ. యుద్దం 
ఆరంభిస్తాడు. వీరిద్దరి యుద్ధంకొనం అప్పటి పజల్లొ వతి 
ఎదురుచూస్తున్నారు ఎన్నాళ్ళనుంచో.[వ పజ లేకాదు tk 
చూస్తున్నారు. ఆకాశంలోనిళ్చి నిలింపులు ఈ సంగతులు ప dee 
కూడాను. 


ఇదరూ ఆతి రథులు, నమయస్సుకణ బలు, దికాం౭తివరులు 
౧ 
ఒకరు పోరాడటంవల ఈ జగ లై పోతుం డేమొ అసలె నాకాక ఈ జగత్తు 
రొ 
క ఆ, 


ములు 
అంటాడు (బహ్మ,. యుద్ధం జరిగి తీరుతుందిగాక ఆగుతుందా అంటాడు ర్నురుడు 
నీ ¥ జా | అధ్య 
ఇం|దుడు ఉహ లే స్వ క్యతువ్వులు గెలువకూడదుగాక. అద 'వపంచాలకు 
Wo wet eS WSs అజ గా నాకా ద మ 
(శయస్సు కాదు. ఆంచు కః ~ es అం. వడు అ శని ము ఒపిట్టుగా సవక ్యుంజామసుంద క. వర్తి 


కర్ణ వధ 209 


ఎలా అవుతుందయ్యా నంది పిచ్చి (బాహ్మడా అంటాడు. అదుగో చూడు ఇన్నాళ 
యుద్ధంలో (శ మవడిపో ' ఉన్నవాడు అర్జునుడు. మంచి ఉత్సాహంగా ఉన్నవాడు 
కర్గుడు, అర్జునుడు కర్లునేం చంపగలడుగనుక? అని వెళ్ళిపోతాడు దుర్యోధనుడు. 


కర్ణార్హునుల మధ్య యుద్ధం "రెండు ఏనుగులమధ్య పోరాటంగా. రెండు పర్వ 

తాలమధ్య పోరాటంగా చెన్నాందింది. ఒకరిమీద ఒకరు దివ్యాస్తాంలు వేసికొంటారు. 

ఐందబాణంతోన హా అన్ని అస్తాంలనూ ఆర్హునుడు [వయోగిసాడు. శ్రీకృషుడు 
అనీ ® 

ఆర్డ్షునునకు ఉత్సాహం ఎక్కి నునే ఉన్నాడు. భాండవదహనం ఎంత చాకచక్యంగా 

చేయించావో అలా ఈ కర్లుని నరికి వేయవయ్యా! తప్పుకుపోయినాడం టే ఇక మనకు 


దొరకడు. అతడ్ని వధించటం మనతరంకాదుగాక. చక్రం ఇసాను అదివేసి వాణి 
చంపుమంటాడు. క్‌ | 


అప్పుడు అర్జునుడు నవ్వి, [బహ్మాస్త్ర [పయోగం చేసాడు. దానికి [వతిగా 
క ర్చుడుకూడ (బహ్మనస్త్రమే (పయోగిస్తాడు. అర్జునుడు వేసే బాణాలు అంతూ 
పొంతూ లేకుండా సూర్యరశ్మికి అడ్డుగావస్తూ వీక్రటినే కలీగిసున్నయి. దుర్యోధ 
నుడు తన వాళ్ళనందరనూ ఉరికి యుద్ధం చేయండంటాడు. 


ఆ నమయంలో అళ్య సేనుడనే ఒకానొక నాగకుమారుడు అర్జునుని చంవడా 
నికిగాను నర్పశిలీముఖమనే ఒక బాణంగా అయి కర్ణున్మాశయించి ఉన్నాడు ఎవ్పటి 
నుంచో. ఆ నర్పశిలీముఖ బాణాన్ని ఇన్నాళ్లూ కర్లుడు గంథ పుష్పాలతో [వతిరోజూ 
వూజిస్తున్నాడు. దాని నంగతి ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కర్గునకు. ఆది ఆనునంధథా 
నం చేస్తాడు. శల్యుడు ఆ బాణాను నంధానంచూసి, మెడకు నరిగా అమర్చి మరీ 
వదులు బాణం అంటాడు, కరుడు, ఫి 'నాకంపే నీకు ఎక్కు_వ తెలుసా” అని 
బాణం వదలుతాడు. మంటలతో వచ్చే ఆ బాణాన్ని శ్రీకృష్తుడుచూచి, అర్జునుని 
రధాన్ని ఐదంగుళాలు కిందికి వం గేటట్లు నొక్కుతాడు. ఆ బాణం స్మరున వెళ్ళి 
ఆర్డునుని కిరీటాన్ని పడగొట్టి దూరం వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు నరుడ్ని ఆ 
విధంగా రక్షించుకొన్నాడు. ఇం్మదద త్తమెన కిరీటం ఒక్కే [కింద వడిపోయింది. 
దేవతలు ఆశ్చర పోతారు. చప్పట్లుకొట్టుతారు. 


కాని ఆ బాణం తిరిగి వెనక్కు వస్తోంది అరక్తునుడ్ని చంపడానికి. అదిచూసి 
శ్రీకృష్ణుడు ఆపాము ఖాండవ దహన నమయంలో తప్పించుకొని పోయిన అశ్వ సేను 
డని చెప్తాడు, అర్జునుడు దానిని బాణాలతో చంపేస్తాడు, అర్జునుడు కర్పుని పృనః 


క్‌ 10 మహాభారత కథలు కర్ద_తృ-అ 


(పకటితమయిన ' ఉత్సాహంతో కొట్టుతూ ఉంటాడు. కర్పుని కరీరం మందార 
పువ్వులా అయిపోయింది, 


కాలం సమీపించింది. కాలుడనేవాడు ఇక ఈ కోర్లుడు చనిపోతున్నాడు 
అని అంటున్న మైఉంది, కరునకు భార్గవాస్త్రం జాపకంలోకి రావటలేదు, పరశు 
గ్రా రా ౧ Uy ఛా 


రాముడి కాపఫలం ఆరంభించింది. (బాహ్మణ శాపంవల్ల రథం భూమిలోనికి కృంగి 
పోయింది. 


కర్ణుడు అప్పుడు అనుకొంటాడు_ో నేను అతులధర్మశీలుడీని. ధర్మత త్త 

(వథానచిత్తులయిన వాళ్ళను ధర్మమే రశిన్నందంటారు, నన్ను మాతం ఇటాంటి 
అన్యాయంలోకి ఎందుకు తోసోంది ధర్మువు.” ఇలా ధర్మాన్నె తిట్టటం ఆర ంభిసాడు, 
కషాలో ఉన్న వాళ్ళకు తాము ధర్మ|వకార మె నడుచుకొంటున్నట్లు అనిపించటంకదు, 

ఐ (౯ య ౧ a 
వారు ఒకానొక ధర్మాన్ని పట్టుకొని నడిపిస్తూ తాము చాల ధర్మపరులమనుకొంటారు, 

a ఒడ 3 సున అద ష్‌ 
కర్దుడు స్నేహధర్మాన్ని పవిత్రంగా పొటిస్తు వాడు. శ్రీకృష్ణుడూ కుంతీకూడ 
వచ్చి తనకు మహాస్మామాజ్యాధికార మిసానన్నప్పటికీ, స్నేహధర్మాన్ని వదలక 
పట్టుకొని ఉన్నవాడు._అతడు ఆలా అనుకోవటంలో ఆశ్చర్యంలేదు. 


రథం కుంగటంవల్ల రథచలనం తప్పిపోయింది. ఐనా కరుడు మాతం 
అర్జునుని బాణాలకు (పతిబాణాలు వేస్తూనే ఉన్నాడు. వళ్ళు మాతం తూట్లుపడుత' 
"న్నది. ఇక తట్టుకో లేక కర్పుడు (బాహ్మాస్తాంన్ని వదలుతాడు. దానికి ఎదురుగా 
అర్జునుడు ఇందాసాన్ని వదలుళాడు. కాని (బహ్మాస్ర్రం వల్ల ఐందాస్త్రం విధ్వంస 
మవుతుంది. అప్పుడు అర్జునుడు తిరిగి (బహ్మాస్తాాన్నే (పయోగిసాడు దాన్నివారించ 
డానికి, 


కర్ణుడు మరొక మహాస్త్రం వేయబోతుుటే తని రథచ కం చాలభాగం 
భూమిలో కూరుకొనిపోవటంచేత అస్ర్రవిన్యాసానికి అనుకూలంలేక (కిందికీదిగి 
రథాన్ని ఉద్దరించడానికి ఉపక్రమిస్తాడు. అప్పుడు అర్జునునితో “బాణాలు వేయటం 
ఆపాల్సింది. అదీ నీకు ధర్మం; ఉతమ కులజుడవునువ్వు, నేను రథాన్ని ఉదరించి 
అప్పుడు నీతో యుద్ధం చేసాను. నిన్ను (పార్థిస్తున్నా ననుకొనకు, ఓటమి అంగికరి 
'నున్నాననుకొనకు. సీవంచే నా కేమ్మాతం భయంలేదు, నీధర్మం సీక్రు చెప్పాను గాక” 
అంటాడు, 


కర్ణ వధ 211 


ఎంత చిత మె వ ర్రినుంది (వవంచ త తల, నేను రథం ఎతుకొ నేసధకూ 
ఈ విల్లు అవతల పెట్టుకాను గనుక యుద్ధం మానుమనలేదు. అలా "అన్నటయికె 
ఎలా ఉండేదో. నీవంటే నాకు భయంలేదుగాక నీీధర్మం” పాటించు అన్‌ ఏదో 
నూకి చెప్పటంతో శ్రీకృష్ణుడు కల్పించుకొని, 


“ధర్మం ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చిందా? నీ దురభిమానం గర్వం ఎక్కడకు 
పోయినాయి, వాటివల్లకాదూ ఈ యుద్ధం నం[క మించింది? లక్కయిలు కాల్పించి 
నపుడు, కవటజూదం ఆడినపుడు, [రౌపదిని భంగవరచినపుడు, యూషయాత్ర 
రూపంలో వెళ్ళి పాండవులను చం పేయాలసుకొన్నపుడు ఈ “ధర్మం” అనే నంగతి 
ఒక టున్నదని గుర్తుకురాలేదా. అంటాడు. ఈ మాటలతో అర్జునుడి మనను ఉడికి 
పోతున్నది. బాణాలు వేన్తూనే ఉన్నాడు. కర్టుడు వాటిని వారించుకొంటూనే యుద్ధం 
చేసున్నాడు. రథాన్ని భుజంతో ఎత్తిపెట్టనే పెట్టాడు. భూమితోనహా రథం పెక 
లేచిందవ్పుడు. మళ్ళీ రథం ఎక్కి తాను నంధించాలనుకొనే విషభూయిష్టమయిన 
బాణాన్ని నంధించాడు కరుడు, అర్జునుడు ఆప్పుడు ఒక మహాస్తారన్ని నంధించి, _.. 


వను తవశ్చరణంబున, దానంబున, గురుజినాఖితర్పణమున ని 


త్యానూన (వతశీలుడ నేనియు గర్లుతలదెంచు నీ కరమనియెన్‌ 


వదలి వేశాడు బాణం. అదివెళ్ళి కర్గుని శిరస్సును తరిగి రక్తం దోగుతుంపే 
శరీరం మహో పర్వతంలా ఆ రథంమ్మీదపడిపోయేట్లు చేనుంది. ఆప్పుడు ఆరని 
శరీరం నుంబీ ఒక మహాలేజస్సు సర్వులూ చూస్తుండగానే పెక్‌ వెళ్ళి నూర్యునిలో 
కలుస్తుంది. 


(దోణుని తేజస్సు పరమవదాన్ని పౌందటం నంజయుడు, కృష్ణారులు మొదల 
యిన కొందర కే అవువడినది. కాని కర్షుని తేజన్సు నూర్యునిలో కలవటం సర్వులూ 
చూశారు. 


కర్తుడు చచ్చిపోయినాడని చెప్పుకొని పాంచాలురు మహా నంతోషంతో అరు 
సారు. శల్యుడు కర్షుని కేతనం తీసేసి రథాన్ని వెనక్కు తోలుకొని వెళ్ళిపోతాడు. 
కౌరవసేన వెరగువడి పారిపోతోంది. ఇలా ఉండటం ఎక్కజ్టుంచో చూస్తాడు 
ఫీముడు. ఎంతో నంతోషంతో “భో'మని అరుస్తాడు, 


212 మహాభారత కథలు కర్ణ-తృ--ఆ 


శల్యుడు దుర్యోధనుని వద్దకు వెళ్ళి అతడిని పరామర్శిసాడు. “మహాబలు లె 
మనవాళ్ళు పోట్టాడారు. యమవరుణ కుబేరులులా పోట్టాడారు. వాళ్ళు గెలువవలసీి 
నదె_కార్యకారణ నంబంధరీత్యా. మఠి అది అలా జరగలేదు. పాండవులు గెల్బారు. 
ఇది విధికృతమనాలి. ఇంకో కారణంలేదు. ఇదుగో ఈ శరీరాలు ఎన్ని ఆలా యుద్దా 
నికి ఆహుతయిపోయినవో చూడాల్సింది.” ఆ సమయంలోనే కృష్ణార్హునుల కంఖనా 
దాలు భయంకరంగా వినవ నవి, దుర్యోధనుని వద్దనున్న నెన్యంకూడ అ శబ్దానికి 
హడలి పారిపోతారు. 


అప్పటికి నూర్యుడు హస్తాదికి చేరుతాడు. దుఃఖళోకాలతో కౌరవులు తమ 
శివిరాలకు వెళంటే, పూర్వం పాండవులు అరణ్యాలకు పోయే సమయంలోని 
దుఃఖళోకాలు ఇవేకడా అన్నట్లు ఉన్నది. 


కృష్టార్దునులూ తదితర పాండవులూ మహానంతోషంతో శివీరాలకు వెళ్ళి 
ధర్మరాజును అభినందిస్తారు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో “రాజా నీకు కర్గునిప 
[కోధం జనించిన క్షణాన కరుడు ననిపోయినాడనుకొ? ఎలా [బతుకగలడంు” 
అంటాడు. కాని నర్వధర్మవరుడై న ధర్మరాజు శ్రీకృష్ణునితో, అతడిని భగవంతుని 
గానే భావించి, “నీవు చక్కగ జూచిన సులభంబు, శోభనము, శ్రిధన_నీదగు 
కూర్మి కేను భాజనమటె నాకు దుష్క_ర మె | తుజయంబు భవత్పసాద a . 
ఆంటాడు, ఈ 'ఎటుకి ఎల్లప్పుడు కలిగినవాడౌటచేత నే ధర్మరాజు ధర్మపరుడవడా 
నికి కారణమయిండి. కృష్ణుడు మాతం యీ జయానికి తాను నిమి త్రమ్మాతుడనీ 
పాండుప్పుతులు, సైన్యం, బావమబజుదులూ అందరూ అనలెన కారణమనీ అంటాడు, 


ఎవరు నిమిత్త మ్మాతులు ఎవరు అనలెన కారణులు అనేది ఎవరికివారు 
ఎప్పటికప్పుడు వితర్కించుకొని ఎజుక చేయవలసిన అవనరం (పతివ్య క్తికీ ఉంది. 
నేను చేకానుగనుక ఈ ఫలితం ఇలా వస్తుందనీ, వచ్చిందని అనడానికిలేదు. ఇలా 
ఫలం వచ్చింది గనక అలా చేయడం కలిగిందనాలనిపిస్తుందిప్పుడు. కార్యం 
ముందూ కారణం వెనుకా అవుతుందా కారణం ముందూ కార్యం వెనుకా అవుతుందా? 
విద్వేషాలు కలిగి పాండవ కౌరవులు యుద్ధంచేసి చచ్చారా? లేదా ఇలా జనవ యం 
కావడానికే యౌ యుద్ధం వచ్చిందా అనే (పశ్నలకు భారత కధలు పూర్త యేంత 
వరకూ ఆలోచించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది, మనం ఆఫీసుకు 
వెళ్ళి వనిచేస్తాము కనక ఆఫీసు నడుస్తోందా? ఆఫీను నడుస్తుంటుంది గనక మనం 


కర్ణ వధ ర్స త్రీ 


వెళ్ళి వనిచేయాలా? ఏది నిజం. ఇది తెమిలేదెప్పుడు? (ప్రపంచాన్ని తెలియాలి. 
భారతకథ (పపంచపుకశే అని తెలుసుకొంటుంకే ఆ [(వశ్నలకుకూడ నమాథానం 


దొరక్కపోదు. విత్తుముందా చెట్టుముందా అనేదానికి నరియెన నమాధానం మననుకు 
నచ్చేటట్లు తెలియకపోదు, 


తి. అసమ|గయోగ విలీనం 


కర్లుడు ఆనమగమెన యోగానికి |వతీకగా వ్యాసుడు చెప్తూ వచ్చాడు. 
యోగం అనేది సంపూర్ణ మైన మోజున్ని జ్ఞానం లేకుండా ఇవ్వగలిగిందికాదు. పెగా 
సాత్విక వృత్తుల కెదురుగా కర్దుడుండటంచేత అతడు అనమ్మగయోగాని కె (వతీక. 
అనమగయోగంవల్ల తత్కాలానికి కుంభకంలో కాంతి కలిగినా ఆ తరువాత 
భూనంబంధ మైన వాసనలు వచ్చిపడుతవి. వాటిని జ్ఞానంతో నేగాని ఇతర విధంగా 
తొలగించటం అనేది కుదరదు. భూమి కృంగిపోయిందం టె ఆర్థం అనమ్మగ 
యోగంలో సాధకుడు భూసంబంధ మైన వాననలలో కూరుకుపోయి ఇక లేవజాల 
డని వ్యాసునిజోధ. అర్జునునితో లో శ్రీకృష్ణుడు “వెయ్య బాణం వానిమీద” అని చెప్పీ 
నాడంటె నిర్వుతి త త్వం బుజు తత్త్వాన్ని జ్ఞ జానమనె బాణంతోకొల్టి సాధకునికి 
జాన సంపర్కం కలిగింపుమని చెప్పట మె. "అర్జునుడు అలాకొట్టి అనమ్మగయోగ 
తత్వాన్ని సమ్మగ జ్ఞ జానంలో విలీనం చేసికొన్నా డు. సాధకుడు ఈ యీ చిక్కు 
ల్లోంచి ఆలా నమ్మగ జ్ఞా జానంతోనే తన్ను తాను ' ఉద్దరించుకోవాల్సి ఉన్నదని బోధ. 


ఇది కరపర్వం 
>) 


వుహాఖారత కథలు 


(శల్య పర్వము _ (వథమాశ్వానం) 
1. చివరి రోజు యుద్ధం = శల్యు వధ 


_వదిహేడో రోజు ర్మాతి నంజయుడు వెళ్ళి ధృతరాష్ట్రినితో, కరుడు చని 
పోయినకథా వియషం చెప్పి పద్జెనిమిదోనాడు తెల్లవారకముందె తిరిగి వెళ్ళి యుద్ద 
రంగం [వ వేశిస్తాడు. మళ్ళీ 16వ రోజు రాతి ధృతరాష్టుంని వద్దకు వెళ్ళి, ఏడ్పు 
రవంతో._“శల్యుడూ, శకునీ, ఉలూకుడూ, నంశ పకులందఠూ, _సైెన్యమంతానూ 
చనిపోయినార”నీ దుర్యోధనుని తొడలు భీముడు విరగకొట్టాడనీ చెపాడు. 


ఆంతఃపురములోని వారంతా అదివిని శోకనము[దంలో మునిగిపోతారు. 
గాంధారీ కోడండను పట్టుకొని యేడున్తుంది. ధృతరాష్టుండు మూర్చపోయి ఫీతలోప 
చారాలు చేనినమీదట లేచి, దుఃఖించి, అందరనూ వారి ఇండ్లకు వెళ్ళవలనినిదం 
పంపి, సవిస్తరంగా జరిగిన నంగతి చెప్పవలసిందని నంజయుని అడుగుతాడు. 


అప్పుడు నంజయు చెపాడు, 


వది హేడోరోజు రాతి బహిరంగ ప్రదేశంలో కౌరవులు నమావేశయె 
ఉండంగా కృపాచార్యుడు దుర్యోధనునికి క ర్రవ్యాన్ని బోధిస్తాడు, “భీష్మ ద్రోణా 
శ్వత్థామాది మహామహుల సహాయంతో యుద్ధంచేసి భీష్మ దోణుల్ని చంపుకొన్నాము. 
ఇప్పుడు క రుడుకూడ చచ్చాడు. పాండవులు మహాబలురై ఉత్సాహంతో ఉన్నారు. 
రాజులకు సంర్యగామం సాఢారణంగా కర్ణమె అయినా, ఇలాంటీ పరిస్థితుల్లో నంధి 
మేలు. మహారాజయిన నీవు చావు తప్పించుకొనటం అవనరం. శ్రీకృష్ణుడు భగవా 
నుడ ఆటున కారణాన పాండవుల్ని రక్షణ చేయకలుగుతున్నాడు. మనం నంధిచేసి 


కొనిపాణ రక్షణ చేనీకోవటం ఉత్తమ”మని, కృపాచార్యుడు దుర్యోధనునకు 
చెపాడు. - 


అందుకు దుర్యోధనుడు “నీవిచ్చిన నందేశము యెంతో మేలుకలగడానికి 
శెవ్పిండె_కాని, నాకు అరె రుచించట లేరు. పాండవులకు యెన్నో యెగులు కలిగిం 
చానునేను. ఇప్పుడు పొందుకావాలంటే అదీ కలుగుతుందా? ఇప్పుడిక కేవలం 
యుద్ధంకాక మరొక నుఖం అనేది నాకలేదు!” అంటాడు, 


చివరి రోజు యుళ్ళం శ్రీ] 


కృపాచార్యుడు తప్పనినరిగా యుద్ధాని కె సమ్మతిస్తాడు. సెనికులతోనహో 
అందరు దొరలూ నరన్వతీ నదీ తీరానికి వెళ్తామని నిరయించు కొంటారు. దానికి 
కారణం విజయ సుఖాన్ని అనుభ వంచుతున్న షాడతజిలాట అర్షరాతి వేళవచ్చి 
తమ శివిరాలమీదపడి తమను చంపృతారేమొననే భయమె. జ. సరన్వతీతీరానికి 
వెళ్ళిం తరువాత ఆశ్వత్థామను సంపదించినవాడై దుర్యోధనుడు ఆతడి నలహాపే 
మ(దేశ్వరుడై న శల్యుని సర్వ నెన్యా ధిపతిగా అతడికి అఖిషేకం చేస్తాడు. - 


ఇలా కౌరవులు నర్రన్వతీ తీరానికి వెళ్ళారనీ అక్కడ శల్యుని నర్వ 'నేనాధి 
పతిగా చేశారనీ పాండవులకు అప్పటి కవ్చుడే చారులద్వారా తెలుస్తుంది. వాళ్ళు ఈ 
నంగతి వినడానికె రాతి చాలా సేపటిదాకా ఉన్నారు. ఆప్పుడు శ్రీకృషుడు ధర్మ 

i or] 

రాజుతో చెప్తాడు “ఈ శల్యుని సీవు తప్ప ఇంకెవరూ చంపలేరు. ఖీమార్దునులు 
కూడ చంపలేరు. ఈ నా మాటను (గహించు, సీవు అతడిని ఎదుర్కొని రేపు చంప 
వలసింది” అంటాడు. నందేహాన్పదమైన జ్ఞానం కలిగిన మృదవతిని అష్టాంగ యోగి 
ఆయిన ధర్మతాజే నిర్ణంపగలడని బోధ. 


భీముడు అన్ని సమయాల్లోనూ, తన పురుషకారంమీదనే ఆధారవడ్డవాడు. 
ఎప్పుడూ భగవంతుని దయను ;పకటంగా ఉచ్చాటనం చేయలేకు ఆర్జనుడు తన 
చాక చక్యంతోపాటు శ్రీకృష్ణుని భగవంతునిగా నమ్మి ఆయన నలహాను క్షణక్షణానా 
ఉపయోగించుతూ పని గడుపుకాంటున్నాడు. ధర్మరాజా తన 


1 థ్‌ 
పనికిరానిదని తెలిసి కేవలంగా పర మేశ్వురుసి ధ్యానంచేసి దై వబలంతోనే కర్తవ్యం 
చేసాడు. శల్యుడు కేవలం దైవబలం కారణంగానే చావవలసినవాడని శ్రీ కృష్ణుని 
ఊహ, దెవం రక్షించి ఈ రకంవారిని విలీనం చేసికోవలసిందె. అందుకె ధర్మ 


రాజును భగవంశునిపై ఆధారపడి సీవే అతడిని చంపాలి ఆనె నలహా ఇచ్చింది, 
స్‌ 


ఖ్‌ 
పెంచేది కాదని కూడ శ్రీకృషుడు సూచించాడనేడి గమసీయం. ఎందుకనంటి 
ళా 
అరునుడికి కొంత స్వశ కినుపయోగించె గుణముఎడి, 
న! నలా 
ఇంతకూ ఆ రాతి ఎవరి శివిరాలకు వాళ్ళి వెష్ళెపోయి మరునాడు ఉభయ 


“సేనలూ చేరి వర్జెనిమిదవనాటి యుద్దానికి తలవడుతారు. 


| జప 
శల్యుని ఆధ్వర్యంలో సంకుల నమరల జరుగుతుండి. aa కర్పుని 
కుమారుతె న చిత-సేన . నత్యసేన సుశర్యలను చంపేసాడు. ఇతర చ్‌ ట్ల కూడా 


116 మహాభారత కథలు శల్య... వ... 


ఎంతో "ఘోర మైన యుద్ధాలు జరుగుతవి. అంతటా కౌరవ సేనకే దె దైన్యం కలు 
గుతూ వచ్చింది. శల్యుడయితే మహా రౌదంగా యుద్ధం చేస్తున్నాడు. ఫిముని 
గురాలను చం సేఖాడు. నహదేవుని నొవ్యజేశాడు, నవదేవుడు తిరిగి విజృంభించి 
శల్యుని కుమారుని చంపేసాడు. శల్యుడు మహా కోపంతో ధర్మరాజువె పుకు 
రథాన్ని తోలించుతుంటి భీముడు అడ్డువడతాడు. ఇద్దరూ ఒకరొకరి రథాలను 
విర గ్లొట్టుకారు. గదాధరులె ద్వంద్వ యుద్ధానికి తలవడుతారు. శల్యుడు తస్ప 
భీమసేనుని ఎదుర్కోగలిగినవాడే లేడుగదా ఆనిపించేటట్లు చేస్తాడు శల్యుడా 
యుద్ధం. చివరకు ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకొని మూర్చపోతారు. శల్యుణ్ణి కృపుడు 
తన రథంమీద పెట్టుకొని అవతలకు తీసికొనిపోతాడు. 


మళ్ళీ కొంత సేవటికి శల్యుడూ ధర్మరాజూ యుద్దం ఆర౦భించుతారు, తీవ 
మెన విజయేచ్చతో శల్యునిరథం భగ్నమవుతుంది. వేరొక రథం అమర్చుకొనివచ్చి 
కలీయబడతాడు, ధర్మరాజు ఎంత శక్తి తెచ్చుకొని యుద్దంచ్లేసినా శల్యుని జయిం 
చటం అందుబాటులో ఉన్నట్లు ఆవుపించ లేదు. అప్పుడు శ్రీకృష్ణుని మాటలు 
జ్ఞాపకం చేసికొని ఆయన పరమాత్మ అని ఆ మాటలు తప్పిపోవటం ఆంటూ ఉండ 
డనీ తెలిసి చివరకు సర్వాన్నీ వరిత్యజించిన మనసుతో కేవలం భ కిని అనుసంధానం 
చేసి ఒకానొక శక్తిని శల్యుని పె వేస్తాడు. ఆశకి శల్యుని గాయపరునుంది, 
అతడు ముక్కునోట ర క్రం కక్కుకొని చనిపోతాడు. శల్యుని తమ్ముడు అవ్వడు 
రోషంతో ముందుకు వచ్చాడని ధర్మరాజు అతడిని కూడ చంపేస్తాడు. 


శల్యుని చుట్టాలు కోపించి ధర్మరాజును చుట్టుముట్టు తారు. దుర్యోధనుడు 
పీరి ఆవేశం చూసి ఆలా విచ్చలవిడిగా ముందుకు వెళ్ళ వద్దనీ తన వెంట ఉండవల 
సింగనీ వారికి చెపాడు. అయినా వారు వినక ముందుకు వెళారు. అప్పుడు భీముడు 
వచ్చి వారిని చెండాడుతాడు. కౌరవ పక్షంవారందరికీ ఎంతో విషాదం ఆవసొ 
స్తుంది. ఫీష్మ (దోణ కర్లులు (కొత్త తగా నశించినట్టు దుఃఖించారు. పారిపోయే 
"సెన్యాన్ని దుర్యోధనుడు హెచ్చరించుతూ. “ఎక్కడికని పారిపోతారు? ఎక్కడికో 
పోయి అక్కడ చంపబడేకన్న యిక్కడ చస్తేనే వీరన్వర్గం కలుగుతుంది” అని 
హెచ్చరిసాడు. పాండవుల బలంకూడా ఎంతో క్షీణించింది, ఓటమి , గెలువుల 
ద్వంద్వం నర్వ (వన్ఫుటమై రెంటికి లేడా ఆ నేది అవువడటం మానేసింది. 


£18 మహాఖారత కథలు శల్య... వ..ఆ 


ఇది విన్న ధృతరాషు9డు నంజయునితో “ఆ శమయంలో పాండవులకు 
ఏమా[తం బలగం మిగిలింది?” అంటాడు. సంజయుడు సుమారు 16 వేలకు లెక్క 
చెప్తాడు, ఈ 15 చితంగా మళ్ళీ మళ్ళీ వసుంటుంధి. ద శీందియాలూ పంచ 
(పాణాలు బుద్ధి (పకృతి జీవుడులా? నంజయుని పాండవులు వదలి వేశారుట. 


శ. ద్వైత విలీనం 


శల్యుడు నిశ్చయ జ్ఞ జూనం లేనివాడు, తామసవృ తులకు మద్దతునిస్తున్నాడు. 
సాధకునికి ఉన్న దె దై ్వతజ్ఞానం మోజానకి యథాతథంగా పనికిరాదు. భగవంతుడి 
భకునికి జ్ఞానం కలిగించాలి. అతడ్ని రక్షించాలంటే అష్టాంగయోగ మార్గాన చి త్త 
శుద్ధి హౌంది జ్ఞానం నంతరించి తరించాలి. ద్వైతం ఆంటే తాను (పతిష్టిందిన 


విగహ మొక్క టీ దెవం మిగిలినవి కావనే అజ్ఞాన పూర్వక మెన భ క్రికలవారని 
ఆర్థం, 


మహాభారత కథలో ఇంతవరకూ కారీరకంగా | పాపంచికంగా గల తామస 
వృత్తుల్ని నశింపు చేయడమెలాగో చెప్పారు. మిగిలింది తై జసికమైన అవస్థ. 
దానికి దుర్యోధనుడు (పతీక, ఊరుభంగం అనే సాధన ద్వారా ఆ అవస్థను జయిం 
చటం చెప్పబోతున్నారు. ఉ==(అంటే) మానసిక స్థితికి అర్థం । ఉరుఖథంగం 
(అంట గొవృు భంగమని ఉ ఎ ఉరుభంగం == ఊరుభంగం అవుతుంది. మానసిక 
ఆటంకాలుకూడా నళింపు కావటం సాధన, ఈ సితికిప్పటి లక్షణం అహంకార మమ 
కారాలతో కూడిన తామన స్థితి దీనిని భంగింవచేయటం సాధకునకు ఇంకా మిగిలి 
యున్నట్టి పని, ఈ భంగం, అభయవృతి వల్లనూ, నిరృతి వల్లనూ మాతమె 
కలగాలి అదె తరువాతి కథ. 


నలో 


90 సుహాభారత కథలు శల్య-ద్వీ-ఆ 


లోనున్న రాజును పేరు పెట్టి పిల్చి నానా దుర్భాషలూ ధర్మరాజు ముఖంగా 
అంటారు, “కౌరవ వంశ జాతుడవె ఇలాటి నికృష్టపు (బకుకు (బతకడానికి ఆరం 
భించ వ”ద్దంటాడు. “కొడుకులు, తమ్ములు "ఘోర మైన చావులు చస్తుం కే చూసి 
చూసి కకక ఈచోట నీ ఒక్క. [పాణం కాపాడుకోవాలనుకొంటున్నా వా! రాజులకు 
(పాణంకం టె మానం మాన్య మెందిక దా? బయటకురా, మమ్ములను గెలుస్తావా రాజ్యం 
పొందవచ్చు చనిపోతావా స్వర్గం చేరవచ్చు, నీకు ఇలా రావడమెమేలుగాని ఆలా 
దాక్కోవడం మేలు కాదంటాడు ధర్మరాజు. 


అందుకు దుర్యోధనుడు మడుగులోనుండె నమాధాన మిసాడు “ఇంకా నేను 
రాజ్యం ఎవరికోనం చేస్తాను! ఫీష్మాదులు చనిపోయినారు! అంతా పోయిన ఆన్మశాన 
రాజ్యాన్ని సీక్రీ ఇసున్నాను సీవేలుకోవలసింది” అంటాడు ధర్మరాజుతో. 


“నీవిచ్చే రాజ్యం మొదట ఇచ్చినట్టయికె ఇంతచిక్కు వచ్చేదేకాదు. ఇప్పుడు 
సీవిచ్చే దేమిటి! నీవు ఇచ్చినా నిన్ను చంవకుండా ఉండనుగాక” అని దుర్యోధనుడు 
తమకు చేసిన ఎగ్గులన్నీ జ్ఞాపక చేసి తిట్టుతాడు ధర్మరాజా: 


దుర్యోధనుడిక ఆంభోగర్భుడై ఉండలేక బయటకు గదతోనహా పచ్చే 
[వయత్నం చేస్తూ “మీకు రధ తురగ యుద్ధవరికరాలున్నయి ఇంతమంది ఉన్నారు 
నాకు లేవు. ఒక్కడను మిమ్మలను చూచి భయపడి పోతున్నాననీ ఈ కృష్ట్ణ్యుణి 
చూసి భయపడుతున్నాననీ అనుకోవద్దు. యుద్ధ ధర్మం చెపుతున్నానంటాడు, 


ధర్మం చెప్తన్నానన్న మాట దుర్యోధనుడినోట వినంగానే ధర్మరాజు నేను 
గదాయుద్ధం సీతో చేస్తాను ఒకణ్ణి బయటకు రావాల్సిందంటాడు. ఆప్పుడు కౌరవ 
రాజు బయటకువచ్చి రండి బకొక్క-డే ఇక్‌ అందర్నీ మట్టు బె స్టేస్తా” నంటాడు, 


కాని అభిమన్యుని అందరు కౌరవులూ చంపినప్పుడీ ధర్మం లేకపోయిందా” అంటారు 
పాండవులు. దుర్యోధనునికి నమాథానం ఏది లేకపోయింది. 


అప్పుడు ధర్మరాజే “మాలో ఒక్కనితో పోరి గెల్చి రాజ్యం తీసికొన్నానరె 
న్వర్షానికిపోయినా నరె, ఒవ్పుకొంటున్నాను రావలసింది ఆంటాడు. వంటనే 
శ్రీకృష్ణుడు రవాన్యంగా ధర్మరాజు అన్న మాటకు లబలబలాడుతాడు. శకునితో 
పందెం వేయటం ఎంత తెలివితక్కువయిందో ఇలా ఒప్పుకోవటంకూడ ఆంత 
తప్పేను, ఒకొక్క-_డే పోట్లాడి పీకిని గెలవడం సాధ్యమనుకోను. ఖీముడై నా గరా 


999 మహాభారత కధలు శల్య... ద్వి.ఆ 


మంటాడు. అర్జునుడు ఫీముని చూసాడు. భీముడు ఒక క్షణాన అర్జునుని చూస్తాడు, 
అర్జునుడు తన తొడలను కొట్టి సైగచేస్తాడు. అంతె.ఫీముడు దుర్యోధనుని తొడ 
లను విరగగొ ట్రస్తాడు దెబ్బతో, 


గదా యుద్ధంలో తొడల పై కొట్టరాదనే సాధారణ నిబంధన ఉంది. ఈ 
నిబంధనను దాటినందుకు బలరాముడు కోపగించి వస్తాడు, అది అధర్మిమంటాడు, 
శ్రీకృష్ణుడు వచ్చి సర్ది చెప్పవలసి వస్తుంది. భీముడు కోవంకొద్దీ దుర్యోధనుని 


తలను రెండుసార్లు కాలితో తంతాడు. దానిని ధర్మరాజుకూడ గర్హించి ఆది సరీ 
కాదంటాడు, 


కాని, గదాయుద్దం చేసేటప్పుడు తొడలు [కిందిభాగం కొట్టరాదనటం బలా 
బలాలు చాకచక్యాలు తెలియడానికి చేయబడే పోటీ యుద్ధంలో. ఒకరినొకరు 
యెలాగయినాసనరె ' చంపివేయాలనే యుర్దంలోకూడ ఆ నిబంధనం పాటించటం 
నియమంగా ఉంటుందా? తొడలు _ విరగగొట్టటం  వనికిరాదనటం ఉంటే 
ఒకరినొకరు చంపటం కూడదనేమాట మాతం ఉండదా? వాస్తవమయిన పరిస్థితిని 


యోచించి ఎజిగిన వారికి ఈమాత్రం తెలియకపోదు, తెలియనివారికి చెప్పికూడ 
పయోజనం ఉండదనిపిసుంది, 


శ్రీకృష్ణుడు బలరామునికి నర్గి చెప్పేటప్పుడు, మె లేయ మహాముని శాపం 
ఒకటి దుద్యోధనునకు ఉన్నదనీ దాని (ప్రకారం భీముని గద్మావహారంవల్ల దుర్యోధ 
నుని తొడలు విరిగి ఆతడు కూలటం తప ప్పనినరి అసీ చెపాడు. బలరామునకు ఆ 


సమాధానం కచ్చితంగా అర్థమైంది. ఆతడి నంస్టారానికి తగినట్లుగా నమాధానాన్ని 
శ్రీకృష్ణుడు చెప్పాడుగనక అతడికి అర్ధ మైందిగాక. 


ధర్మరాజుకూడ భీముడు దుర్యోధనుని తన్న టంవల్ల యెంతో ఆసచారమయి 
పోయిందని బారవడుతాడు, అందుకు శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు చేసిన దుష్టపువను 
లకు కడుపుమండి ఇతడు వానితలను తన్నాడు, దానివల్ల పుణ్యమా పాపమా అనే 
తర్కం ఇప్పుడు అనవసరం, నిజానికి భీముడుచేసిన ప్రతిజ్ఞ వాడి తొడలు విరగ 
గొట్టి పడగొట్టి కాలితో నెత్తి తంతాననికదా? పతిన నెర వేర్చుకొనటం తప్పా? 
పం నీముడువచ్చి ధర్మరాజుకు నమన్మ రిసాడు, ధర్మరాజు శ్రీకృష్ణునీ 
ఫీమునీ మెచ్చుకొంటాడు. అక్కడున్న ఈహతటతళకూ వ్‌ పడేటట్లుగా శ్రీకృష్ణుడు 
“దుర్యోధనుడు యెంత దుర్మార్గంగా [పవ ర్రీంచి పరి నతిని అగచాట్లు పెట్టి పెద్దలను 


గదా యుద్ధం షి 


శేలిక చేసి అతిశయంతో (వవ ర్రి రించాడు; పీక్షికి తగినవాప్పు వచ్చిందివ? టక సీ 
కొరకు ఇంక మీరు సమయం వృధా చేయనక్కర్లేదు, వెళ్ళిపోండి” శ్‌ 


అన్నాడు. 
దుర్యోధనుడు నేలమీదపడి నగంలేచి శ్రీ శ్రీకృష్ణుని తెట్టటం ఆకంఖిసాకు. 
“అర్జునుడు చేసిన నం కేతాన్ని ఆధారంగా తీసుకొని ఈ పనే * ముడు నా 
తొడలు విర గగొట్టాడు. ఈ పాపానికి నీవే కారణ, అప్పుడు శిఖండి బాజాలు 
వేస్తున్నట్లుగా నొటక మాడి అర్జునునిచేత భీష్ముని చంపింహావు 
అబద్దమాడించి (దోణాచార్యుని మట్టు పెట్టించాను, నే నేల్మకుంగ్‌న 
వ భూర్మిశవుణ్ణి యెక్కుంచో బాణ 6౯తో కొళ్టింది వంది. 
ఆంటాడు. శ్రీకృష్ణుడు దుర్యోధనునితో.“ నీలోభమ నేడే కారణమై ఈ 
కలిగింది. దానివల్ల నే ఫీష్మ[దోణాదులు చనిపోవట మముంవని తెలి 
శిఖండి కొట్టుతున్న సమయంలో అర్జునుడు కొటకు ఏడా యుద మానేశ్వి 
కూర్చోమంటావా? చంపుకొనటమె (వదానమైన ఈ వ. 
కర్లుడికీ మంచి పరిస్థితులను పాండవులే కళ్ళిఐచి 
బాణాలో సరదాగా కొట్టుమనా నీవు చెసే 
ఎలా "చంపారో జ్ఞావకం చేనికొను, కధకు: 
దాచి పెట్టి అర్జునుడు (పాయోవవేశం చేసేదాకా లేడా చచ్చేకాకా వుంచే 
యుద్దం. ధర్మయుద్ధం అనలేవా సీవుః 


జా 
న్న 


గ్ర 
న సీ op, 


క 
చేనూ..మలయుద పోటీలలో 2 ఇప్పే షరతులు తెక్ని ఈ యా 
యుతాశీకి చా GG 

మనటంలో నీకు వివేక మేమెనా ఉన్నవా; నిన్ను అక్ష 


ఓక. అర్హునునివల్ల ఖా! స్తు ప pes వచి 
బడ్‌ ఓడపోవటం-పాపాలన్నీ మూశే టకటకా 


తారు, 


994 మహాభారత కథలు శల్య..ద్బి_.ఆ 


ఆ తరువాత పాండవులూ కృష్ణుడూ సాత్యకి, కౌరవశీవీరాలకుపోయి అక్క._గి 
నిశ్శబ్దాన్ని గమనిసారు ! పాండవులంతా రథాలు దిగబోతుంటె శ్రీకృష్ణుడు ముందు 
తాను దిగక, అరునుని దిగి దూరంగా నిలువుమంటాడు. తాను ఆ తరువాత దిగి 
పైక _కు తొలగంగా నే అర్జునుని రథం.అప్పు డెప్పుడో అగ్ని దేవుడిచ్చిన నాణటిది._ఆ 
గుఖాలతోనహా భగునకుండిపోయింది. అంతా అవాక్క_యిపోయి చూసారు. “ఇదే 
మిట్‌” ఆంటారు. 


ఆప్పుడు కృష్ణుడు చెప్తాడు అర్జునునితో. నిన్ను రక్షించడానికి భీష్మ దోణ 
కర్త శ ల్యుణ వేసిన బాణాల (పభావాన్ని నేనుభరించి ఈ రధాశ్వాలతోనహా నిన్ను 
రక్షించాను. ఇప్పుడు వనై పోయిందిగదా. వాటి [పభావం ఇదుగో ఇదె నన్నాడు. 
ఈ అద్భుత రసావిష్టమయిన ఆ క్షణం పాండవులకు పూర్ణంనుంచీ ఉన్న భ్‌ కిని 
తెలియ జేస్తుందా? లేక ఇక ఇప్పుడిలా తెలిసిందికనక వారికి ఇక ముందు ఉండ 
బోయేభ కిక కారణాన్ని తెలియ జేనుందా? ఏదై నాకావచ్చు. 


భక్తుడికి ఎప్పుడూ ఇలాటి అద్భుత రసాత్మకమయిన అనుగహం భగవంతుని 
నుంచి కలుగుతునే ఉంటుంది. కేవలం ఆద్భుత రనం అనుభవించి ఊరుకుంటాం 
మనమయితె, అది భగవంతునిపై భ కిని ఇనుమడింపచేస్తుంది.పాండవుల వంటి 
కొందరు భక్తులలో; ఇలా ఎందుకు ఈ అద్భుతాన్ని చూపీంచాడీ శ్రీకృష్ణుడు ఆని 
పినుంది మనకు. దానికి కారణమున్నది. అర్జునుడు కౌరవ యుద్ధం పద్ధెనిమిది 
రోజులూకూడ మనసార యుద్ధం చేయనేలేదు. శ్రీకృష్ణుడు అప్పుడే పాండవులతో 
చెపాడు ఆమాట, కేవలం కరుణ కారణంగా శ్యతువుల్ని చంవనంసే, తాను కుకు. 
పరాభవాన్ని నిరూఢిచేసి చెప్పి యుదానికి ఒప్పించాడట. అలా యుద్దం చేసినందుకే 


© 


అర్జునుడు మహా చింతవడిపోతున్నాడు. అలా తగ్గి ఉండటంవల్ల ఇలా ఉన్నాడుగాని 
అర్భనుడు నాతో సముశేసుమా; అంటాడు, 


ఇలా అద్భుతం చేసిన కారణం అర్జునుని మనసులో దుగ్గపోగొట్లటానికి. ఈ 
చంపిందంతా ఆధ్యాత్మికంగా చూసే భగవంతుడే పట్టుబట్టి అలా జరగాలని చేసి 
నట్టిదేకాని అర్జునుడుగాని పాండవులుగాని కారణులు కారని చెప్పేందుకు ఆ ఆద్భు 
తాన్ని చూపించాడు. పాండవులు చేసినపనికి క ర్భృుత్వం వదలుకోమని చెప్పడమది। 
వేదాంకార్థ బృంహితంగా వ్యాసుడీకథన్సు రచించి పంచమ వేదంగా 


భార తాన్ని 
రూపొందించాడనేది ఇక్కడి మకుటం, 


గదాయుద్ధం 995 

పాండవులు కేవలం ఆ యుర్దాన్ని తమ క రవ్యంగా మాత మే చేశారు, 
అందుచేత వారికి పాపంగాని పుణ్యంగాని అంటదు. అది ఆకర్మ_ఇక క రృత_- 
మొక్క టే అధ్యాత్మికరీత్యా వారు వదలుకొనవలసిన అవనరం ఉండి. దానికి 
(పొతివదికగా ఇన్నాళ్ళు అస్త్ర శస్త్ర ఘాళాలు తిన్న రధాశ్యాలు ఇవాళ వప్రంకావ 
టం చూపి అది భగవదిచ్చ అనేది నూచింబాడు భగవంతుడు. ఇకముందు" జము 
బోయే మారణకాండకుకూడ భగవంతుడే కారణమన్న భావం పాండవుల్లో కలగా 
లని శ్రీకృష్ణుని ఆశయం బహుళ! 


అప్పుడు అంతా కులానగ ఓఘవతీనది ఒడ్డుకు వెకారు, అక్కడ ధర్న 
రాజుకు గురుకువనుంది. ఈ కౌరవులు చావడం వల్ల యెక్కువ దుక చేది 
గాంధారి? ఆమె పతి|వళ. ఆమె శపిస్తే తాము చిత్రయిపి పోతారు. ఆమెను అనున 
యించొలి. ఆందుకు శ్రీకృష్ణుని (బతిమాలి వంపుకాదు వక రొజు, శ్రీకృష్ణ స 


మళ్ళీ కరిపురం వెళాడు. 


శభ (ఈ. 


ధృతరాష్ట్రని కలిసి దుఃఖాన్ని |వకటిస్తాడు శ్రీ కృపుడు , దుకోధవాకములు 
చేసిన పాసిష్టికర్మలే ఈదైన్యానికి కారణమని వా= పోళాడు, జక వలే వడి తె 
కొన్నాడంటాడు. దుర్యోధనుడు తొడలువిరిగి వడ్డాడని చెవుడు, ప మ 
మహాపతి వతవమ్మా ఆంటాడు. నీవు హండవళను. ఆకీక్వడైంవాళ్నినడి, క 
మిమ్ములను తరింపజేస్తారంటాడు. ఆమె దుఃభిస్తూశే తన ధక్షను విమ ండాల్స్‌-డె 
పాండవులకు అప్పగించి” అంటుంది, తిరిగి వచ్చేహైడు శ్రీ కృష్ణుడి. 


నంజయుడు చివరకు తాను డాగికొన ట్ట 
పలుకరిసాడు. దుర్యోధనుడు తన హృదయ ౩లొ తోడి తి 
నంజయుని యెదుట తతో. 


ge ek 
స్తుంది. sree పా. 
లా లో నం 74 Dye గ స | 
సర్వులనూ నాథ నం చేస్తాను చాడు మాటాడు. ఆగాక 
దుర్యోధనుడు కలశముతో కళ తెపి*వ! 
5 2a ఖ్‌ 
షీకి స్తాడు 


226 మహాభాతర కథలు శల్య._ద్వి-ఆ 


8 విధాన [కమణిక 
మహాభారత కథలో వ్యాసమహర్షి మోక్ష మార్గాన్ని _ఉపనిషత్తులలో చెప్పిన 
బోధకు నమంగా నర్మగర్భంగా_ చెప్తుఉన్నాడ నేది యెక్క_డికక్కడ తెలుస్తూ 
ఉంటున్న విషయం! 


ఆదిపర్యంలో పాండవృులూ కౌరవులూ ఒకే సాధకునిలో ఉండే సాత్విక 
తామసికవృతులనీ ఒకళ్ళు ఇంకొకళ్ళతో పోటీపడటం మోక్షం _ సాధిండడానికి 
సా త్రికవృత్తులు ప్రయత్నాలు చేస్తుండటమునూ స్థూలంగా కనుపించుతూ ఉంటుంది. 


అరణ్యపర్వంలో సా త్రిక వృత్తులు ముందుకుపోవడానికి పూర్వం (పకాం 
తతను పొందాల్సిన అవనరం ఉందిని సూచించి నదర్చాత్తులయిన పాండవులకు 
అరణ్యవాసం కలిగించాడు వ్యాసుడు, ఆ పర్యాంతాన భగవంతుడ్ని చేరాలని 
తెలిసి అహంకార మమకారాలను తగ్గెంచుకొని విరాటునివద్దకు వెళ్ళారు పాండ 
వులు. విరాట్‌ అంటే నిరృతి అనె అర్థం. వానితోకలిసి తమ పేరులేకుండా 
ఉండటం నర్వం (బహ్మమనె తత్త్యమె సర్వం ఖల్విదం (బహ్మసొధనకు నాంది, 


ఉద్యోగపర్వంలో పాండవులు తా మెదు సద్వృతులనేగాక పొంచాలుచు 
మొదలైన సద్భృతులనుకూడ కూర్చుకొనాలి. అన్నిళ€కంటె ముఖ్యంగా నిరృతి 
త తమయిన శ్రీకృష్ణుని తమ పక్షంగా భావించి అలా చేసికొంటారు. పొంచాలు 
రంది పంచేం దియాలయందు ఆన క్రి లేనివారని అర్థం, ఈ నద్‌వృత్తులన్నిటితో 
దుర్క్వుతుల్ని సమూలంగా నాళశంచేయాలని. అంతేగాని రాజ్లీవల్ల [ప్రయోజనం 
లేదు, నిర్భృతిత త్యమయిన శ్రీకృషుని సలహాతో యుద్ధానికి ఉపక్రమించారు. 


భీష్మవర్యంలో అసమ[గ కర్మానుష్టాను డైన భీష్ముని చంపారు. అనమ్మగ 
మవడ మెందుకంటె దుర్వ్రుతులకు తోడ్పడుళున్నాదుగనుక. ఆయనకు శిఖండి 
అనే వరమాత్మ (పుం.స్రీ కానివాడు)ను చూపి సమ్మగ జ్ఞానం పొడమజేసి అతడే 
అస్త్రనన్యాసంద్వారా తామసిక వృత్తిని మానేటట్లు జేశాడు వ్యాసుడు. ఆసమ్మగ మైన 
అషాంగయోగం బుజు పూర్ణ మైన నిర్వ్యుతి జ్ఞానంతో లీనమైపోయిందని భోధ, 


[(రోణపర్వంలో అసమ్మగ జ్ఞానిఅయిన దోణుడు జ్ఞానాన్ని పొంది (పామో 
స వేశంచేసి యోగియై (ప్రాణాలు వదలటం ద్యారా (చోణుడు జయింపబడినట్లు 


విధాన |క్రమణిక కా 


చెప్పి, అనమ్మగ జ్ఞానం నమ్మగ జ్ఞానంతో లీనము చేసినట్లు బోధ చేశాడు, కర 
పర్వంలో అసమ్మగ యోగియైన కర్ణుని బుజుమార్షియైన అర్జునుని చేత క్ష 
(నిర్వృతి త త్త్వరిచంపించటంతో యోగంకూడ జ్ఞానంలో నె లీనమయిండి. డై 
నూచించే శల్యుడు చనిపోవటంతో (ద్వైతం అష్టాంగయోగంవల్ల చి 
శుద్ధితో నే జయింపబడాలి అనేది బోధ.) శారీరిక నంబ౫ మైన తన్‌ చురు? 
త్తులూ నశించి సాత్త్విక వృత్తులతో లీనమయినవి. 


UK 
భా 
ఓ) 


ఇక మిగిలింది_ఆశ్వత్తామ, కృతవర్మ, కృపుడు, దుర్యోధనుడు. కౌకపుల 
(పక్కను పాండవులు, కృష్ణుడు, సాత్యకీలు రెండవ! వక :_నూ మిగిలారు, ఆక: 
తామ అంటే (పకృతి (పశాశ మని, కృతవర్మ ఆంద నంచితపూకక మైన 
వాననలని కృపుడు అంటె (ప్రారబ్ధంలో కలిగ వాసనలు ఆనే వాటికి శతక లని 
ఆర్థం, దుర్యోధనుడు అహంకార మమకారాలకు పతీ, కీదంతా హాత్మ 
శరిరానికి సంబంధించిన తామశిక వృత్తులకు (వతీకలు. 

దురోధనుడు తొడలు విరిగి పడిపోయినాడంకె అహంకా? 
విరిగి పడిపోయినవనిబోధ. ఇంకా మిగిలినవారు చిరంజీవులు అవగా మక్యళి, మ 
జీవుడు. అవి నశించేవకావు. అవి సా త్వికవృత్తులలో లీనం కావాలి చ స్త్‌ 
వారు అందర్నీ చంపి చివరకు ఓడిపోవటంవల్ల ఇది సార్తింపబడీంది నడి ఆ 


ఇది శల్గపర్యం డి;తీయాకాాన: 


చ్‌ te 


వరసకి 


అహాన్ని ( 
మహాభారత కథలు 
(సౌ ప్తికపర్వము _ పథ మాళ్వానము) 
1. పె శాచికం 
అ = 
దుర్యోధనుడికి అవసాన దశ దగ్గరపడింది. తొడలు విరిగి ఒంటరిగా నేల 
పడివున్నాడు. కృపుడు కృతవర్మ అశ్వత్టామలు వెళ్ళి ఆప్పుడు కలుసారు. ఆశ్వ 
త్ఞామ ఆవేశంతో “పాండవుల్ని నేను చంపేస్తాను” అని (ప్రతిన చేసాడు. దుర్యో 
ధనుడు అశ్వత్థామను నర్వ నైన్యాధ్యమనిగా వెంటనే అభిషేకం చేశాడు, ga 
పురస్కరించుకొని అశ్వత్థామ, కృపుడు కృతవర్మలతో సందె చీకట్లో బయలు 
పాండవ శిబిరాల వై పుకు వెళారు రథాలమీదః ర్యాతులయినా యుద్ధం చేదామనే : 
వధ్నాలుగో రోజున ర్మాతంతా యుద్ధం చేళారుకదా. 


అప్పటికి పాండవసైన్యం మహా సంతోషంలో మునిగి తమ తమ గొప్పలు, 
పాట్లు చెప్పుకొంటూ అరుపులు కేకలూ కేరింతాలూ నెరపుతున్నారు. ఆ సమయంలో 


ఈ ్రధిక[తయానికి పాండవ శిబిరంలో (ప్రవేశించే ధైర్యం లేకపోయింది. నత 
(కాలు వచ్చినయి. 


వారు అక్కడి అడవిలో ఒక మరి చెట్లు (కింద విశ్రమిసారు. అశ్వడణ్థా మకు 
అ per 
వగకార ణంగా నిదరా లేదు, మిగతా ఇద్దరూ నిద్రపోయినారు. అశ్యత్టామ & 
చెటుసెనున్న కాకులు న్నిదించటం చూస్తూ ఉంటున్నాడు, ఇంతలో ఒక (గుడగూబ 
నే జాకీ య 


వచ్చి ఆ కాకుల మెడలు కొరికి చంపేస్తో-.ది. కొన్నిటిని రక్కి పీకి చంపుతోంది. 
అడి చూచి అశ్యత్థామ ఆలోచిస్తున్నాడు, 


మహా రధికులయిన పాండవుల్ని చంపుతానని (వతినపట్టి దుర్యోధనుని 
నమ్మించాను, వాళ్ళు మేలుకున్న సమయంలో ఎదిరించి చంపటం అఆఅనంభవం। ఈ 
ఉలూక ౦ సినట్టు వాళ్ళు నిదపోతున్నప్పుడు చంపటంద్వారా నేతప్ప మరొక విధంగా 


నా (ప్రతిజ్ఞ నెరవేరదు. కనుక వాళ్ళంతా న్మిదపోంగానే శిబిరం (వవేశించి పడివున్న 
వాళ్ళను పీనుగులుగ చేసేసాను" ఆనుకొంటాడు. 


తాను (బాహ్మణ జన్ముడేగాని (బహ్మత త్వం ఆలియకపోగా ఈ తత 
ధర్మాన్ని ఆంగీకరించి ఉన్నవాడు. క్ష్ష్యతధర్మం చేయట మె ఇప్పుడు ఈ యషయకఠకూాన 


పెశాచికం 999 


క్‌ రవ్యం, యుద్ధంచేని శ శువుల్ని చంపడం ఒక ఎత్తు, అలా చేయలేనష [ండుకూడ 
క్షత ధర్మం పె “శ తువుల్ని చంపటమోనే పనిని చేసితీరాలి ఆని సీత. 


ఆ నిర్ణయం కృప కృతవర్మలకు చెప్పడానికి వారిని ని (దలేపి, కానే 
ముంరుగా ఆ నిర్ణయం చెప్పక తనకు మతిపోయినంత సనవుతున్నదస్‌ క రమ్యం 
చెప్పాల్సిందనీ వారినడుగుతాడు. అప్పుడు కృపుడు, “మనం దృత రాష: గని వద్దకి 
వెళ్ళి అక్కడ ఆయనా, విదురుడూ గాంధారీలతో కలిసి ఆలోచించి ఏచెనా 
చేయటం భావ్యమంటాడు. అశ్వత్థామ తన నిశృయాన్ని చెప్పేనున్నాడు, 


“మానవుడికి తెలివి అనేది ఒకటుండటం చేత మానవ న్వరావ2 ఎమి 
తోసే అది పాటించడమె. అందుకే బాల్యంలో ఈ బాట బాగుందని అన్నవాడే 
యవ్వనుడై నాక దానిని మానేసి ఇదిగో ఈబాట నరియైందని మర్‌ రాకజి చేపట్టుతాడు 
వృద్ధావ్యంలో ఇంకొకటి నరియైనదంటాడు. నరా గ్రపారం ఇవాళ చేదామిని చేస్తున్న 

if 


వాడు తనికు ధనం చేకూరిన ప్న వ విధంగా మారిపోతాడు, "నేను 
బ్రాహ్మణ జన్ముడి నె కాని, నా మకసు కాంతి స 
ముందు నా తం డిని చంపినవాని మీద పగతీరాల. 
వశంచేత అనునరించాను ఇంతవరకూ. దాసిని ఇప్పు eee] మారు కావట? సబలు 
కాదు. (బాహ్మణునకు దమం, వతియునకు తేఇన్ను. వై శనకు దషతి వ 
నకు ఆందరికీ అనుకూలంగా ఉండడం. ఇవి ఉంసేడే వారె కది త్రి క్షబ్లిగిన 
చారనే కీర్తి వస్తుంది, నేను కతియ త త్త్రపలో ఉన్నా క్షకక్త 
డానికి నేను ఒకానొక పథకం అనుసరింవ బోతున్నాను 

పాండవ శిబిరంలో ఆంతా నిద్రపోతూ వి: వ. సమయంలో పచేడి, ఈక ఆడీ 
అందర్నీ, అన్ని రథ గజ తుకగాలను చ: 


కృప కృళవర్మలు ఆశ్చర్య పె సోతారు. ఆతడి. సి చపోము కేశి చిరా*తి ఆ 
వసి చేద్దామని అనునయిసైరు. ఇనా అశ్వన్థైమ క 


ih 


are 7 
అంటాడు, మా తండిసి తలది ఆతురత పడుతున్నా. శ చుపుడు ఏరి 


స po 
కాబ్‌ ప స్మా ఆల లంత వే కం 
కోపగించుకొంటున్నాను. యుద్దం ఎలా చేయట కత ౪? "దె ప! 


ee యజ గు నా | 
దుర్యోధనునికి [(పైయమైన నని వండేవామా అని ఉత్తలవాకు = బచున్న్యాను 


980 మహాభారత కథలు సీ ప్రీ..స_ఆ 


ఆలాంటివానికి నాకు ని దేమిటి? అర్జునుడూ కృష్ణుడూ అడ్డుకుంటున్న ప్పుడు పగ 
వారిని చంవటం కుదరనిమాట. ఇప్పుడే సమయం ! అంటాడు, 


తిరిగి కృపాచార్యుడు మేనల్లునికి ధర్మంబోధ చేసాడు. న్నిదించేవాళ్ళని 
శరణన్న వాళ్ళనీ చంపటం దుష్పథ (ప్రవర్తన [కిందకు వన్తవి. దుష్పథ [ప్రవర్తన 
కలవాడు ఇతర్లు చెప్పిన మాటవిన్నప్పుడే ఆ పథం నుంది తొలగటమవుతుందిగాని, 
ఆభాగ్యవశంచేత ఎవడయితే సుభాషితాలను పాటించక పోతాడో అతడు భాగ్యాన్ని 
పోగొట్టుకుంటాడు, నీవు తరువాత పశ్చాతాప పడవలసి వస్తుంది సుమా!” అంటాడు, 


అశ్వత్థామ తిరిగి తన నిశ్చయాన్ని శాసించి వారిద్దరనూ తనవెంట రావల 
సిందంటాడు. తాను నర్వ సైన్యాధ్యమడుగ దా! అప్పుడు కృప కృతవర్శలు అతడి 
వెంట వెళ్ళడానికి అంగీకరిస్తారు, 


2), ఐషీకం 


వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అశ్వత్హామకు ఎదురుగా ఒక మహాభూతం అడ్డువ స్తూ 
కనబడుతుంది. పెద్దనోరు కోరలు (మింగేస్తానంటున్నట్లుంది. ఇది మిగతా ఇద్ద ఠ కూ 
కనపడలేదు. అశ్వత్థామ ఆ మహాభూతాన్ని ఎదుర్కోవాలనుకొన్నాడు మనసులోనే 
తాను బాజాలు వేస్తున్నాడు. బాణాలతో చక్రంతో ఆస్తారిలతో గదతో కూడ 
మననులో |పహరిస్తున్నాడు, వాటన్నింటినీ ఆ భూతం [మింగి వేస్తోంది. అశ్వత్థామకు 
దిక్కు.తోచటల్లేదు, “నేను దుశ్చింతతో సుప్తులను చంపాలనుకున్న పావం నన్నిలా 
భూతరూపంగా పచ్చి నాశనం చేస్తోందా” అనుకొన్నాడు. కృవుడు చెప్పిన మాటను 
వినక పోతినే అనుకొన్నాడు. మళ్ళీ తన పట్టుదల ఎందుకు వదలాలి “నన్ను ఛఈ4 
భూతం (మింగేసే మాత్ర మేమిటి నాకు చింత” అనుకుంటాడు. కర్శవ్యం అభఘాతాన్ని 
జయించట మెననుకొంటాడు. దయ్యం పోవాలం చే దె వాన్ని తలవాలీ గనక శివుణ్ణి 
తలచి ఆయనకు ఆత్మోపహారంగా తన శరీరాన్ని ఇ చ్చేస్తాననుకొంటాడు, రథందిగె 


నేలమీద కూర్చొని శివుని ధ్యానిసాడు.ఇదంతా మానసికంగానే. ముగ్గుగూ వెళ్ళే 
దోవలో నేః 


అప్పుడు ఒక వేదిక తన ముండు అవువడుతుంది, దాని చుట్టూ పైన (కింద 
పమథగణాలు పీశొచాల రూపాలతో తిరుగుతున్నట్లు. కన్పడుతుంది. తాను చేయ 


బోయే ఘోర మైన వాత్యలనుంచి నంతోషాన్ని పొంది రకాలను తాగుదామని (ప్రమథ 


289 మహాభారత. కోథలు సౌ ప్తీకే_వ్ర_ఆ 


చంపేసాడు, శిఖండి ఉన్నచోటికి వెళాడు. అతడు నిదలేవి ఎదుర్కొన్న నమ 
యాన ఆతడి శిరస్సును నరిశకేస్తాడు. అంతా ని శ్చేష్టులై ఇతడు అశ్వజ్ఞామగదా అను 
కొంటూ సింవంముంకు భయవడిఉన్న జింకల్లా ఉన్నారు, 


అక్కడి వాళ్ళందరకూ యుద్ధం ఆరంభమయిన రోజునుంచికూడీ ఆడ పా 
దడపా కలలు వస్తున్న విట, ఒక స్తీ పె పెద్ద భూత మై తల విరబోసికొని ఈవఎనుగుల్ని 
గుక్టాల్ని రథాల్ని చేతిమూటగా కట్టితెచ్చి అశ్వత్థామ ముందు ఉంచుతుంకే అతడు 
వాటన్నిటినీ మటుబెటుతున్నటు కలలు వచ్చింది. ఇప్పుడిది జా[గ తె, ఆ కలలోని 
బ్‌ చ దా 
అనుభవాన్నిబట్టి ఇతడు అశ్వత్థామేననే భావం వారికి కలిగింది. 


తీరా పాండవులు లేరన్న నంగతి ఆశ్వత్డామకు తెలిసింది. ఇక తెల్లవార 
బోయే నమయానికి హత్యా కాండ పూరి అవటంచేత వెళ్ళి శివిరానిక వతలనున్న 
కృతనర్మతో ఈ నంగతంతా చెపాడు. 


వెంటనే దుర్యోధనుడు చనిపోకముందె కలిసి వానికి చెప్పాలి ఈ శుభే 
వారను_అతడు నంతోష్షించి కాంతితో చనిఫోవాలి అనే ఆశయంతో అక్కడకు 
వెళాడు. దుర్యోధనుడు అక్కడ నిశ్చేష్ష డె వడిఉంటాడు. పురపురవడున్తూ అశ్వ 
ళ్దామ, కృతవర్మ కృపులు దగ్గరకు వెల్తారు. అశ్వత్థామ మాటవిని మహ్మాపయ 
త్నంతో దుర్యోధనుడు కన్నుతెరచి వీరుచేసిన "ఘోరకాండ విని ఎంతో నంలో 
షాన్ని పొందుతాడు. అశ్వత్థామను మెచ్చుకొంటాడు, నీవు నన్ను నంతోష పెట్టినట్లు 
ఇంకెవరూ. కర్పుడు, భీష్ముడు శల్యుడూకూడ నంతోష పెట్టలేదంటాడు. “సాం 
పులు మాత్రం తనకు కన్సడ లేదని శ్రీకృష్ణుడు వారిని తన “బారినుంచీ తప్పించా 
లని ఎక్క_డకో తీసికొనిపోయి ఉంటాడనీ” అశ్వత్థామ చెపాడు. 


దుర్యోధనుడు నిర్మానుష్యమైన రాజ్యమె శ్య్తువులకు వదలినందుకు శాంతితో 
[పాణాలు వవలుతాడు, న్వర్షంలో మళ్ళీ కలుద్దామని చెప్పి మరీ చనిపోతాడు, 


తి తొమన నిరసనం 


రాశివేళ నుషు పిలో అంతా మె మర చియున్న నమయంలో ఆఅశ్వత్హామ 
నర్వ్యులనూ చం పేకాడనే మాటలతో వ్యాసుడు సుషు పి దశలోగల (ప్రాజ్జుడ నేవాని 
చుట్టూ అజ్ఞానం ఆవరించి ఉంటుందనీ, ఆక్వత్థామ వాత్యాకాండ నడిపివట్టు 


పైశాచికం 281 


గా దాన్ని తొలగించాడనీ తెల్చాడు. అశ్వత్తామ [పకృతి తత్వానికి వతీక. అశ్వ 
త్రం==|పకృ్ళతి ఆనే వృకముకదా! పకృతి నశించేదికాదు, (1౧615066180110 
of matter). ఆది (బహ్మముతో లీనం ఆయేది మాత్రమె. (4210౧ రూప=గ్భా 
సాధకుడు హాయిగా న్మిదించి నేను (పశాంతిలో ఉన్నాను అనుకోరాదు. కానేఆయిన 
(పాజ్ఞదళశ అంధకారంలో ఉంటడం డేత కలిగిన స్థప్టితఅడి. నిడ ఆలా ఎప్పుడూ 
ఉండదు. |పకృతివశాన మెలకువపచ్చి తీరుతుంది. [వకృతికి 'వతీక ఆయిన అశ్వ 
తామ నిద లేపాడు వారిననటంలో అర్దమదె. వారు తిరిగి మెకంలో వడమండా ఈ 
శరీరం త్యజీంచి శాంతి నందటం త తతః అదె ఇక్కడి నూచన. అంరకుతేత 16న 
రోజు రాతి యుద్ధంతో విశ్వతై జన (పాజ్ఞులకు కలిగే ఆన్ని ఆంతరాయాలణూ 
తొలగించడ మెలాగనే మోక్షమార్గం వ్యాసమహర్షి పూర్తి చేశాడు. ఇడి ఆర్థంవావట 
మెలాగో దానికి ఇంకా సాధన కావాలనిపిస్తుంది. 


ఇక మిగిలిందెవరు యుద్ధానంతర 6 హెకనానంతకం। నాత్తివ వెతలు 
ఐదుగురు, (సాధకుడన్నమాట) WY: శ్రీకృష్ణుడు నినక్యతిచి భర్‌ 
(8) సాత్యకి._(నత్యాన్వేషి, నత్యాన్వేషణ న సాధకుని కెప్పుడూ ఉండాలని లోడ్‌, 
ఇక కౌరవుల [పక్క అనగా జయించబడినవారి వకు. 1y క - కామి 2 వసతికి 
చావులేదుగద్భా. శిరోరత్నం రీయబడట ంతో జయించ జడినాడు, . వ పం 
అనగా చేసిన కర్మఫలమని- అర్ధం. అంచ నంచితకి= క 
వాననలు లేవుకనక వేచిన విత్తులా ఆముపోము:=పీ, ( 


కర్మ__ఇది అకర్మగా మిగిలింది. వీకితో సాకకుడు మిగంలుతు చాలు 


న్యా జీ. సాల జ DE శేషా 
ఈ బోదను తెలియడమె భారతాన్ని చదివిన ఫలాన్ని *ఒ- శ 
ఎరుగాలి. 


వముహాఖారత కథలు 
(సౌప్తిక వర్వము. ద్వితీయాశ్వానం) 
ఆశ వ్రత్హామ పరాభవం 


ధృష్టద్యుముని సారథి ఒక్కడే అళ్వత్హామ నుంచీ తప్పించుకొనివచ్చి ధర్మరా 
జాదుల ముందు కూలిపడి యేడుసాడు. అశ్వత్తామ ఠాతసుడై ఆర్మాతి చేసిన హత్య 
లన్నీ చెప్తాడు. ధృష్టద్యుమ్నుడు, శిఖండి, పాంచాలురు ఇతర్జ, ద్రౌవది కొడుకు 
. లయిదుగురు అంతా చంపబడ్డారు. 


ధర్మరాజు ఈ దారుణకాండవిని, తమ కొమారులంతా చనిపోయ రనివిని 
దుఃఖపడుకాడు. [దౌపది తన తండి చనిపోయినందు కే మహా దుఃఖంతో ఉంది, 
ఇప్పుడు సోదరులు కుమ'రులూకూడ పోయినమాట ఎలా వింటుంది. వెళ్ళి ఆమెనూ 
ఇతర్లనూ తీసికొని శిబిరానికి రావలసింది అని నకులుని పంపుతాడు. తాముకూడ 
అక్కడనుంచే శిబిరానికి చేరుతారు. 


శివిరంలోనున్న ళవాలనుచూచి ముర్చపోతాడు. సాత్యకి కృష్ణార్జునుల 
(పయత్నంతో ధర్మరాజు సేదతేరి మళ్ళీ ఏడ్చి చివరకు |దౌపది వస్తుందనే సమయా 
నికి ఒకచోట కూర్చొని ఈ చనిపోయిన వారందరకూ అగ్నికార్యం చేయాలనే 
వషయం ఆలోచిస్తు ఉంటాడు, 


ద్రౌపది గోల పెట్టుతూ రథందిగివచ్చి కుమారులను తలచి నేలవడిపోతు ది, 
కొంత సేపటికిలేచి ధర్మరాజు జయాన్ని పొందినందుకు నంతోష మేనని చెప్తూనే, 
ఆయన రాజ్య మేలుతుంటే కోడుకుల్నికూడ చూసుకొనే భాగ్యం తనకు బేకపోయిం 
దని రుఃభిస్తుంటి. అశ్వత్థామను ఈ భీమసేనుడు వెళ్ళి పట్టి చంపాలి. లేడా 


అతడి తలమీద మణి ఉంటుంది అది తెచ్చి తనకిస్తే ఆతడు సమనీనట్టు నమ్ముతా 
నంటుంది. 


ధర్మరాజు అంగీకారంతో భీముడు నకులుని నహాయంగా తీసుకొని ఆశ్వశా 
మను వెతుకుతూపోతాడు. | 


436 మహాభారత కథలు సౌ ప్రి.ద్వి- ఆ 


మ్మాతమే నేను ఈ అస్తారిన్ని వేశాను. మమ్ములను దృష్టిలోఉంచుకొని మాషేమం 
తలచి మీరేం చెప్పినా చేస్తాను. నా ఆస్తాన్ని ఉపనంహరిసాను” ఆంటాడు, 


యుద్దాలయితె చేయవచ్చుగాని ఇలా న్యూక్తి యరు బాంబులాటి మారణాయు 
ధాలు వేయటం తప్పనే నంగతి ఆ మునులకూ అర్హునునకూ నిశ్చయంగా తెలును 
ననిపిస్తుంది! హిరోషిమా ఉదాహరణలు వారి కక్కర లేదు కాభోలు, అర్జునుడ. వెంటనె 
తన అస్తారిన్ని ఉపళమింప జేసాడు. అళ్వత్తామ వేసిన ఆస్త్రం తమముందు దుఃఖాన్ని 
వర్షింపకుండా చేయవలసిందని ప్రార్థిస్తాడు. మహామునులు అర్జునుని జాల మెచ్చు 
కొంటారు. ఎందుకంకే వారికి తెలును.దాన్ని ఉపసంహారం చేయాలంట “తవ 
మును (బహ్మచర్యమును దానము నత్యము” ఇవి ఉండాలి. ఇవన్నిటికోన మే మహా 
మునులు నిరంతరం జపంలో ఉండేది. ఈ ఆర్హునుడు ఇంతవాడా? అనుకొన్నారు. 


ఆశ్వత్తామను కూడ వారు వ తికి చేసారు. అతడు ఆస్తారిన్ని ఉపనంహరించ 
డానికి పయత్నించి విఫలుడవుతాడు. అప్పుడంటాడు..“ వీళ్ళు దుర్యోధనుని ఆధ 
ర్మంగా చంపారు. అకోపంతోనూ నా (పాణ భయంవల్లనూ (వ మోగించానీ 
అస్త్రం, వివేకం కోల్పోయి వదిలేశాను. ఆది ఈ పాండు భూపసుత వర్గము 
నంతనూ నాశనం చేస్తుంది. నాకు పాపం చుట్టుకొం టే చుట్టుకోనీయండిగాక ” 
అంటాడు. అప్పుడు కృష్ణ ద్వెపాయనుడు, నీవు ఈ అస్త్ర పయోగానికి గజ ఆగ 
యాన్ని మార్చుకొను. నీ తలమీది మణిని ఇచ్చివేయి అప్పుడు ఆందరకు శుభం 
అవుతుంది, నిన్ను శః అర్జునుడేకాదు పాండవులెవరూ చంపజూడరు అంటాడు. 
అశ్వత్థామ తన శిరోరత్నాన్ని తప్పనిసరిగా ఇస్తూ ఇది నాగభయం, తన్మర భయం 
దానవభయం, దేవభయం లేకుండా చే నేది. ఆకలి దప్పులు నిద రోగం లేకుండా 
చేసేది; ఇట్టి రత్నాన్ని ఇవ్వటం నీ మీదగల గురుత్వభావం వల్ల నేనని చెప్పిఇస్తాడు. 
నా అస్త్రం పాండవులను వదలి వారివల్ల గర్భంధరించిన వారి గర్భాలను విచ్చిన్నం 
చేనుండిగాక అంటాడు. వ్యాసుడు “ఆపెన ఆశపడకు” అంటాడు, 


కృష్టుడప్పుడు కల్పించుకొని మాట్లాడుతాడు _ “అశ్ష్వతామా! ఆన్ని పాండవ 
వంశ గర్భాలూ పోవాలనకు _ ఒక్క గర్భం వదలి పెట్టాల్సింది నేను ఆ గర్భాన్ని 
ఎలాగయినా కాపాడదలచుకొన్నాను” అంటాడు. అశ్వత్థామ తిరగబడి అంటాడు. 


అదేంవీల్లేదు., ఉత్తవాదడ్భాన్ని మాతం తప్పించ జేసేందుకు అడుగుతున్నట్లు 
న్నాడు, అడే వీల్లేదు నేనొప్పుకోను అంటాడు, “నా అస్త్రవతుకైనవాడికి నీవు 


ఆశ్వళ్ళామ పరావభం uel 
వాణాలిసావా!' అనంభవం అంటాడు 


పెగా మళీ నీళు తీసికొని ఆహెపన్‌ 


సంతాన నకల గర్భ విషయంగా [పమోచనం చేసాడు. 


కృష్ణుడు మాతం, ఉ_తరా గర్భం రక్షింపబడుళుండి (బావ్మాణ వం: ఒక 
టుంది అది వృధాపోదు. బాలికడ వెన నీవు తిండి వబొరకక, రుర్తంధమెన 
రక్తంతో వళ్ళ సవిన్తూ ఉంటే ఎవరి సహాయమూ దొరకక మూడువేలేండు. కొర 
పడతావుగాక. నీవు చూస్తుండగానే పరీక్షితు జనమేజయుడనే కుమారుని కనటం 


అతడు ధర్మంగా వరిపాలించటం అవుతుందిగాకొ ఆని శపిసాడు, వ్యానుడు 
తధాను అంటాడు, - 


పాండవులూ కృష్ణుడూ ఆ రత్నాన్ని తీసికొనివచ్చి డౌవదికీ ఓీమునిగేత 
ఇప్పిస్తారు. ఆమె. దుఃఖం ఆపుకొని, దానినితెచ్చి ధర్మరాజుకు బహూవ రించి అయన్‌ 
తలపై ఉంచుతుంది. పాండవ వంశంలోని కోడం డ కెవరకూ “క 


ఒక్క ఉ త్రరకు తప్ప. 


అంతా అయినమీదట ఢర్మ రాజు శ్రీకృష్ణునడుగుకాడు. అక చైనా ఒకే 
ఒక్కడు శిబిరంలోకి వచ్చి ఇంత దురాగతం చేడుగళిగక నావ: వైవి 
ఎలా పొందాడు చెప్పాల్చిందంటాడు. 
ఆందుకు శ్రీకృషుడు ఆశకి వరమేశంకునన శివునిడి, శివుని అశం 
మా! వ కవాలా. 
చినవాడు అశ్వత్థామ. ఆ శీవశ్ల క్రివల్లనే అశ్వక్ష్తామ ఒక్క త్రనావద్ని వ అ 


వశ 
మెద (పకటించి తీర్చుకోకలిగా చు. 


సహ ఓ న్‌ వ వ 
మ వ ; wi a i కే 

శివుడు ఆలాగే చేదాం ఆనే అభిపాయం వెలిబుచ్చి, వపు. ఎహే 
= క్ష నక్త 
అల్లనే శ a ' 

తపో విభవం కావాలిగదా అని జలంలో మునిగి తపసు దడి. కొం Ez 
పే వం క క యూరీ ఇంద 

చాల నంవతారాలు ఉండి (బ్రహ్మ కం వాం సెకను ద రు 

లా "1 
డేహిందకా వేసు కిన EE స్‌ 


యాన్ని సృషించుమంటాడు. ఆతక: సం 

క్తి | శ్ర : 

కదా నృషి నీవు చేయాల్సిఐదె ఆటాడు. దవత జంతుజాలాఒమ ౪ 
GG 


శివుడు తరువాత సీళినుండి వచి 


pan.) 
కొంటాడు, నిజలింగాన్ని సలపె వదిల 


288 | మహాభారత కథలు సౌ ప్రి.ది-ఆ 


దేవతలూ, |బహ్మ ఆ శివలింగ |పకాశమానానికి అచ్చెరువుపడి పూజలు 
చేస్తారు. తరువాత కొంత కాలానికి ఒక మహాధ్యరాన్ని తలపెట్టి చేస్తాకు. కాని 
వారు రుదుని మహానుభావత్యం ఎ ఎరుగకపోవటం వల్ల ఆయనకు యజ్ఞంలో భాగం 
కల్పించలేదు. యజ్ఞం ఆరంభం అయి నడుసున్న సమయంలో శివుడు కోపగించు 
కొని అక్కడకు వచ్చి అందరనూ భయ పెట్టి యజ్ఞాన్ని నాశనం చేస్తాడు. దేవతల 
నెవరినీ బయటకు పోనీయక పోయినాడు. “దివరకు వారంతా శివునకు “శరణు 
శరణు " అనే మాటలు పలుకుతూ నిలుచొనిపోతారు. 


శివుడు తన కోపాన్ని పుచ్చి నీళ్ళలో పారేస్తాడు. దేవతలను అప్పుడు 
ఆదరంతో చూసాడు అకడె శృంగభంగమయిన దేవతలకు మళ్ళీ పరిపూర్ణత 
నిసాడు. అంతటి మహాదేవుడు శివుడు”. అని (శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి_ఆతడి 
కారణానె అళ్వత్థామ ఇంతపని చేయకలెగాడుగాని, వస్తుతః అతడికంత శ కి” లేదని 
చెపాడు. 


ఇంతకూ కోపాన్ని తీసి జలాశయంలో శివుడు పౌరేశాడనటం చితమెన 
విషయంగా ఉంటుంది. ఎలా తీసి వుంటాడు? తానువేరు [కోథంవేరు అని తెలిసిన 
వాడు కావటంచేత, తాను సాక్షిమ్మాతుడుగా ఉండి కోపాన్ని పరికించి చూచాడు. ఆ 
కోపం ఆలా మూ ర్రిమంతం అయేటట్లు చేశాడన్న మాట. ఆ మూ ర్రిమంతం చెయ్యటం 
ఎలాగో మనకు తెలీదు. మూర్తిమత్వం పొందిన ఆ (క్రోధాన్ని తననుంచి వినరి 
వేశాడు నసీటిలోనని ఆర్థం, 


ని. |పకృతిని జయించడం 


అశ్వత్థామ తలపై రత్నం ఉన్నదంకై అర్థం అది (పకృతియొక్క తరళ 
తను [పకాశమును సూచిస్తుంది. దాసిని ధర్మరాజుకు అంతరణ చేయంగానే [పకృతి 
సాధకునకు లొంగిపోయినదని అర్థం, కృతవర్మ కృపులు పీగపోయినారు అనగా 
నంచిత [పారబ్ద కర్మలకు సాధకునిపై ప్రభావము నిశించిందని అర్థము. అనగా 
ఇక ఇతడు చేయునది అకర్మఅని బోధ. 


సాధకుని స్థితీ, నిర్య్భృతిత త్వ మయిన కృష్ణుని ఆరాధిన్తూ అకర్మ చేమ్తూ 
ఉండటమె ననేది జ్ఞాపకముంచుకొనాలి. 


ఇది నొ ప్రికపర్వం 


Ve 
పుహోభారత కథలు 
(స్త్రీపర్వము._ (వథమాశ్వానము 
వైరాగ్య (రమణిక 


పదకొండు అకొహీణుల బలం పుతపౌత బంధువర్గమంతా యుద్దంలో 
నశించిన తరువాత (మోడులా ధృత రాష్టురిడుండి దుఃఖిస్తుంటే నంజయుడంటాడు, 


“రాజా! ఎవరిని గురించి దుఃఖించాలి? అంతమంది పోతే (వతి ఒక్కరిని గూర్చీ 
దుఃభించ వద్దా"? అది అవివేకం! ఎప్పుడూ చేయవలసింది కరవ్యం! ఆ పోయిన 
వారందరకూ తిలోదకాలు వదలడం అవసరం. ముందు ఆ యుద్ధ రంగంలో ఉన్న 
శవాలదగ్గరకు వెళ్లాంపద” అంటాడు. 


ధృతరాష్ట్రునికి దుఃఖం ఆగటల్లేదు, దుఃఖం ఆగాలంసే ఆ దుఃఖం రావటా 
నికి కారణము తనుకూడాను అనే భావం రావాలి. ఆ భావం వచ్చినప్పుడు _ఓహో 
ఈ దుఃఖానికి నా క ర్మె కారణము. కర్మఫలం అనుభవించాళిగాక అనే ఊహ 
వస్తుంది. వెంటనే ఆలాటి కర్మ ఇక చేయరాదు. సత్‌కర్మలే చేయాలి అనిపిస్తుంది. 
ఈ చర్చలో దుఃఖం తగ్గుతుంది. ఇది ఒక పంథా. (చిట్కా) ధృతరాష్టురిడు ఈ 
యుద్ధం తానే రాకుండా చేయకపోవడం త'ప్పెంది అనుకొంటున్నాడు. ఇక పుణ్యం 
ఏదీ తనకు మిగిలినట్టు లేదు గనక చచ్చిపోవటమె తనకు కాంతి అనుకొని దఃఖిన్తు 
న్నాడు. 


నంజయుడు “యుద్ధం నీవు ఆవగలగటం మాతం జరిగేదాః: నీవు చేయ 
వలసిన పనిని చేయకపోయినావనే దొక్కటే గమనింప తగిందిగాని యుద్ధం ఆపటం 
నీ తరమా! చుట్టూవున్న అడవికి మంటబెట్టి మధ్యలోనున్న తనకు తావం 
కలుగు తున్నడని ఏడ్చిన విధంగా సీ పుత్రులు ఈ యుద్ధం లేవగొట్టి నశించి 
పోయారు” అంటాడు. 


విదురుడు కల్పించుకొని అనేక విషయాలు చెపాగు. ఈ విషయాలన్నీ 
మానవుడై నవానికి ఎంతో ఆవసరం. ఇది కథ. వింటున్నాం అంబే ఆర్థం కేవలం 
సావీగా విషయ గహణం చేస్తున్నామన్న మాట, ఇవి మన మనసుకు ఎక్కి_చే 


240 మహాభారత కథలు స్తీ పావ-ఆ 


దుఃఖం వచ్చినప్పుడు ఉవ మోగి స్రవి, దుఃఖ నమయంలో ఎవరైనా కొతగా ఈ ' 
మాటలు చెపే ఆవి ఎక్క_నే ఎక్కవుమనసుకు. మనసులో అదివరకే ఎక్కి ఉన్న 
ట్రయితె. ఎవరయినా జ్ఞాపకం చేసేచాలు ఉపయోగి నవి ఆ సమయాన, అందుకని 


విదురుని మాటలను సాక్షిగా అర్థం చేసికొనటం మనకు ఎంతో మేలు. విదురు 
డంటాడు. 


“పవంచంలోని శరీరాలు వదార్థాలు పెరగడం తగ్గటం వికసించటం నశీం 

చటం మామూలు. వదన్నా కద్దనా, ఆది తప్పదు. మృత్యువు 'బలవంతులనై నా 
ఏ A ఏ య చ 

పిరికివాళ్ళనై నా ఒకవిధంగానే కబళిస్తుంది. వీళ్ళు చావడానికి యుద్ద మె రావాలని 


లేదు. నీ బిడ్డలు, యుద్ధంలో పోయినందుకు నంతోషించాలి. వాళ్ళు న్వర్లానికి 
చేరారుగాకః 


దుఃఖ విషయాన్ని గూర్చి చింతిసుంటే దుంఖా[కాంతత్య'మె కలుగుతుంది. 
దానిని చింతింపకుండా ఉండటం ఆర్యుడై నవాడు చేసాడు. అతడు కర్తవ్యం ఆలో 
చించడ మెతప్ప వచ్చిన దుఃఖ విషయాలు మనసులో చర్విత చర్వణం చేయడు, 


ధృతరాష్ట్రుడు అప్పుడు “పండితులెలా దుఃఖం కలిగినప్పుడు కూడ బాధవడకుండా 
ఉంటారు?” అని అడుగుతాడు. 


“వండితునకూ, తానూ తన శరీరం ఒక విధంగా మనసును ఆకర్షిన్తూనే 
ఉంటవిగాక. కాని ఇతర పపంచాన్ని చూసి ఏ సృత మెన మమకారం పెంచుకోరు. 
“ఈ _పపంచమంతా అసారమైందిోో అనే ఊహను బలంగా అనునంధానం చేసారు. 
తాము కట్ట-కున్న గుడ్డలు తమకెంత కొద్దికాలంపాటు (పయోజన మొ ఆ మాతం 
లేదా కొంచెం ఎక్కువ కాలంపాటు మాత్రమె తమ శరీరాలు కూడ [వయోజనాన్ని 
ఇ స్తవి అనివారికి తెలుసు. వారి మనసు చుట్టునున్న వస్తువులు తమవనీ లేదా ఇతర 
వనే నంగతిమీద కేందీకృతమె ఉండము, అందుకని వారి మనను దుఃఖాన్ని కలి 
గించే నంఘటనల్లోగాని, దుఃఖంలో గాని తగులో)దు,” 


“నంసారం”ి_. అంటే పుట్టుక చావులు. ఒక _బాహ్మణుడు అరణ్యంలో 
చక్కుకొన్నాడు. ఘోరమైన క్ఫూరమృగాలు వెన్నంటుతుంటే మహాభయంతో 
తప్పుకొని తప్పుకొని పోతున్నాడు. దిక్కుతోచలేదు. ఆ అరణ్యమంతా ఉరులువన్ని 
ఉన్నయి. అందులో చికు. కొంటానని భయపడుతున్నాడు. ఒక ఘోరమైన 
ఆకారంగల వనిత వచ్చి కౌగలించుకొరటుంది వదలదు తనను. ఐదుతలల ఏనుగులు 


వైరాగ్య [కమణిక 241 


తిరుగుతుంటవక్కడ. ఒక చెట్టుదగ్గర లతా గుల్మాలతో కప్పి పెట్టబడ్డ పాడుబావి 
ఉంటే చూడక ఇతడు దాంట్లో “పడతాడు. కాని ఆ చెట్టు వేరు ఒకటి దొరీకితె దానిని 
వట్టుకొని నిలుస్తాడు గాలిలో. కాని ఆ చెట్టును ఆరుతలల ఏనుగు ఛిన్నాభిన్నం 
చేస్తుంటుంది. ఒక ఎలుక ఆ వేరును కొరికేస్తుంటుంది. బావిలో ఒక గొవృు నర్పము 
బునకొట్టుతూ భయ పెట్టుతోంది. వనుగు కదిలించటంవల్ల ఆ చెట్టు కొమ్మల్లో ఉన్న 
లేనె తుపై కదలిపోయి దానినుంలీ తేనెబొట్లు బొట్టుగా పడుతున్నది బావిలో. ఈ 
ద్రాహ్మణుడు నాలుక చాచి ఆ తేనెబొట్లు గహించి చప్పరించి నంతోషిస్తున్నాడు. 


“మరి ఆ [బాహ్మణుడెలా బై టవడ్డాడు ౪ బాధల్లోను=చి” అన్నాడు ధృత 
రాష్ట్రరిడు. 


అందుకు విదురుడు ఇదంతా ఒక కథగా చెపే సాక్షిగా ఉండి నీవు నీ మన 
సుతో (గహిసావని అలా చెప్పడమయింది. నిజానికి ఆ (బాహ్మణుడు ఈ (పవం 
చంలో జన్మ'మె తీన జీవుడు అని తెలిసికొను. ఆ మృగాలు రోగాలు. ఆ వనిత 
ముసలితనం. ఆ ఏనుగులు పంచభూతాలు. ఆరు తలల ఏనుగు ఆరు బుతుపుల 
నంవత్సరం. ఆ చెట్టు ఆయుష్షు, ఆ ఎలుక కాలుడు ఆ నాగేశ్వరుడు మృతువు. 
ఇన్నిటి మధ్య తియ్యగా ఉండే తేనె చుక్కను ఆస్వాదించి నంతోషించుతూ ఉండటం 
ఇది జీవుడు చేనున్నపని. మోచం అనే నిచ్చెన ఎక్కి పెకి వసేశప్ప అతడలా 
ఉండిపోవటం ఖాయమనే విషయం సాషీ రూపంగా చూసేనే (గహింవు అయేది | 
ఇది నంసార గహనాన్ని తెలియజేసే కథ. 


జీవునికిగల శరీరం ఆతడి రథం అనుకో. సారథి నత్త్వము. ఆక్వాలు 
ఇంద్రియాలు, బుద్ధి చేసే పనులు పగ్గాలు. ఆ గుర్రాలను ఎలావడితే అలా పోనిస్తే 
గోతిలోపడడం అవుతుంది. ఆ వగ్గాలను *స్టిలమ్స” అఆనేవిగాచేసి ఆ రథ వేగాన్ని 
అదుపులో "పెట్టుకుం కే వరమసుఖాన్ని హౌండే దోవ [తొక్కవచ్చు అంటాడు 
విదురుడు. కనక పుతులకు పరలోక [క్రియలు కైన. క్ష ర్రవ్యం నిర్వహించాల్సింది 
. ఆంటాడు. 


పరలోక 1కియలనేటప్పటికి మళ్లీ ధృతరాష్ట్రండికి దుఃఖం ముంచుకొని 
వనుంది. అప్పుడు కృష్ణ డ్యెపాయనుడు వసాడు. ఆయనకు మర్యాదలు చేసింతర్వాత 
ధృతరాష్ట్రుగనకు ఆయనకూడ ఎంతో చెపాడు, 


241 మహాభారత కథలు స్తీ ప... ప_ఆ 


'సీక తెలీకుండా వచ్చిపడింది కాదు ఈ దుఃఖం. ఎప్పటినుంచో తెలిసిందే, 
సీ ప్పుతుని మౌర్ధ్యము వల్రనె ఇది వచ్చింది. పెగా ఇది దెవికం, అం పే దేవతలు 
తల పెట్టి తెచ్చి పెట్టిన యుద్ధం, దేవలోకంలో నేను ఒకప్పుడు న్యయంగా విన్నాను. 
భూదేవి తన భారాన్ని సమయింపజేయాల్సిందని అడగడం, నారాయణుడు నవ్వుతూ 
ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడనే కుమారుడు కలిగి పాండవులతో యుద్ధం తెప్పించి 
భూపతుల్ని చంపి భూ భారాన్ని అణచి వేసాడని చెప్పడ మూను. దుర్యోధనాదులు 
వారి వారి తప్పులు కారణంగా సమనిపోయినారు. నీవు ఇదంతా తెలిసికొని -నిలి 
చావు. ఇప్పుడు “శాంతము” అనేదే సీకు కావలసింది అంటాడు. అప్పుడు ధృత 
రాష్టు9నికి ధర్మరాజు తనతో ఎలా (వవ ర్రిసాడోననే శంక కలగటం వ్యాసుడు 
(గహిసాడు. అప్పుడు చెపాడు. 


ధర్మరాజు ఎప్పుడూ నంధి కోనమే (పయత్నించాడు. అతడికి ఎప్పుడూ 
హింస ఇష్టములేడు. నిన్ను ఆదరంతో చూచుకో సేవాడేగాని బాధ పె'పేవాడు కాదు. 


నీవిలా బాధపడుతూనే ఉంటే ధర్మరాజు మనోవ్యధ పడిపోతాడు కూడాను. అతడికి 
నీయందు విముఖత్వం లేదు, కనక- 


| 


దై వకృతమిది అనేది చి త్తంలో ఉంచుకొను. పాండవులు నీ వ్యుళులేను 
అనేది జ్ఞాపకం ఉంచుకొను. వనట అనేది అగ్ని. ఎజుక అనేది నీరు, ఈ "నీటితో 
అ అగ్నిని ఆర్బాలి అన్నాడు, 


ధృతరాష్టుండు (పాణాలు వదిలే ఊహను ఇక రానివ్యసన్నాడు అంతే. ఈ 
నిశృయంతో ధృతరాషురినికి క ర్రవ్యం వచ్చి మనసులో నిలిచింది. ఇక దుఃఖం 


దాన్ని ఆక్రమింపకుండా ఎప్పుడూ ఎదో కర్తవ్యం చేస్తుండటమె పని కాంతి 
పొందాలం"నే. 


శి పొలికల పరిశీలనం 


అప్పుడు ఆడవాళ్ళందరికీ కబురుపంపి ఆ పొలికలవద్దకు అందరితోనవో 
పోవడానికి ఉద్యమిసాడు ధృతరాష్ట్రుడు. గాంధారి కుంతి,.అందరు కోడండు చెలి 
క తెలు, ఉళ్ళోవాళ్ళు ఏడ్పులతో ' అనలంకార శరీరాలతో వస్తారు, ఆందరనూ విదు 
రుడు ఓ దార్చుతాడు. అంతాకలిసి ఒక |క్రోసు దూరం వెల్లారు అక్కడకు. కృపా 


పోలికల పరిశీలన 13 


ఉర్యుడూ కృతవర్మ ఇద్దరూ ఎదురు వస్తారు. దుర్యోధనుడు వీరయుద్ధంలో చని 
సోయి న్వర్గానికి వెళ్ళాడనీ, అశ్వత్థామ ఆ (కిందటి ర్మాతి పాండవ శిబిరం (వ వేశించి 
ధృషద్యుమ్న శిఖండ్యాది పాంచాలరనూ (దౌవతి కొడుకులనూ మిగతా నెన్యాన్నీ 
కూడ నంహరించాడని చెపారు. అతడిని పట్టుకోడానికి పాండవులు వానిని వెంటనంటి 
వెళ్ళారనీ చెపారు. పాండపులు గలిచామనే నంతోషం బేకుండా ఇలా వాళ్ళ కుమా 
రులు చావడం జరిగింది కనక దుఃఖ్రవపడకండి అని గా2ధారికి చెప్తాడు కృపుడు, 
కృపుడు కరిపురికి వెళాడు, కృతవర్మ యాదవరాజ్యానికి వెళ్ళిపోతాడు. 


ధృత రాష్ట్ర9డు ఈ పొలికలకు వసున్నాడని తెలిసి ధర్మరాజు తమ్ములతో 
కలసి ధృతరాష్టు9డున్నచోటుకు వసాడు, అక)_డి కౌరవ కాంతలంతా ధర్మరాజును 
దుయ్యబట్టుతారు. సీవ్ప ధర్మాత్ముడవా? కృప అనేది ఉందానీకు. బంధువుల్ని 
అందర్నూ చంపించావు. వీళ్ళనేకాదు అభిమన్యుని చంపించావు. నీకు విభూతి 


అనేది ఎలా కలుగుతుంది? అంటారు, ధర్మరాజు వెళ్ళి ధృత రాషురిని కాళ్ళకు 
దణ్ణం పెట్టుతాడు. 


ధృతరాష్టు9డు పీయమూ ఆ(పీయమూ లేకుండానే ధర్మరాజును కౌగిలించు 
కొంటాడు. భీముడు వస్తాడు. ఆ పేరు వినేటప్పటికి ధృతరాష్ట్రుడికి మహా కోవం 
వస్తుంది. “రాదగ్గరకు” అని ఒక్కసారిగా కౌగిట్లో ఇరుకించుకొని నిలిపి పిసికి 
వెనక్కు. విరిచి వినరివేస్తాడు ఫీముడేసశుకొని, కాని శ్రీకృష్ణుడు భీముడ్ని దగ్గరకు 
వంపక- ఒక ఇనప స్థంభాన్ని తోసాడు ధృతరాష్ట్రుని ముందుకు. ఆ స్థంభ ంకాస్తా 
విరిగిపోయింది. అప్పుడు ధృతరాష్ట్రుడు “అయ్యో! భిమాః కోపంకొద్దీ నిన్నువిరిచి 
హెరేశా” సని గోల పెట్టుతాడు. అప్పుడు కృష్ణుడు చెపాడు. “సీను ఆంత కోవంతో 
ఆలా చేస్తావనే ఫీముడికి బదులు ఒక ఇనపదుంగ తెచ్చి పెట్టాను, సీవనుకున్న శిత 
దానికయింది. ఆప్పుడు ధృతరాష్ట్రుడి శదీరం ఆ ఇనపదుంగ కారణంగా నెత్తురు 
.జిమ్మటంచేత పరిచారకులువవ్చి దానిని తుడుసారు. 


కొడుకులు చచ్చారనేది మనసులో ఉంచుకొని భిముడ్ని చం పేయాలను 
కున్నావు అధర్మంగా. కాని భగవంతుడు దానిని. ఇచ్చగించంది ఆది ఎలా జరుగు 
తుంది? అంటాడు శ్రీకృష్ణుడు. ఇతడిని ఒక్క_డ్నికాదు పాండవుల్ని అందర్నీ చంపినా 
సీ- కొడుకులు మళ్ళి వసారా అంటాడా. అందుకు ధృతరాష్ట్రుడు చింతించి నాకు 
వచ్చిన కోవభధారం భరింవనేక ఆలా చేశాను. నా తమ్ముని పుతులు నో ముందు 


444 మహాభారత కోథలు స్త్రీ వంవే_ఆ 


(పేమతో (ప్రవ ర్తించేటట్లు చేయాల్సింది. అని మళ్ళీ అందర్నీ కౌగలించుకొని ఆశీర్వ 
దిసాడు, చిరవకు తనూ గాంధారీ ఈ జీవితాన్ని ఈ పాండవులు ఆధారంగా వెళ్ళ 
బుచ్చు కోవాలన్న నంగతి అప్పటికి ఆతడికి దృఢమయింది. 


పాండవులు గాంధారివద్ధకు వెల్తారు. గాంధారి వీరిని శపినుందా అన్నంత 
ఉ| దేకంలో ఉంది. అప్పుడు కృష్ణద్వెపాయనుడు హఠాత్తుగావచ్చి “శపింపకు, 
శపింపకు. ఈ ధర్మరాజు చాల ధర్మపరుడు. నీ కొడుకు యుద్దానికి పోయేముందు 
నీకు నమన్కరించడానికి వచ్చినప్పుడు సీ వేమన్నావు; ధర్మం ఏవశానఉందో ఆ 
పక్షం జయిస్తుందిగాక ఆన లేదా? ఇప్పుడు ఈ పాండవుణు జయించటం వీరు ధర్మ 
పరులన్న నంగతిని ధువపరచింది. వీకియందసూయ పడక మ్మాః” ఆంటాడు, 
ఆప్పుడు గాంధారి తగ్గిపోయి, “శపించనుగాక,. వారు ధర్మపరులని తెలుసును. 
కాని భీముడు అధర్మంగా నా కొడుకు తొడలు విరగగొట్టి చంవడం నరికాదుగదా, 
సాధారణంగా పాటించే నియమం పాటింవవద్దా” అంటుంది. 


భీముడు వెంటనె “అమ్మా! అమ్మా! ఆప్పుడు సీ కొడుకు నన్ను ఛావగొట్టు 
తుంటే మరోదోవలేక నేను అలాకొట్లాను, లేకపోతే నేనేచచ్చేవాణ్జి. ఆత్మరకణకోనం 
ఆది తప్పలేదు క్షమించమంటాడు. [ద్రౌపదిని పరిభవించినవ్పుడు నీకొడుకు తొడలు 
చూపి అవమానించిన క్షణాన వాటిని విర గగొట్టవలసినవా ఖీ. అప్పుడు మా అన్న 
ఒప్పుకొనక పోవటంచేత ఆపని జరగక శేవలం (పతిజ్ఞగా చేశాను. దానిని పాటించ 
కుండా ఎలా ఉండేదమ్మా రాజు నై పుట్టి" అంటాడు, అయినా (వతిజ్ఞనుకూడ తోసేసి 
నంధికోనం వపయత్నిం చేశాము. నీ కొడుకు ఒప్పుకో లేదు ఏం చేయమమ్మా? 
అంటాడు. 


అప్పుడు మళ్ళీ గాంధారి,._“పఫోనీ శత్రువు కనక చంపానం పేనరే. దుక్ళాన 
నుడీ రక్తం (తాగటం ఎంత దారుణం?" అంటుంది. 


అందుకు లీముడు“ అమ్మా! అమ్మా! నేను (తాగలేదమ్మా అలానటించి, ముఖా 
నికి రక్తం పూనికొని చుట్టూ భయంకరంగా పోట్లాడుతున్న నెన్యాన్ని భయ పెటా 
కొవా ళు 


నమ్మా! నిజమిది నమ్ము” మంటాడు. “అంత ప్రావం వే సేటంతటి నికృషుడనా 
అమ్మా నేను" అంటాడు. + 


హీలీకల పరిశీలన క్షీ శరీ 


మళ్ళీ “గుడి వానికితోడుగా ఉండాలనయినా కేవలం ఒక గ్రాణియినా మిగ 
a త 


ల్బక అందర్నీ చంపారే! ఒక్కడుంటే మాతం మీ అన్నను రాజ్యం చేయనీయడని 
భయమా వాడు? అన్నది “ధర్మరాజేడి” అన్నది, 


వెంటనె ధర్మరాజు వచ్చి... 

స్ట్‌ సపుుతుల జంపించిన పాపాత్ముని (గూరచితు బరివాదారున్‌ 
ఆత బౌ 

శావంబున బొలియింపుము భూపాలక వల్లభాఖి పూజిత శరణా 


ఆంటాడు. ఇది పూర్తి నమర్పణం. ఈ నమర్పణంతో గాంధారి మారుమాట్లా 
డలేదు. కోపంతోకూడిన ముఖం (తిప్పుకొన్నది. ఆమె కండ్లకు కట్టిన పట్టానండు 
నుంచి ఆమె దృష్టి ధర్మరాజు కాలివేళ్ళపైబడి గోళ్ళను, కార్చింది, ఆదిచూచి 
ఆంతా త తరపడుతారు, చివరకు ఆమె శాంతి వహిసుంది. 


“మీరంతావెళ్ళి ఆ కుంతిని చూడండి” అని పంపిస్తుంది. 


పాండవులు వెళ్ళి మహా శోకంతో తల్లికాళ్ళమీద పడతారు. ఆమె వాళ్ళవళ్ళు 
నిమురుతుంటుంది. ఒకరినిచూసీ ఒకరు కేవలం దుఃఖపూరితులవుతారు. ఆప్పుడు 
(దౌవదివచ్చి “నీ మనుమలు వచ్చి నిన్ను చూడరేమమ్మా” అని బావురుమంటుండి. 
కుంతి ఆమెను ఎత్తి కౌగలించి ఊరార్చి గాంధారి దగ్గరకు  తీసికోనిపోతుంది. 
గాంధారి |దౌపదికి కోపోవశమనంచేసికోమని చెప్తూ కుంతి తట్టుకోలేదు నీ దుఃఖాన్ని, 
ఆమె కోనం నీవు శోకం మానుమంటుంది. 


ఇదంతా ఇలా జరుగుతుందని తెలిసి చెప్పనే చెప్పాడు విదురుడు. ఆప్పుడు 
దుర్యోధనుడు మాట వినక పోయినాడు అనుకొంటుంది. 


HK 


మహాభారత కథలు 
శ్రీ పర్వము ద్వితీయాశ్వానము 
(శాద్ధాదులు 

గాంధారి కంటికి గుడ్డకట్టు ఉంటుంది ఎప్పుడూ. ఇప్పుడు పౌలికలకువచ్చి 
ఈ చనిపోయినవారిని గమనించడానికి వచ్చినా ఆ కట్టు గుడ్డ విప్పలేదు. పైగా 
ఆమె ఒక చోటనె ఉండి పరికిస్తె ఎక్కడెక్కడ ఎలా వడివున ఇవారైనా అవువడు 
తున్నారు. ఎలాళి నేది తెలియకపోతే అది దివ్యదృష్టి అంటె ఒప్పుకోవటమె తవ్పనినరి. 
సూర్య చందులూ కన్నూ లేనప్పుడు తెలివిఆ నేది ఉన్నది. దానివల్లనె వ్యవహా 
రం నడువబడుతున్న డనీ తెలిసికొనాలి. గాంధారికి వివరాలన్నీ ఆలా అవగతం 
కావటం నంభవమే. ఆమె పేరు పేరునా అందరినీ చెప్పి దుఃఖిస్తుంది. ఆ చనిపోయి 
నవారి భార్యలు ఎలా వడుస్తున్నారో చూడమంటుంది. ఈ మాటలన్నీ శ్రీకృష్ణునకు 
చెప్తోంది. దురోధనుని, దుళ్ళాననుడ్ని, దుర్ముఖుడ్ని ఆభిమన్యుజ్లి, నెంధవుణ్లి, భూరి 
(శివనుణ్ణి భీష్ముడ్ని శకునిని అందరనూ తెలిసి-గోల పెట్తుంది. చివరకు శ్రీకృష్ణుని, 
“ఇదంతా నీవే చేశావుగాక. సీవు ఈ యుద్ధం మాన్చదల్చ్బుకొాం కే : మాన్నక లి గేవాడివి 
కావా? నిన్ను శపిసానుగాక నీ బంధువులంతా ఇలాగే హళ్ళలో వాళ్ళు కొట్టుకు 
చస్తారు నీవుమ్మాతం డిక్కులేనివాడిలా ఒంటరిగా చనిపోతావు" అంటుంది. 
(శ్రీకృష్ణుడు “ఈలాటి కాపం నాకు అదివర కె ఉన్నదమ్మాః నేను చింతవడనుగాక, 
నీవు లేచి వెళ్ళి చనిపోయినవారికి అగ్ని కార్యాలు నడిపించు. నీ కుమారుడికి, నీవు 
ధృతరాష్ట్ర్రడు, భీష్ముడు, బాహ్లికుడు ఇంతమంది చెప్పారు. విన్నాడుకాదు. చివరకు 
సీవు నన్ను తప్పుపట్టుతున్నావు ; శపించావా? అలాగెకానీ. చేటు, చావులకు బాధవడ 
టం ఆరంభించేవారికి దుఃఖం పెరగడ మెగాని తరగడముండదు. నీకొడుకు యుదంలో 


ఛా 


వెనుదిరుగకుండా చచ్చేదాకా పోరేవాడై యుండాలని నీవనుకోలేదా!'” అంటాడు. 


ఆమె మాట్లాడలేకపోయింది. ధర్మరాజును పిల్చి ధృతరాష్ట్రుడు చనిపోయిన 
వారందరకూ అగ్ని నంస్కారం చేయిస్తాడు. తిలోదకాలు తనవారికి వదలుతాడు. 
దానివల్ల _పేతలకు దాహం తీరుతుందని శాస్త్రం, పెగా తనకున్న విధికృత కర్మ 
ఆది. చేయక తవ్పనిది.అప్పుడు కుంతి ధర్మరాజు వద్దకు వచ్చి కర్ప్లుడు తనకు 


కుమారుడే గనుక ధర్మరాజే వానికి తిలోదకాలు వదలాల్సి ఉందంటుంది. క ర్జుని 
జన్మకథవిని పాండవులు నిర్దాంతబోతారు. 


(శొద్దాదులు 


“ఓపహూః ఆ మహాపరా కముడు నా తల్లికి వీగ్గడా ఆని వాళ్ళు 


ఆచ్చెరువందుతారు. ధర్మరాజు దుఃఖాన్ని పొంది చివరకు కర్టునకుకూడ తిల 
వదలుతాడు. ఇది స్త్రీ పర్వం. 


డి, కధాలోకనం 


మహాభారతంలో దుఃఖభాగం అంతా దీంతో అయిపోయింది. ఇంక ఆంతా 
. విచారణాభాగం. ధర్మ విచారణం,. వేదాంతవిచారణం. ఇవి వన్తవి, 


(పపంచంలో సుఖంగానీ దిఃఖంలగాని అనుభవించేటప్పుడు, ఎవరికీ, మతం, 
వేదాంతం మనసుకు పట్టవు. ఆ రెండూ లేనితటస్థ నమయాల్లోనే అవి మననులో 
కదలగలిగేది. తిండిలేక మలమల మాడుతుం పే వేదాంతం చెప్పినా ఏమీ (పయోజ 
నంలేదు, అంతకుముందె భక్తి అతడికి కలిగి, పభావితుడై ఉంటేతప్ప దేవుడు 

దేవుడు అన్నా [వ మోజనంలేదు. సుఖదుఃఖాలు రెండూ లేకుండాపోయే నమయాలే 
_ కొద్ది. సుఖాన్ని ఎవరూ వదలుకోవాలని చూడరు. దుఃఖాన్ని పోగొట్టుకోవాలనే 
ఆశసారు. పాండవులకు నచ్చిన దుఃఖాల నంగతి చెప్పి వాటినీ ఎలా దాటగలిగారో 
కథలుగా చెప్పిన కారణం అది. దుఃఖాన్నిదాటి సుఖదుఃఖాలు సాధారణంగాఉండే వే 
నని తెలిసి, ఆవి నమానమని తెలియాలి. అలాటి క్షణాలు జీవితంలో ఎక్కువ చేసీ 
కొని, ఆ క్షణాల్లో ధర్మం తెలియడానికి.అం టపే_.భగవంతుడ్ని తెలియడానికి పః 
త్నించటాని కె మహాభారతం వినడం_ఆదె ఒక చక్క_నిదోవ అనేది తెలియాలి. 


ఇది శ్రీ సర్వం, 


